


శ్రీ తాళ్ళపాక అన్నవాచార్యుని 
శృంగార సంకీర్తనలు - వుధుర భక్తి 


రచయిత 


డా. అంగలూరు శ్రీరంగాచారి 


ఆగస్ట్‌ 1995 
న! 











శ్రీ తాళ్ళపాక అన్నవాచార్యుని 
శృంగార సంకీర్తనలు - వుధుర భక్తి 


రచయిత 
డా. అంగలూరు శ్రీరంగాచారి 





ఆగస్ట్‌ 1995 





క ర 
న. 


ప్రచురణ క్త నం తపు 


డా. ఎ. శ్రీరంగాచారి 

నెం 361, బి ఎన. ఆర్‌ కాలన్సీ, 
వనస్థలిపురం, 

హైదరాబాద్‌ 


ప్రింటర్స్‌ 

శ్రీ రాజేశ్వరి ప్రింటర్స్‌ అండ్‌ స్టేషనర్స్‌ 
కాచీగూడా, 

హైదరాబాద్‌ - 27 

ఫోన్‌ 666919 


తిరువుల తిరుపతిదేవస్థానం వారి అర్థిక సహాయములో ప్రబురణ 


ప్రావ్రిన్తాము 

ఎ. హరిప్రసాద్‌ 

నెం 361, బి ఎన్‌ ఆర్‌ కాలన్సీ 
వనస్థలిపురం, 

'హైదాబాద్‌- 500 070 








విషయుసూచిక 


పండీలాభిప్రాయములు 


పదకవిలా పితామహుని జీవితము - రచనలు 


పదకవితలు పుట్టువూర్యోత్తరములు 


రసవిచారము - రస సంఖ్య 


భళి స్తారూపము - నిర్వచనము 

మధురభక్తి - నిర్వాచనము మధురభక్ర్తులు ల -82 
అన్నమాచార్యుని మధురభ్తక్రి 53-226 
సింహావలోకనము 229-238 
నసంఖ్యానూచి 


కృతజ్ఞతా ౦జలి 
ప్రస్తావన 








ఎదలోని మూట 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుని శృంగార సంక్తీర్తనలు - మధుర బక్తి అనే 
సిద్ధాంత వ్యాస ప్రతిని ముద్రించడానికి ఆర్థిక సహాయం కోస౦ వెంకటేశ్వరస్వామితో 
పాటు మరొక విశ్వవిద్యాలయాన్ని కూడా అర్థించాను, ఓరకరగా ఇది దురాశో పేరాసో 
అయ్యుంటుంది. చదువుల తల్లిని ఆర్థిక సహాయం కోరడం అజ్ఞానమేమో! 

అయితే ఆమె తిరస్కరించిన నెలలోనే స్వామి - ఏడు కొండలనుండి 
కటాక్షించాడు దాని ఫలితమే పదిహేను వేల రూపాయిల వరం - అప్పుడు 
నాకనిపించింది, సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని శరణు వేడుతూ మళ్ళీ ఇతర దేవతలను 
(ప్రార్థించకూడదని కదా ఆర్యోక్తి వెంటనే అన్నమయ్య గారి సంకీర్తన జ్ఞాపకం వచ్చింది 

నరహరి నీ దయ మీదట నా చేతలు కొన్నా 

శరణాగతియును - జీవుని స్వతంత్రము రెండు 

శరణాగతిలో మర్కటకీశోర న్యాయానికి తొవు లేదు కదా | 

ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థికసహాయ పధకం నుండి తత్సంబంధ 
అధికారులకూ, ఆ కమిటి మెంబర్లకూ భూరిగా ఆర్థిక సహాయాన్ని అందించాలనే 
సంకల్పం కల్పించి వారి ద్వారా శ్రీనివాసుడు తన కీర్తనలలోని అన్నమయ్య 
అంతరంగాన్ని అంతరార్థాన్నీ వెలువరించే అవకాశాన్ని కల్పించాడు. 

తి.తి. దే. ఆర్థిక సహాయ సంఘానికి, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరుగారికి, ఎడిటర్‌ 
గారికి వారివారి కార్యాలయ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతా భివందనములు 
అర్పిస్తున్నాను. 

కోరినంతనే స్వల్పవ్యవధిలో ఇతర కార్యక్రమాలు మానుకొని నా మీది 
వాత్సల్యంతో అభిమానంతో పెద్దలు పండితులూ తమ తమ అమూల్యాభి ప్రాయాలు 
వ్రాసి యిచ్చినారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. 

ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా ముద్రించి యిచ్చిన శ్రీరాజేశ్వరి 

ప్రింటర్స్‌ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 

చివరగా ఒక్క మాట. ఈ పుస్తక ముద్రణకైన ఖర్చులో మూడు వంతులు 
స్వామియే భరించాడు దీన్ని అమ్ముకోవడ౦ నాకిష్టం లేదు. మే౦ చేస్తున్న అన్నమాచార్య 
సంక్తీర్తనా ప్రచారంలో ఈ పుస్తకం కూడా ఉచిత పాత్ర నిర్వహిస్తే అదే పదివేలు. 
మీకిది నచ్చుతుంది కదూ 








దాసానుదాసుడు 
మనకు | 





వా. ఇ. శివారెడ్డి 144, ౧౫౦ (1౯౮), 144 (5405) 
అ౮|జ|/గ౫౬౧, 8 05., 
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ తెలుగు 
యూనివర్సిటి కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ 
ఉస్మానియా యూనివర్సిటి, 'ఫైదరాబాదు - 6500 007 
27-7-95 
అభినందన తిలకం 
పదసాహిత్యానికి పరమోన్నతస్థితి కల్పించినవారు తాళ్ళపాక కవులు అందులో 
అన్నమాచార్యుల సేవ అనితరసాధ్యం అయితే అన్నమాచార్యుల పదకవితా సృష్టినిపలుకొణాల 
నుంచి పరిశీలించి అందులోని లక్షణ - విలక్షణతలను ప్రకటించవలసి ఉంది ఇంతకు 
ముందు ఈ కృషికి పూనుకొని సఫలీకృతులైన వారు కొందరున్నారు. వారి కోవలో నిలువదగిన 
కృషి చేశారు. డా అంగలూరు శ్రీ రంగాచారి. 
అన్నమయ్య సంకీర్తనలలో శృంగార రస ప్రపూర్ణము లైనవే ఎక్కువ అందులోను 
మధురభక్తికి మనికి పట్టులయిన సంక్షిర్త్షనలూ ఎక్కువే డా. శ్రీ రంగాచారిగారు వీటిలోని 
మౌలికాంశాలను పరిశీలించి యీ సిద్ధాంతవ్యాసాన్ని రచించారు వృత్తి వల్ల, చిత్తవృత్తివల్ల, 
పాండితీ ప్రకర్షవల్ల ఆయన యీ పనికి అన్ని విధాల అర్హులు విషయ సేకరణలో రచనా 
విధానంలో వారు ప్రదర్శించిన ప్రయత్నసిద్భులు గొప్పవి 
పద్యకావ్యాల్లో తప్ప పదకవితల్లోని మధుర భక్తిని అనుశీలించిన సిద్ధాంత వ్యాసాలు 
మృగ్యం. డా శ్రీ రంగాచారి మధుర కవితాలక్షణాలు సాకల్యంగా వ్లోషిస్తూ నిరూపించారు 
ఈసిద్ధాంత వ్యాస గ్రంధంలో, నాయికా లక్షణాల్ని రస వివరణను వారు పరిశీలించిన పద్ధతి 
రుచిరంగా, రమణీయంగా ఉంది. ఆయన స్యయంగా వీటిని పాడి మనల్ని మెప్పించినట్లే 
వివరించి మనల్ని మెప్పించగలరు ఈ సిద్ధాంతవ్యాసానికి మలిదశలో నేను పర్యవేక్తకుడుగా 
ఉన్నాను. ఈ పరిశోధకుని యీ కృషి ఫలవంతమూ, గుణవంతమూ, స్ఫూర్తి మంతమూ 
అనేది నా విశ్వాసం. తనకూ, స్వీకృత విషయానికీ, పర్యవేక్షకునికీ గౌరవాపాదకమయిన ఈ 
సిద్ధాంత వ్యాసం రచించినందుకు డా శ్రీ రంగాచారిగారిని ఇతోధిక వృద్ధి ఆకాంక్షిస్తూ 
అభినందన తిలకం దిద్దుతున్నాను 
ఎల్లూరి శివారెడ్డి 


డా. ఎం. కులశేఖరరావృ 
రిటైర్డ్‌ తెలుగు ప్రొఫెసర్‌, 
ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైద్రాబాద్‌ 

ప్రాచీన నాట్య శాస్త్రకారుడైన భరతముని, తదితర లాక్షణికులు భక్తిని నవరసాల్లో 
చేర్చకపోయిన్నా కవులు, రచయితలు, ఆ మోేషాన్ని పరిగణలోనికి [గ్రహించకయే, భక్తిని 
తమకావ్యాలకు ఆలంబనంగా చేసి కొని చాలాకాలంగా రచనలు చేస్తూ వస్తున్నారు కావ్య 
సంబందమైన అన్ని లక్షణాల్లో సంస్కృత మార్గాన్నే అనుసరించిన తెలుగు కవులు భక్తిని 
అవల౦బించడ౦లో లక్షణకారులను అతిక్రమించినట్లే కనిపిస్తుంది. ఎందుచేతనంటే, భక్తి, 
యధార్థానికి భావమే అయినా, దానిక ఒక సమున్నత ప్రాధాన్యాన్ని కల్పించి దాన్ని రస స్థితికి 
చేర్చినారు అందువల్లనే కాబోలు, తెలుగువారు భక్తి రసకావ్యాలు, భక్తి రసగేయాలు అని 
వ్యవహరించడం పరిపాటి అయిపోయింది 

తెలుగు సాహిత్యాన్ని ప్రారంభం నుంచి, విశిష్టాద్వైత సంప్రదాయం ప్రభావితం 
చేస్తూనే ఉన్నది ఆంధ్రమహాభారతంలో శ్రీకృష్ణుని పై అర్జునునికి గల భక్తీ విశిష్టాద్వైతానికి 
భిన్నం ఏమీ కాదు శాంతి పర్యంలోను, అనునాసిక పర్వంలోను, భీష్ముని ప్రవచనాల్లో ఈ 
సంప్రదాయం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను గుబాళిస్తూనే ఉంటుంది. అయితే మహాభారతాన్ని 
భక్తి కావ్యంగా పరిగణించవలసిన పని కాదు 

క్రీశ 13,14 శతాబ్దాల్లో జీవించిన వుహాభక్తుడు కృష్ణమాచార్యులు, 
ఆంధ్రరచయితల్లో భక్తి భావబంధురంగా రచనలు చేసిన వారిలో ప్రప్రధముడు ఈయన, 
తరువాతి కవులకు, రచయితలకు మార్గదర్శకుడైనాడు కాబట్టీ ఈతనికి ప్రధమాం,ధ్ర 
సంక్తీర్తనాచార్యులనే గౌరవం ఉన్నది ఈ మహానుభావుడు నాలుగులక్షల రచన సంక్తీర్తనలు 
వ్రాసినాడట కాని మనదాకా కేవలం 60-70 మాత్రమే వచ్చినాయి ఇవన్నీ భక్తి భరితాలే. 
ఇవన్నీ విశిష్టాద్యైత సంప్రదాయ పరిమళాన్వితాలే. నాలుగు లక్షల వచనాలు లభిస్తే వాటిలో 
మధురభక్తి భావ భరితమైనవి ఎన్ని ఉండేవో తెలియవచ్చేది దొరికిన వాటిలో అక్కడక్కడా ఈ 
వాసన లేకపోలేదు 

విజ్ఞులు, లక్షణం తెలినవారు ఎంతకాదన్నా పోతన్నగారి భాగవతం భక్తి రసకావ్యమని 
లోకమంతా వక్కాణిస్తుంది దీనికి కారణం ఆయన కావ్యంలో సమృద్ధిగా ఉండే భక్తి ప్రపత్తి 
తత్త్వాలే విశిష్టాద్యైత సారమైన నవవిధ భక్తులు అడుగడుగునా సాక్షాత్మరించడమే గజేంద్రునిది 
సీవే తప్ప ఇతఃపరమెరుగ అనే ప్రపత్తి మార్గమైతే, భీష్ముడు అ పరాత్పరుని సేవ్య సేవ కవృత్తితో 


సేవించి తరించినాడు కుంతీదేవి, రుక్మిణీదేవి ఈ మార్గాన్నే అనుసరించి ఆయన సాన్నిధ్యం 
చేరుకొన్నారు ఇక గోపికలదే విచిత్రమైన భక్తి మార్గం అదే మధురభక్తి భక్తులకు, 
భగవంతునికి ఉండే (ప్రేయసీ ప్రియుల సంబంధం కాని ఇదిలౌకికం కాదు పాంచభౌతికమైన 
శారీరకం కాదు. అలౌకిక మైంది పోతన్నగారు ఈ మధురభక్తి భావాన్ని ఎంత ఉన్నతంగా 
అందించినారో పాఠకులందరికి తెలుసు తమిళ దివ్య ప్రబంధాల్లో ఉన్న నమ్మాళ్వారుల 
మధురభక్తి గోదాదేవి తిరుష్పావైలో ప్రదర్శించిన భక్తి పోతన్నగారిని ఎంతవరకు ప్రభావితం 
చేసిందో ఇంకాపరిశీలన చేయవలసి ఉన్నది ఒక్కమాట మా త్రం నిర్వివాదాంశమే అదేమంటే, 
శ్రీరామానుజులు ప్రతిపాదించి ప్రచారం చేసిన విశిష్టాద్యిత సిద్ధాంతం చేత ప్రభావితుడై 
పోతన తన భాగవత కావ్యాన్ని భక్తికావ్యంగా సంతరించి దానిలో ననవిధ భక్తులు 
ప్రదర్శించినాడనేది 

తెలుగు సాహిత్యరంగంలో, పోతన గారికి కొద్దికాలం తరువాత తాళ్ళపాక 
అన్నమాచార్యులు ప్రకాశించినారు పోతన సహజపండితుడైతే, అన్నమాచార్యులు సహజ 
సంక్తీర్తనాచార్యులు ఇద్దరు కూడా లౌకికంగా విద్యాబుద్దులు నేర్చిన వారు కాదు ఇద్దరిక్తీ 
శ్రియః పతికరుణచేతనే కవిత్వము, బక్తి అబ్బినాయి ఆయన అను గ్రహం వీరిపైన పరిపూర్ణంగా 
ఉండడం చేతనే కాబోలు, వారి రచనలు ప్రజల్లో బహుళప్రచారం చెందినాయి వారి కీర్తి 
అజరామరమ్రైంది 

కొన్నివేల సంక్షీర్తనలను రచించి, తెలుగు సంక్తీర్తన సాహిత్యానికి వన్నెచిన్నెలు తెచ్చిన 
తాళ్ళపాక అన్నమాచార్యులను గురించి, డాక్టరు అంగలూరి శ్రీరంగాచార్యులు ఇప్పుడు 
మరొక మంచిసిద్ధాంత గ్రంధం రచించినారు. ఇదివరకు వచ్చిన సిద్ధాంత గ్రంధాలకంటే దీన్ని 
నేను మశిష్టంగా భావిస్తున్నాను ఎందుచేతనంటే దీనిలో నవరసాల్లో ప్రధానరసమైన శృంగారానికి 
సంబంధించిన సంక్షీర్గనల చర్చ ఉన్నది దానిలోను, మధురభక్తి ప్రధానాలైన పాటల వ్లోషణ 
ఉన్నది డాక్టరు శ్రీ రంగాచార్యులు విశిష్టాద్వైత సంప్రదాయాభిజ్జలు దివ్య ప్రబంధాను 
సంధానం చేసినవారు అందుచేత అన్నమాచార్యుల మధుర భక్తికి సంబంధించిన ఈ [గ్రంధం 
ఉత్కృష్టంగా వెలువడింది 

ఈ సిద్ధాంత గ్రంధంలో భూమికగా, అన్నమాచార్యుల జీవితచరిత్రను గురించి, 
పురందరదాసుతో ఆయన సాంగత్యం గురించి, ఉన్నది లక్ష్యం వివరించినప్పుడు 
లక్షణచర్చకూడ ఉండవలె కాబట్టీ, రసవిచారము, రస సంఖ్యను గురించి ప్రామాణిక చర్చ 
చేసినారు శ్రీ శ్రీరంగాచార్యులవారు విశిష్టాద్వైత సిద్ధాంతంలో ముఖ్య భాగమైన భక్తి ప్రపత్తులను, 
వాటి తాత్త్విక విశేషాలను ఈ పరిశోధకులు సందర్భానుసారంగా ఉట్టంకించినారు 


అన్నమాచార్యుల భక్తితత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ భాగం చాల ఉపకరిస్తుంది 
ఇక ఐదవ ప్రకరణం ఈ వ్యాసానికి సారభూతమైంది మధుర భక్తి స్వరూప 

స్వభావాలు దీనిలో ప్రపంచితమైనాయి. అన్నమాచార్యుల శృంగార సంకీర్తనల్లో ఈ మోషం 
ఎట్లా నిక్తిప్తమై ఉన్నదో సూక్ష్మ పరిశీలన జరిగింది అన్నమాచార్యులు తనను తాను నాయికగా 
భావించుకొని నాయకుడైన శ్రీ వేంకటేశ్వరుడు తనకెంతటి ప్రియతముడ్రైనవాడో చెప్పడానికి 
అనేక గేయాలు వ్రాసినారు ఈ పరిశోధకులు ఆ గేయాల్లో ముఖ్యమైన వాటిని ఉదాహరించ్చి, 
అన్నమాచార్యుల మధురభక్తి బావాన్ని దాని విభిన్న కోణాలను వ్లోషించి చూపించినారు 
ఒకచోట ఈ భావం ఎంత గాఢంగా ఉన్నదొ చూడండి. 

లీలవాని సరసము లేని నవ్వేలా 

ఆలించి వాడువినని మాటలేలా, 

సోలినిద్దరునొక్కటై చూడని యద్దమేలా 

తాలిమితో లొలొనేతలపోతే చాలును 

ఈ కడ వాడు గూడని యీ జవ్వునమేలా 

ఆకువాడు మడిచియియ్య ని తమ్ములమేలా? 

ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు యధార్థానికి ఈ మధుర భావాలు అలెౌకికమే 
య్రైనప్పటికి, అన్నమాచార్యుల వారు వీటికి సాధారణ గుణాలు ఆపాదించి వీటిని మధుర 
తరంగా చేసిన వైనం చదివేవారిని ముగ్గులను చేస్తుంది. 

ఈనాటిసాహిత్య పరిశోధనలో, తాత్తిక విషాయ లమీద చాల మంది ఆసక్తి చూపించడం 
లేదు. అటువంటిసమయంటలో, డాక్టరు అంగలూరు శ్రీరంగాచార్యులవారు సాం ప్రదాయకమైన 
ఒక విషయాన్ని గ్రహించి, తలస్పర్శిగా చర్చించడం నాకు ఆనందాన్ని కలిగించింది. వారు 
చేసిన ఈ కృషి ప్రశంసనీయం. శ్రీ రంగాచార్యులవారిని నేను అభినందిస్తున్నాను 


విజ్ఞానపురి - విద్యానగరం 
హైదరాబాదు 27-7-95 ఎం. కులశేఖర రావు 


కె.వి. నరసింహవలూర్తి ఎమ్‌. ఎ. 
ప్రధానాచార్యులు 

గీతా విజ్ఞాన ఆంధ్ర కళాశాల 

నల్లగొండ 


24-7-1995 


సకల కళ్యాణ నిలయుడు, ఆశ్రిత వత్సలుడు, మ్యుక్తి ప్రదుడునైన శ్రీనివాసుని 
ముప్పదిరెండు వేల సంక్తీర్తనలతో సేవించి తరించినాడు అన్నమయ్య అట్టి అన్నమాచార్యుని 
రచనలను సంక్తీర్తనా భాండారము నుండి వెలువరించి వెలుగులోనికి దెచ్చి క్తీర్తశషులై 
తరించినారు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఇప్పటివరకు వెలుగు చూచిన పండ్రెండు వేల 
పదకవితలలో ఏడు వేల శృంగార కీర్తనలను సాకల్యముగా పరిశాధించి అందలి ' మధురభక్తి ని 
తేట తెల్లముగ చేసిన మిత్రులు శ్రీమాన్‌ అంగలూరి శ్రీరంగాచార్యులు గారు ధన్యులు, 
అభినందనీయులును వీరికి గల సంగీత పరిజ్ఞానం, సాహిత్యాబినివేశం, పదకవితా పితామహని 
సంక్తీర్తనలపై గల అను రక్తి ఈ సిద్ధాంత వ్యాసమును ప్రశంసాపాత్రముగ దిద్ది తీర్చిన వనుటలో 
అతిశయోక్తి లేదు. 
నల్లగొండ పరిశోధకమ౦ండలి అభినందననల నందిన ఈ మిత్రుని లెభిని బహుజన 
బహుళ ప్రయోజనకర ప్రామాణిక రచనలను పరంపరగా వెలువరించుగాక । శ్రీనివాసుని 
అనుగ్రహము సదా సం ప్రాప్టించుగాక। 
శుభాకాంక్షలతో 
కాశావజ్ఞల వేంకట నరసింహమూర్తి 


డా. కందాళ వేంకటాచార్యులు 
రిటైర్డ్‌ తెలుగు లెక్పరర్‌ - విజయనగరం 
22-7-95 


వేదనము, ఉపాసన, ధ్యానము, పర్యాయపదములు. ధ్యానముతైలధారవలె అవిచ్చిన్న 
స్కృతి సన్తానరూపము కావలెను. అట్టి ధ్రువమైన స్పృతినే అపవర్గమునకు (మోక్షమునకు) 
ఉపాయముగా శ్రుతి, సృృతులు పేర్కొన్నవి. అట్టి సృృతి దర్శన సమౌనాకారమగును. 
స్మర్యమాణమగు స్వరూపము సాక్షాతృరమునొందినచో ప్రకృతితో జీవునకున్న సంబంధము 
విడిపోవును. కర్మ క్షయమగును. 

భగవంతుడు ఎవరిని వరించునోవానికే సాక్షాత్కరించును. ప్రేయతముడైన వానినే 
ఆయనవరించును. ఎవనికి భగవంతుడు ప్రియతముడో భగవన్తునకునాతడే ప్రియతముడు. 
అట్టి వానినే భగవంతుడు వరించును. కావున ధ్యానము ప్రీతిపూర్వకము కావలెను. 

అట్టే ప్రీతి కల్గుటకు భగవన్తునితో జీవునకు గల సంబంధ జ్ఞానము కలుగువలెను. 
ఆ సంబంధములు తొమ్మిది విధములుగా విభజింపబడినవి. 

పితాపుత్ర సంబంధము, రక్షక రక్ష్య సంబంధము, శేషేేష సంబంధము, భర్శృ, 
బార్యా సంబంధము, జ్లేయజ్ఞాత్ర సంబంధము, స్వామి సొత్తుల సంబంధము, ఆధార, 
ఆధేయ సంబంధము, ఆత్మా శరీరముల సంబంధము, భోక్షృభోగ్య సంబంధము అనునవి 
ఈ సంబంధములు, 

ఏ సంబంధ జ్ఞానమైనను ప్రేమను పెంచును, ప్రేమయే అక్కర లేధు పగనైన 
వగనైన్క ప్రాణభీత్తివైన భగవన్తుని స్మరించినచో ఆయన అనుగ్రహము కల్గుననియు, 
“కామోత్కంరతగోపికల్స్‌ భయమునన్‌కంసుండు”” అను భాగవత పద్యము దానికి సాక్ష్యముగా 
గ్రహింపవచ్చుననియు పెద్దలంధదురు. కాని నారద భక్తి సూత్రములను బట్టి ప్రేమరూపమైైన 
ధ్యానమునకే ప్రాధాన్యము కనృట్టుచున్నది. రామానుజ సంప్రదాయమునదియే. (1) 
అధాతోభక్తి వ్యాఖ్యాస్యామః (2) సాత్వస్మిన్‌ పరమ ప్రేమరూపా, (3) అమృతరూపాచ, 
ఇత్యాది సూత్రములతో భక్తి స్వరూపమును, నారదమహర్షి ఆనతిచ్చినారు. 


ర్న 


భగవంతుని స్వరూప, రూప, గుణ, విభూతులయం౦దవ గౌహనమొనర్చిన, 
ఆళ్యార్లును, కబీరు, సూరదాసు, మీరా, మొదలగువారును ప్రేమకే ప్రాదాన్యమిచ్చినారు ఆ 
ప్రీతిలోనే స్వామి సాక్షాత్కారము నొందినారు. ఆమృతత్యమును అందినారు 

శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్బనము, వందనము, దాస్యము, 
సఖ్యము, అని ఎనిమిది రకములు భక్తి మార్గములు తెలుపబడినవి. 


అందు సంక్తీర్సనమునకు ఎక్కువ ప్రాధాన్యమునిచ్చి భగవద్గుణానుభవమునొ౦దినవారు 
అళ్యార్లు. ఆ కోవకు చెందినవారే త్యాగరాజు, అన్నమాచార్యులు, రామదాసు మొదలగువారు. 

పన్నిద్దరాళ్యార్లును, మానసికముగ భావించి, వాచికముగ కీర్తించి, కాయికముగ 
సేవించినవారే. విభవావతార స్వరూషములను, అర్బామూర్తులలో సాక్షాత్కరించుకొని 
కీర్తించినారు. కౌసల్యగా, దేవకిగాా యశోదగా, తమను భావించుకొని పుత్రునిగా స్వామిని 
ప్రేమించి ఊయలనూపుచును, నీళ్లుపోయుచును, రక్షపెట్టుచును, మురిసిపోయినారు 
అర్బాస్తరూపమునే ఎక్కువగ భావించి వరి౦ంచినారు. 

అట్టి అర్చామూర్తులలో ప్రధముడు కలియుగనాధుడు శ్రీ వేంకటాద్రి నిలయుడు 
ఆయనకే కాలమెల్లా౦, ఉడనాయ్‌మన్ని, అడియ్రైశెయ్యవేణ్డు అనిశరకోపులు ఆనతిచ్చినారు. 
ఉలగముజ్దపెరువాయా! అలర్‌ మేల్‌మంగ్రెయుణై మార్చా! అని నోరారాపిలిచి, ఉన్నడికీ 
అమర్‌న్టుపుగున్లేనే అని నెలవిచ్చినారు. 


ఆ త్రీరుననే తాళ్ళపాక అన్నమౌాచార్యులవారు కూడా ఎన్నో క్రీరనలలో పరమాత్మతో 
తమకు గల సంబంధమును ధ్యానించుచు శృంగార క్రీరనలలో కేవలము భార్యాభర్త 
సంబంధమును భావించి పరమానందమునం౦దినారు. క్రీర్తనలన్నియు తిరువేంగడముడయాన్‌ 
మీదనే చేసినారు. ఆళ్వార్లు భావించినట్లు స్వామియే తనను తొను స్తోత్రము చేసి కొన్నాడని 
తలంచి సంక్తీర్తనమొనర్చిన మహాను భావులు అన్నమాచార్యులవారు. 


కేవలము నాయికా నాయక సంబంధమునే భావించి, జయదేవుడు, క్షేత్రయ్య, 
మొదలగువారివలె శృంగార సంకీర్తనలొనర్పినారు. ఆ శృంగార సంక్షీరనలను మాత్రము 
అధారముగా చేసికొని అన్నమాచార్యుల వారి మధురభక్తిని వివరించుచు శ్రీమాన్‌ డాక్టరు 
అంగలూరు శ్రీ రంగాచార్యుల వారొనర్చిన పరిశోధన ఫలముగా వెలువడిన సిద్ధాన్తవ్యాసము 
చదివి ఆనందించే భాగ్యాన్ని వారు ప్రసాదించినారు. 


చ 


మధురాతీతి ( గృహ్హాతీతి)ి మధురా అని మధుర శబ్దమునకు వ్యుత్పత్తిని ప్రసాదిస్తారు 
పెద్దలు మధువు మకరందము కాదు విష్ణుపదము నుండి భక్తులకు లభించు అద్వితీయ 
స్వరూపము కాదు విష్ణువే. ఛాందోగ్యమున మధువిద్యలో ఉపాస్యమైన స్వరూపము. అట్టి 
మధువుక్కు ఆళ్వార్లు ఎనక్కు ““త్తేనే ” అని ఆస్వాదించినారు ఆ స్వరూపమును (గ్రహించి, 
అన౦దించి పరవశత్వమునాం౦ది తన్మయులైనవారు అన్నమాచార్యులవారు 

ఆళ్యార్డు తమిళమునను, కబీరు మొదలగువారు వారివారి ప్రాంతీయ భాషలలోను 
గానము చేసినారు. ఆంధ్రుల అదృష్టము చేత అన్నమాచార్యులవారు తెనుగున, అందును 
జనపదముల వెలయుచున్న భాషలోని పదములతో సంకీరనమొనర్చి ఆంధ్రులకు బక్తి భిక్ష 
పెట్టినారు 

ఆ కీర్తనలను తీసికొని అనేక (గ్రంధములను పరిశీలించి తత్పరిశోధనకు 

ఫలముగానందించిన ఈ సిద్దాన్తవ్యాసము, సామాన్యులనే కాక మౌన్యులను కూడా 
కమలాకాముకుడైన పరమపురుషున్నివైపు త్రిప్తుచు అనుసందించిన వారిని మంగళతరంగముల 
నోలలాడించును 


శృంగార నాయికలందజి యవస్థలను, అన్నమాచార్యులు తమ కీర్తనలలో 
అనుభవించినట్టు నిరూపించినారు అనుకూల, దక్షిణ, ధృష్ట్ర శర, నాయకులస్థితులను 
వేంళకటనాధునిలో గనుగొని కీర్తించినారు అన్నమాచార్యులువారే అలర్మేల్‌వుంగైగా 
రూపొందినారు అట్టి తన్మయత్వమే లేనిచో నిట్లు క్తీర్తింపలేరని నిరూపించినారు శ్రీమాన్‌ డాక్టర్‌ 
శ్రీరంగాచారిగారు 

సహృదయులగు భావుకులు, రసికులై, శ్రీ అన్నమాచార్యులవారి క్తీరనలలో వీరు 
మాపినసాబగును చూరగొని ధన్యులు కావలెనని కోరుకొనుచున్నాను అదియే వీరి కృషికి 


ఇట్లు 
డా కం౦ందాళ వేంకటాచార్యులు 


టి.పి. శ్రీరావుచంద్రాచార్యులు, ఎం. ఎ. 
““బృందావని'' సింహాచలం, 


విశాఖపట్నం - 530 0208. 23-7-95 


సహృదయ సాధువాదం 


వరాహస్వామి నాటి నుండి సంక్షీర్త్షనం భాగవత్రీతికరంగా తల్గాభోపాయాలలో 
తలమానికంగా వెలుగొందుతూనే ఉంది, “స్వస్యచ క్షీరం” అంటాడు వరాహస్వామి 
భూమిదేవితో, 

సరే సర్కి “శ్రవణం, కీర్తనం” అని ద్వితీయంగానైనా అద్వితీయంగా క్తీర్తనాన్ని 
పేర్కొంటాడు ప్రహ్లాదుడు 

“జిహ్వే క్తీర్రయి అని ఆళువార్లందరి పక్షాన ఎలుగెత్తి కీర్తన గరిమను చాటినారు శ్రీ 
కులశేఖరులు 

భగవదుపాసన విధులలో లింగవయస్సులతో, కులగో త్రాలతో పని లేకుండా సర్వకాల 


సర్వదేశాలలోనూ, సర్వులకూ అందుబాటులో ఉండేది అర్హమైన ఫలాన్ని అందించేది 
కీర్తనం. 


“సతతం క్షీర్ణయన్రః అని గీతాచార్యుడు క్రీర్తనానికి ఒక చక్కని ప్ర క్రియను నిర్దేశించినాడు 
దండె, చిటితాళములు పూని చిందులు వేస్తూ భక్తులు శ్రీహరిని క్తీర్తించటానికి వై వాక్యమే 
'ప్రేరకమేమో 

కీర్తనం కావించటం అదీ తాత్వికంగానో శుష్కవైరాగ్య ధోరణిలోనో కాకుండా సరస 
శృంగార సరణిలో హృదయం ద్రవించి, ప్రేమ వెల్లువగా పెల్లుబికి తేనెలూరు పదవాహినులు 
ప్రవహించి, భక్తులకు ఆమెతలందించటం ప్రక్రియలోని వేషం. 


సంక్తీర్తనం అనగానే చటుక్కున తలపున మెదిలేవారు ఇటు దివ్యసూరులు అటు 
మీరాసూరులు వీరంతా మురారి పదచింతనాస్పద పదకృతులనాలపించినవారే. 


వీరంతా ఎండి బీటలు వారిన ఎదలవారు కారు ఇంకిపోయి, నెరియలు వారిన 
కనుగొలకుల వారూ కారు 


మరి, భక్తిమాధ్వీకరయురులు ఎదల నింపుకొన్నవారు. ముదశ్ళు సముదయాంచిత 
నయనోజ్య్వలులు. వీరి పాట విని పరవశించి గాలి తలయూచినది. ఏరు సుంతగతియాపి అట్టె 
నిలిచినది కొమ్మలు వంగినవి, కొండలు కరగినవి. దేవదేవుడు దివినుండి భువికి దిగివచ్చినాడు. 


అట్టివారిలో ఆళువారులు ప్రముఖులు. వారిలో తలమానికం తల్లి అండాళు, 
వీరందరూ శృంగార రసరురులు, ఈశ్చంగారం అలౌకికం, పరమదివ్యం. ఇదే మధురోజ్యలం. 
కడకు మధుర భక్తిగా మనకు పరిచితం. 


భక్తుడు తనయందు స్త్రీత్వాన్ని ఆరోపించుకొని తన సర్వస్వాన్ని ప్రియునికి భగవంతునికి 
సమర్పించుకోవడం ఇందులోని వైలక్షణ్యం. శ్రీ మన్నిగమాంత దేశిక మహాస్వాములు గోదాస్తుతిలో 
అన్న ఈ మాటలు ఇప్పట్టున స్మరణీయాలు - ' భోక్తుం తవ ప్రియతమం భవతీవగోదే, భక్తిం 
నిజాం ప్రణయ భావనయా గృణ౦ంతః ఉచ్చావచైః విరహ సంగమజై రుదంతైః శృంగారయంతి 
హృదయం గురవస్త్వదీయాః 

ఈ మదురభక్తి సంప్రదాయ ప్రవర్తకులైన ఆళువారులకు వారసులు తెలుగునాట 
భక్తి వాహినులను ప్రవహింపజేసిన తాళ్ళపాకవారు. అన్నమయ్యగారి మధుర భక్తి సాహితి 
ఒక దివ్య పీయూష మహాసాగరం. దీన్ని ఈదడం, దీనిలోతులు చూడడం * అబ్ధిర్లంఘితయేవ' 
అన్నట్టిదే, 

అయినా రక్తిత్తో భక్తితో ఆసక్తితో, తపనతో, తనివితొ, మనసుతో ఈ సాగరం లో దిగి 
వీలయినంత లోతులకు వెళ్ళి ఎదనిండా మధురసాన్ని తాము నింపుకొని* ఏకస్వాదున భుంజీత” 
కనుక మనకూ కొన్ని పీయూషశీకరాలను ఆందించ పూనుకొన్నవారు మా తమ్ములు చి. 
శ్రీమాన్‌ అంగలూరి శ్రీరంగాచార్యులు, 


శ్రీ రంగాచార్యులు చదువులతల్లి ఒడిలో ఇరువంకల పాలుత్రావి పెరిగిన 
సహృదయుడు. మధురభక్తి మరగులెరిగి అన్నమయ్యగారి పదాలలో వాటిననుశీలించి 
జనావళికి తెలుపగల మధురోజ్వల మానసము కలవాడు సంగీత సాహిత్యాలతో పాటు, 
సంప్రదాయ సొర భాన్నిఎదనిండా నింపుకొన్నవాడు. అన్నమయ్య గారి మధుర భక్తి సామ్రాజ్య 
వైభవాన్ని మనముందు చేతనైనంత నిలుప పూనుకొన్నవాడు. ఆ ఉద్యమంలో కృతకృత్యుడ్రై, 
సహృదయుల మన్ననలనూ అందుకొన్నవాడు. 

శ్రీమాన్‌ శ్రీ రంగాచార్యులు తన సిద్ధాంత వ్యాసంలో ఐదు ప్రకరణాలలో అన్నమయ్య 
సాహితీ మధురిమును ఆవిష్కరించినాడు. సర్వసాధారణంగా, లాంఛనంగా, మూడు 
ప్రకరణాలు పూర్వరంగంగా సాగినా నాలుగైదు ప్రకరణాలలో తన కృషినంతనూ నింపినాడు. 


౧౫౦ 


మనముందు నిలిపినాడు. 


ఆల౦కారికంగా ఆధ్యాత్మికంగా కామశొ స్త్రపరంగా అ్షీలానికి అనౌచిత్యానికి తావు 
లేకండా అసిధారావ్రతంగా అన్యూనాతిర్తిక్రంగా అయిదవ ప్రకరణాన్ని ఆరచించినాడు 
ఇందులో అడుగడుగునా సాహితీ మాధుర్యానుశీలనం ఆలంకారికంగా గోచరిస్తుంది గౌడీయ 
వైష్ణవ సంప్రదాయంలో మాధుర్యాన్ని మహాభావంగా, పంచమభావంగా పేర్కొంటారు ఆ 
పంచమభావమహోజ్వల వైభవం ఈ పంచమ ప్రకరణంలో బహుధా ప్రకటితం కావడం 
యాధృచ్చికమే అయినా సమీచీనంగా సాగింది 

అన్నమయ్య గారు వేల పదాలు పొడినారు శృంగారాన్నిమధురంగా, ఉజ్టులంగా, 
బహువిధంగా నిర్వహించినారు. అలంకార శా స్తానికి ఉదాహరణ సర్వస్వము గా నిలువదగినవీ 
వారి పదాలు. అలంకార శాస్త్రంలో (ప్రముఖంగా కనవచ్చే అష్టవిధ శృంగార నాయికా 
స్వరూపాన్ని నిరూపించి వారిని అన్నమయ్య పదాలలో అన్వేషించి పొందికగా పోడిమితా 
మనముందు నిలిపినారు శ్రీ రంగాచార్యులు. ముగ్గాది నాయకీ క్రమాన్ని తదంతర్గత భేదాలను 
అనుశీలించి అన్నమయ్యగారి పదాలలో ఒదిగిన వారిని వెదకి చూపినారు. ఆళువారుల బక్తి 
సాహితిలో తరచుకనవచ్చే ఆలంకారికులు ప్రస్ఫుటంగా వినిపించే సలీ, దూతి ప్రబృతి 
నాయికా సహాయులను నిర్దేశించి నిరూపించినారు. కామశాస్త్రకారులు పేర్కొన్న చతుర్విధ 
శృంగార నాయికలనూ వెదకి పట్టుకొన్నారు. 


అనుకూలాది చతుర్విధ నాయకులనూ తిరువేంకటపతిలో ఆవిష్కరించినారు. 
శృంగారానికి పరిపుష్టిని ప్రసాదించే విప్రలంభావస్థలనూ వ్లోషించినారు. కడకు రసా బాసానికి 
సైతం ఒక చమత్కారమైన పరిష్కారాన్ని ప్రసాదించి ఆధ్యాత్మిక సమన్వయంతో దానిని 
అన్నమయ్యలో అనుశీలించినారు. శృంగారం భక్తిగా పర్యవసించి క్షీర్రనల రూపంలో తెలుగు 
సాహిత్యంలో ఆధ్యాత్మిక జయకేతన కింకిణులుగా నిలిచినట్లు ధ్వనింపచేసినారు. 
సరళమైన భాషలో మృదువైన శైలిలో, తనదైన బాణిలో విషయాన్నంతనూ అటు 
ఆలంకారికంగా ఇటు ఆధ్యాత్మికంగా తుల్య సమన్వయం కావిస్తూ అరకొరలు లేకండా, 
బెచిత్యాన్ని వీడకుండా నలుగురి చేత బెననిపించుకొనేట్లు శ్రీరంగాచార్యులు ఈ పరిశీలనాన్ని 
కావించినారు. సహృదయులకు భక్తులకు, సంగీత సాహిత్యవల్ల భులకు, పరిశోధకులకు, 
సర్వులకూ ఈ [గ్రంధం ఎదవిందు కొవిస్తుందనడంలో సందేహం లేదు. 
శ్రీరావుచ౦ద్రాచార్య 
23-7-95 


శ్రీమతేరామానుజాయ నమః 
డా. మాడ భూషిణి రంగాచార్యులు 
విశ్రాంత ఆంధోపన్యాసకులు, 
నాగర్జున డి గ్రీకళాశాల, నల్లగొండ 
శ్రీనివాస నిలయము 


ఆప్త వాక్యవు 


శ్రీమాన్‌ అంగలూరు శ్రీరంగాచార్యులు నాకు ఆప్తమి త్రులు. రెండు దశాబ్బాలనుండి 
సన్నిహిత సంబంధము కలిగియున్నాము. నేను ఆచార్యులవారితో కలిసిమద్రాసు, తంజావూరు, 
తిరుపతి (గ్రంధాలయములలో పరిశోధన కొజికు అనేక (గ్రంధములను చూచితిమి 1982 లో 
వుభయులము తాళ్ళపాక సందర్శించి అన్నమాచార్యుల పూర్వీకుల గృహములను, అచ్చటి 
దేవాలయములను సందర్శించితిమి అప్పటికే ఆచార్యులవారికి అన్నమాచార్యుల సంక్తీర్తనలపై 
పరిశోధన చేయవలయునను సంకల్పము కలిగినది ఇది భగవంతుని కృపాకటాక్షమే కాని 
వేరు కాదు భగవంతుడు ఒక జీవాత్మకు తన సన్నిధికి చేర్చుకోవలయునని భావించినచో 
వం జాయమానకృపాకటాక్షములు ప్రసరించి తన వైపు జీవులనులాగుకొనును. ఇట్టిదే 
ఆచార్యులవారి విషయములో జరిగినది సామాన్య పరిశోధన కంటే భగవత్సంబందమైన బక్తి 
ప్రపత్తుల గురించి చేయుపరిశోధన వోషమైనది 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుని శృంగార సంక్షీరనలు మధురభక్తి సిద్ధాంతవ్యాసము 
ఆమూలాగ్రముగా పరిశీలించితిని వ్యాసకర్త అన్నమాచార్యుల జీవిత వోషములను అనేక 
సామౌన్యవేత్తల వ్యాసములను చూచుటయీ గాకస్వయముగా తాళ్ళపాకకు అనేక పర్యాయములు 
వెళ్ళి స్థానికులలో చర్చించి విషయనేకరణచేసి వివరించిరి వంశావళిని సాధ్యమైనంతవరకు 
సమగ్రముగా వివరించిరి ద్వితీయ ప్రకరణములో పదకవితలు పుట్టు పూర్చోత్తరములు 
నిర్భారించిన తీరు ఆచార్యులవారి సొహిత్య పరిశోధనలో గల శ్రద్ధకు తార్కాణము. తృతీయ 
ప్రకరణములో గావించిన రస చర్చ, సమగ్రముగా సాగినది చతుర్ధ ప్రకరణములో రసములలో 
భక్తి రసమునకు కల్పించిన స్థానము ్రశంసాపాత్రము. భక్తి ప్రపత్తుల గుజించి 
పూర్వాకాలంకారికులు మతములను సమన్వయ పరచి, భక్తి రసప్రాధాన్యమును జోడించి, 
మానవ జీవితమును ధరించుటకెట్టుపకరి౦చునో సో దాహరణముగానిరూపించిరి 


౧వ 


ఈ సిద్ధాంతవ్యాసములో పంచమ ప్రకరణము ప్రదానమైనది అన్నమయ్య శృంగార 
కీర్తనలు మధురభక్తి ఆలంబమై అలౌకిక శృంగారమును అనగా శ్రీ వేంకటేశ్తురసాంమి వారికి 
పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల సంబంధమును జీవాత్మృపరమాత్మ సంబందమును 
సూచించుచును. పరమాత్ముని నాయకునిగాను తాను ( అన్నమయ్య) నాయికగాను బావించిన 
సంక్తీర్తనలు రచించి పాడి స్వామి కర్పించిన ధన్యజీవి అన్నమయ్య మధురభ్దక్తి సంకీర్తనలు 
వివరించు సందర్భమున అష్టవిధనాయికల లక్షణములను అందుకుదాహరణముగా 
అన్నమయ్య సంకీర్తనలను ఆచార్యుల వారు చూపించినతీరు శ్లాఘనీయము. శృంగార 
నాయికలు అనుభవించిన దశకామావస్థలు వ్లోషించి చూపిన తీరు ఆచార్యుల వారి ప్రతిభకు 
తార్కాణము. దీనిని సాధించుటలో ఆచార్యుల వారికి భగవంతుని పరిపూర్ణకటాక్షము 
కలదని నా దృఢ విశ్వాసము. 


“నాహం వందే తవచరణయోర్ట్వ్యంద్వమద్యంద్వ హేతో 
కుంభీపాకంగురుముపిహరే నారకం నాపనేతుం 
రమ్యారామామృదుతనులతానందనేనాపిరంతుం 
భావేభావై హృదయ భవనేభావయే యంభవంతం” 


అని కులశేబరాళ్యార్లు సాయించినట్లుగా ఆచార్యుల వారింకా భగవత్సేవ సాహితీపరముగా 
చేయవలయునని ఆకాంక్షించుచు ఆ వేంకటేశ్వర స్వామివారు ఆచార్యులవారి కాయురారోగ్య 
ఐశ్వర్యములు ప్రసాదించవలయునని ప్రార్థించుచు విరమించుచున్నాను 


బుధజనవిదేయుడు 
డా. వాడ భూషిబి రంగాచార్యులు 


లై 


ఆప్రవాక్యం 

భగవత్రాప్తికి, భక్తి కన్నసులభమార్గము మజీయుక్కటి లేదు భక్తి వృక్షకుసుమమే 
పత్తి మార్గము తతృలమే భగవత్రాప్తి బహుజన్మ కృతపుణ్య వోేషమునకాని యది 
ద్ధింపదు ప్రపత్తి రూపభేదమే మధురభక్తి ఆ మధురభక్తి ' శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుని 
0గార కీర్తనలందెట్లు ప్రతిఫలించిన దో వ్లోషించి చూపు విశిష్ట పరిశో ధనమే డా. అంగలూరు 
రంగాచార్యగారి సిద్ధాంతము, 

డా అంగలూరు వారు నాకు, నాకనుటకన్న మా పరిశోధకమండలి మి త్రులకెల్లరకును 
సన్నిహితులు. హితులు పరిశోధనరతులు వారు వస్తుతః పరమవైష్టవులు. వారి విష్ణు భక్తియే, 
పరమవైష్ణవుడైన అన్నమయ్య క్రీరనలవైపు వారి హృదయమును సమాకర్షి౦చి, వారి శృంగార 
క్రీరనలందలి మధురభక్తిని వివేచింపజేసి, విశిష్ట పరిశోధన గ్రంధమును తెలుగువారి కందించినది 
నల్లగొండ జిల్లాలో అన్నమయ్య క్షీర్తనలను ప్రచారము సేయునిమిత్తము, వారు వారి 
సహచరులు పురుషోత్తమాచార్యులుగారు, ఎన్నియో భక్తి సంగీత విబావరుల నిర్వహించిరి 
ద్విశతాధిక సంకీర్తన సభలు నిర్వహించిన దీక్షాదక్షతలు, బగవద్భక్తీ ప్రేరకములనునది 
నిశ్చయము వారియందునిగూఢమైన దైవ భక్తి సాహిత్య సంశోదనముచే వన్నెకెక్కినది వారి 
సంగీత పరిజ్ఞానము, గాన పాటవము భక్తికి రక్తి చేకూర్చి, మధురభక్తికి మహత్తర 
నిశ్రేణికారూపము నందినవి అన్నమయ్యగానముతో, నలమేలుముంగా మనోహరునికీ 
నివాళులర్పించినవి 

వారి సిద్ధాంత గ్రంధమును పరించియెంతో సంతసించితిని అన్నమయ్య జీవితము, 

పూవుపుట్టగనే పరిమళించునన్న సామెతను సార్థకము చేసినది పదకవితల పుట్టుపూర్వోత్తరాల 
వివరణ, రససంఖ్యాచర్చ, భక్తి స్వరూపమును మధుర భక్తి స్వభావమును స్లోషించిన తీరు, 
స్పష్టసుందరములు మధురభక్తిని అన్నమయ్య శృంగార క్తీరనలతో సమన్యయించి చూపిన 
వైనము శతధా ప్రశంసనీయము దైవభక్తి, సాహిత్యశ్రక్తి సంగీతర్తక్తి సంపుటీకరణమునంది 
మధురభక్తి మహనీయతత్త్యమును ప్రకాశింపజేసినవి వారి యీ కృషి పండితజన 
సంతోషకరమైనది, సహృదయహృదయాహ్లాదజనకమైనది భ్తక్తలోక సంభావ్యమైనది వారి 
యీ కృషినిరంతరము సాగి, శ్రీ వేంకటేశ కృపాలబ్ధికి హేతు భూతము కాగలదని విశ్వసించుచు, 
నమస్కరింతును 


పశ ౫. 


(కూల 


ఇట్లు 
డా. వారణాసివీర నారాయణశర్మ 
పరిశోధక మండలి, నల్లగొండ. 


భాషాప్రవీణ- ఎమ్‌ ఎ (తెలుగు) 
వ్యాకరణ సాహిత్య విద్యాప్రవీణ 
డా. ఎస్‌.టి.కె. ఎస్‌. రంగాచార్యులు, ఎమ్‌ ఎ పి హెచ్‌డి 
ఎస్‌ జివి.పికెజె ఓ డిగ్రీ కాలేజి 
రాజమండ్రీ- 533405 
22-7-95 
శ్రీ గురుభ్యోనమః 

మహాతపస్పంపన్నులు భగవత్తత్యవిదులు పరమకారుణికులైన బుషులు జీవులను 
ఈ సంసార బంధవటలను౦డి వివముక్తులను చేసి భగవ త్సన్నిదానవలున 
నిరతిశయానందమునాందువారుగా చేయాలనే సత్సంకల్పముతో మోక్ష దాయకములగు అనేక 
మార్గములనుపదేశించిరి శ్రుత్యుపారూఢమగు తురీయ పురుషార్థమగు మోక్షమే మన 
అఆర్హసంస్కృతికి తుదిమెట్టు అట్టిమోక్రమును పొందుటకు వేదవ్యాసుల వారు జ్ఞానమార్గమును, 
జైమిని మహర్షి కర్మమార్గమును పాణిని మహర్షి పరావాగ్రూపమార్గమును, కపిలమహర్షి 
సాంజ్యమార్గమున్సు పతంజలి మహర్షి యోగమార్గమును ఉపదేశించిరి ఇంకను ఎన్నో 
మార్గములను ఎందరో మహర్షులు ఉపదేశించిరి అన్ని మార్గములకు ప్రాష్యము మోక్షమే 
ల్‌ ఉపేయ ప్రతిపత్యర్థా ఉపాయా అనంతా?' అనిజగద్గురువు భరృహరి చెప్పినట్లు మోక్షమును 
పొందుటకు ఎన్నో మార్గుమలున్నప్పటికి లాఘవ పక్షపాతియగు మానవుడు సులభమైన 
మార్గమునే ఆశ్రయించును. ఇది సర్వదా నిశ్చప్రచము. 

జ్ఞాన మార్గము, కర్మమార్గము మానవులు ఆచరించుట కష్టము. భగవత్పతంజలియోగ 
దర్శనము కూడ అట్టిదే. మిగతా మార్గముల కంటే ఈ యోగ మార్గము ననుసరించుట కొంత 
ఎక్కువ కష్టమయిననూ వాటికంటే ఎక్కువ ప్రత్యక్షఫలదము మరియు యోగాభ్యాసము 
అన్ని దర్శనములకు ఆధారభూతము ఉపకారకత్రయము. ఏ మనచిత్తవృత్తి నిరోధముచేయనిదే 
జ్ఞాన మార్గమయిన, కర్మమార్గమయిన భక్తి మార్గమయిన సుల భముగ ఆచరణ సాధ్యముకాదు 
ఫలదాయకముకానేరదు, అందువలననే జ్ఞానయోగము, కర్మయోగము, సాంఖ్యయోగము, 
విభూతియోగము అని శబ్బ్దయోగఘటితముగా గీతాశాస్త్రము చెప్పుచున్నది అనగా అన్ని 
దర్శనములకు యోగము ప్రధానాంగభూతము. దాని ప్రాశస్త్యమును, ఆవశ్యకతను గుర్తించియే 
పాశ్చాత్యవిపశ్చిద్యర్యులు కూడా దర్శనాంతరాపేక్షయా యోగ దర్శనము నందు ఎక్కువ 
అసక్తి శ్రద్ధ చూపుచున్నారు. 

ఇట్టీతరి 11వ శతాబ్దము వారయిన భగద ద్రామానుజులు జ్ఞాన కర్మాదిమార్గములు 


గట 


సర్వమానవాళికి అందుబాటులో లేనందున ఆచరణ సుకరము కానందున అందరికీ 
సులభతరమయిన శ్రుత్యుపారూఢమయిన ఆర్షమూలకమయిన భక్తి మార్గమును మోక్షసిద్దికె 
మనకుపదేశించిరి మరియు యోగదర్శనమున యమనియమాద్యష్థాంగయో గము సామాన్య 
సాధకునికి దుస్సాధ్యము చాలా నియమములు పాటించవలెను ఒకవేళ సాధకుడు శ్రమతో 
తన్నియమ పరిపాలన చేసినందున వానికి సంప్రజ్ఞాతసమాధి సిద్ధించినప్పటికి కొంతమందికి 
అసం ప్రజ్ఞాత సమాధి సిద్ధించుట చాలా కష్టము. ఈ రకమైన ఇబ్బందులను దృష్టిలో 
నుంచుకొనే భగవద్రామానుజులు సులబమైన భక్తి మార్గమును ఆచరింపజేసిరి_ పతంజలి 
మహర్షి కూడా ఈ వి ప్రతిపత్తిని గుర్తించియే అట్టి సాధకుడు మోక్షమును పొందుటకు ఉత్తమ 
మార్గముగా ““ ఈశ్వర ప్రణిధానాద్దా”” అని ఈశ్వరప్రణిధానమును ఉపదేశించిరి. 
ప్రణిధానమనగా సర్వకర్శార్చణ పూర్వకము అసంప్రజ్ఞాత కారణీభూతము అయిన 
భావనాపోషము అదే ““సర్వ్యధర్మాన్‌పరిత్యజ్యమామే కంశరణం వ్రజ” అని గీతాచార్యులు 
చెప్పెన శరణాగతి అదే రావానుజులుపదేశించిన భక్తి వ౮ూర్గవల. పతంజలి 
యోగసూత్రములకు భాష్యకర్త అగు వేదవ్యాసులుపై యోగసూత్రమును వ్యాఖ్యానించుచు 
“ భక్త్యావర్షితః ఈశ్వరః కల్పప్రళయమహాప్రళయేషు సంసారిణః పురుషాన్‌ ఉద్ధరిష్యామి 
ఇతస్వవచనాత్‌ సంకల్పమా శ్రేణతం భక్తమను గృప్దాతి” అని మోక్షఫల ప్రాప్తికి భక్తి మార్గమే 
ఉత్తమ మార్గమని సృష్టీకరించిరి. సర్వకర్మార్పణ పూర్వక భక్తివలననే భగవంతుడు భక్తున 
కదీనుడగును 

“సాత్వస్మిన్‌ పరమ ్రేమరూపా”, సాపరానురక్తి రీశ్వరే మొదలగు నారద, 
శాండిల్యాదుల భక్తి సూత్రముల వలన నిరంతర పరమాత్మ ధ్యానమే భక్తి అని స్పష్టముగా 
తెలియుచున్నది. అందుకే భగవ ద్రామానుజులు ““ ధ్యానంచ త్రైలధారా వద విచ్చిన్నస్పృతి 
సంతాన రూపమ్‌” అని శ్రీ భాష్యమున స్పష్టపరచినారు. శంకరాచార్యుల శారీరక 
మీమాంసాభాష్యమునకు సు ప్రసిద్ధవ్యాఖ్యాత, సర్వతంత్ర స్వతంత్రుడగు శ్రీ మధుసూదన 
సరస్వతి భగవద్భక్తి రసాయనవమును గ్రంధములో భక్తితత్త్యమునకు మహాసామ్రాజ్య 
పట్టాభిషేకము నొనరి౦చెను ఆ మహాను భావుడే శంకర భాష్యమునకు వ్యాఖ్యానమగు అద్వైత 
సిద్ధికి చివరన 

““ ధ్యానాభ్యాస వశీకృతేన మనసాయన్నిర్గుణం నిష్కియం, 

జ్యోతిః కించనయోగినో యదిపరం పశ్యంతి పశ్యంతుతే, 

అస్మాకంతు తదేవలోచన చమత్కారాయ భూయాచ్చిరం 

కా౦ందీ పులినేషు సుందరమహో నీలం వముహోధావతి' 

అని తన మనస్తత్వమును స్పష్టముగ ఆవిష్కరించెను. 


డి 


ఇవ్విధముగ మోక్తదాయకమయిన మార్గములలో ఉత్తమోత్తమమయిన భక్తి 
మార్గాన్ననుసరించి తరించిన ఎందరో మహానుభావుల గురించి వినియున్నాము. వారిలో 
మన అన్నమాచార్యులు ఒకరు ఆయన పరమభాగవతోత్తములగు నారద తుంబురులవలె 
సంక్తీర్తన మార్గాన్ననుసరించి మధుర భక్తికి పట్టము కట్టినాడు అన్నమయ్య రచనలలో ఏడు 
కొ౦ండలవాడ్రైన తిరువేంకట నాధుడే నాయకుడు లక్ష్మీదేవి భూదేవి, నీశాదేవి మొదలయిన 
నాయికలు ఎంతమందియున్నను అలమేల్మంగయీ ప్రధాన నాయిక విశిష్య అన్నమయ్యయే 
స్వీయముగ నాయికయ్టై విరహవునను భవించుచు దేనదేవృని సం౦ంసర్గముచే 
అమ౦దానందకందళిత హృదయాంతర౦గుడై మధురానుభూతులను అనుభవించును. 
అట్టీ అన్నవుయ్య సంకీర్తనలలో వుధుర భక్తిని ఆలవాలవబగ తీసికొని 
సిద్ధాంతవ్యాసమును వ్రాసిన శ్రీమాన్‌ డా అంగలూరి శ్రీరంగాచార్యులు గారు ఎంతో ధన్యులు, 
అదృష్టవంతులు. వీరు అన్నమయ్య సంకీర్తనా స్వరూపమును అందలి భావనాపటిమను 
చాలా చక్కగా వివరించినారు రసస్యరూపమును చూపి భక్తి రసమునకు సాక్షాద్దేవదేవుడే 
ఆలంబన విభావమగుటం జేసి ఇతరరసముల కంటె భక్తి రసమే ఉత్కష్టమయినదని 
సప్రమాణముగ చూపినారు. రసరాజయిన శృంగారమునకు భగవంతుడే ఆలంబన 
విభావమయినపుడు అదియే భక్తిగా వివర్తమగును అందువలననే అన్నమయ్య క్రీరనలలో 
భక్తి రసమునకు శృంగార రసము అంగీభావమునొ౦దినది. అందువలననే వాటికి శృంగార 
క్రీర్సనలని వ్యవహారము కల్గినది అలంకార శాస్త్రములో పేర్కొనబడిన అష్టవిధనాయికలు, 
చతుర్విధనాయకులు, నాయికా సహాయకులు అన్నమయ్య క్రీర్తనలలో చోటు చేసుకొన్నారు. 
వీటి స్వరూప స్వభావములను రంగాచార్యులుగారు విస్పష్టముగా చూపినారు. వీరికి 
సాహిత్యమున౦దే గాక సంగీతమునందు కూడా పాండిత్యము౦డుటచే కుడి ఎడమలవ్యత్యాసము 
లేకుండగ సంగీత- సాహిత్యమార్గగాములై అన్నమయ్య భక్తి రసమును జక్కగ ఆస్వాదించి 
ప్రయోజక కర్షత్యమును బడసినారు “యోమేభక్తః సమేప్రియః'” అని గీతాచార్యుడు 
చెప్పినట్లు భక్ష్యవిష్టులై వ్రాసిన ఈ సిద్ధాంతవ్యాసము వారికి ఉత్తమర్హత్వము కల్గించుననుటలో 
సందేహము లేదు. 
శ్రీమత్కాశ్యప వ౦శవారిధివిధుం గోపొాలవర్యాత్మజమ్‌ 
శ్రౌతస్మార్తవిచారసారచతురం శరజిత్రాప్తాగమాన్రద్వ్యయమ్‌ 
శ్రీమత్సాణినిసూ త్రపారనవిధా వ్యాఖ్యాప్రపంచే గురుమ్‌ 
వందే పార్థముఖేన శోభితపదం శ్రీ సారధిం ప్రత్యహమ్‌ 
ఇట్లు 
రావానుజదాపసుడు 
ఎస్‌.టి,కె రంగాచార్యులు 


౧మె 


ఎం. పురుషోత్తమాచార్య ఎం. ఏ, 
వ్యవన్థాపక అధ్యక్షులు 
శ్రీ అన్నమాచార్య సంక్తీర్తనా ప్రచార సమితి, 
నల్లగొండ. 
25-7-95 

నిజాయిత్తీ, చిత్తశుద్ధి పడుగు పేకలుగా కలనేత చేసిన మనోహర రచనాశిల్పం ఈ 
పరిశోధనా గ్రంధం. తెలియని వారికి కూడా పరవు మిత్రులు కాదగిన వారు 
శ్రీరంగాచార్యులుగారు. తెలుగు సాహిత్యంలో అపూర్వ ప్రయోగాలలో శతాబ్బాలను 
శాసించగలిన అన్నమాచార్యుని అపురూప సంక్తీర్తన లెన్నింటినో ఈ (గ్రంధంలో పరిచయం 
చేసిన ఆచార్యులు ధన్యులు. 

ఏ భాషా సాహిత్యాన్లికైనా గేయమే ప్రాతిపదిక అని సాహిత్య పండితుల అభిప్రాయం. 
సామాన్య ప్రజల ముఖస్థమైన తెలుగు గేయవాజ్ళుయానికి సంస్కృత సాహిత్య పరిమళ 
స్నేహంలో ఒక మార్గ పద్ధతిలో విశిష్ట స్థానానికి నన్నయను ఆదికవిగా పేర్కొంటూనే తర్వాతి 
కవులు కవిత్వమంటే పద్యం తప్ప మిగతావి ఏవీ కవిత్వం కావు అని కొట్టి పారేసేంత 
అభ్యుదయం సాధించారు. మధ్య కాలంలో ఎన్నిరకాల ప్రక్రియలు ప్రకాశించి ప్రజల్ని 
బులిపించినా గేయమే ఇప్పటికీ రాజ్యమేలుతున్నదనేది నమ్మలేని నిజమని వైకి కాకున్నాతమ 
అంతరంగాల్లో నైనా అందరూ ఒప్పుకుంటున్నదే. 

అన్నమయ్య కాలంలో ఇలా కీర్తనలు రాసుకుంటూ పాడుకుంటూ దైవసేవలో 
సాగిపోయీ “కవులు అని చెప్పదగిన వాళ్ళు వేళ్ళ మీదలెక్క పెడుతూ పోతే మొదటివేలైన 
అన్నమయ్య దగ్గరే ఆగిపోతుందేమో ఆనాటి వారు ఈ కీర్తనలను సాహిత్య దృష్టితో 
పరిశీలించడానికి ప్రయత్నించలేదు ఎందుకంటే అది ప్రబంధయుగం పాద౦ మోపిన 
కాలం. పుంఖానుపుంఖాలుగా పద్యకావ్యాలు ప్రజల్లోకి వస్తున్నకాలం. నేటికీ సు ప్రసిద్ధులుగా 
వెలుగుతున్న శ్రీనాధుడు, పోతన, అనంతామాత్యుడు, జక్కన, పిల్లలమర్రి పిన వీరన 
వినుకొండవల్లభరాయడు మొదలైన మహాకవులు అన్నమయ్య కాలంలో పద్యసుగంధాలను 
విదజల్లి ఉక్కీరి బిక్కిరి చేశారు. ఆ మత్తులో పడ్డవారెవరికీ అన్నమయ్య క్రీర్రనలు కంటికానలేదు. 
ఏదకవితొ సౌరభం అందలేదు, అందుకే వెల్లంకి తాతంభట్టు లాంటి మహానుబావులు మరో 
ముందడుగు వేసిపద సాహిత్యాన్ని అభ్యంతరకరమైన భాషా ప్రయోగంలఠలా తిట్టిపోశారు. కాని 
100 సంవత్సరాల తర్వాత ఆ పద సాహిత్యమే విశిష్ట గౌరవాన్ని సంపాదించి అన్నమయ్యను 


= 


కీర్తిశఖరాలపై కూర్చోబెడుతుందని వారెవ్యరూ ఊహించియుండరు. ఈ వై భవానికి ఆద్యులు 
వేటూరి ప్రభాకరశాస్త్రి గ్గారైతే దీనికొన సాగింపుకు రాళ్ళపల్లి, ఆనందమూర్తి, రామసు బృశర్మ 
లాంటివారెందరో కృషి చేశారు. చేస్తున్నారు. ఆ పరంపరలో ఇప్పుడు మరొక ఆధునికులు శ్రీ 
రంగాచార్యులుగారు. 

భక్తి అనేది ఒక మానసిక రోగం అనీ, మతి(భ్రమ చిత్త చాంచల్యం లాంటి హెల్యూసినేషన్‌ 
కోవకి చెందిందనీ హేతువాదమ్మన్యులు, సాంకేతికవై జ్ఞానికశాస్త్రాలను సరిగా అర్ధం చేసుకోలేని 
ఆంధధ్రాఖిమౌనులు భావిస్తున్న వర్తమానకాలంలో, భక్తిని అదీ మధురభక్తిని అన్నమయ్య 
కీర్తనలతో సమన్వయం చేస్తూ రచన చేయడం ఆచార్యులవారి సాహసానికి ఆధ్యాత్మికాభిమానానికి 
భక్తిమాధుర్య ప్రకటనాసక్తికి మచ్చుతునక. వారికి లభించిన 12 వేల కీర్తనల్లో అధికబాగం 
శృంగార క్షీర్తనలే కావడంతో వారికి చేతినిండా పని దొరికింది. 1981లో నేను వారితో కలిసి 
తాళ్ళపాక బ్రహ్మోత్సవాలకు వెళ్ళినపుడు అన్నమయ్య కీర్తనలపట్ల వారి పరిశీలనను 
అప్పుడప్పుడు గమనిస్తూ వచ్చాను. అప్పుడే వారిలో ఒక ఊహ ఊపిరి పోసుకున్నదేమో 
అనిపించింది. ఆ ప్రయాణంమా యిద్దరినీ అన్నమయ్య కీర్తనల ప్రచారం వైపుగా నడిపించింది 
తతృలితంగా 1981 లో నల్లగొండలో శ్రీ అన్నమాచార్య సంకీర్తనా ప్రచారసమితి ఏర్పడింది 

అయితే అంతకుముందే 1979లో ఓ2వ సంపుటం చదివిన రంగాచారిగారిలో 
మెదలిన ఓ కదలికకు ఇప్పుడు ఓ శిల్పం ఏర్పడివుంటుంది. అందుకే తమ సంకల్పానికి ఓ 
రూపుదిద్దుకొని 19 82లో పరిశోధనకు అనుమతి పొందడం జరిగింది. 12 వేల క్షీర్తనల్ని 
అధ్యయనం చేసి, తమ అభిమాన విషయాన్ని మధించి వెలికి తీయడానికి12 సంవత్సరాలు 
పట్టింది. ఆచార్యులవారికి అదీ, అన్నమయ్య సాహిత్యంలో ఉండే లోత్రైన తాత్తిక సంపద 
ఈనాటికి ఇలా వెలుగుచూడడం మహదానందాన్ని కలిగిస్తున్నది. 

“ముత్యాలసరాలు' అంటూ ఆధునిక కవిత్వానికి కొత్తపుంత చూపాడు గురజాడ 
అంటూ చంకలు గుద్దు కుంటున్నారు. కాని ఈ పని అన్నమయ్య ఎప్పుడో చేశాడు అని 
చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు ఎందుకంటే అన్నమయ్య రచనలన్నీ గాన 
యోగ్యమైన మాత్రా ఛందస్సులో సాగినవే. ఆయన ఎక్కువగా త్రిశ్ర చతురశ్ర, ఖండజాతులలో 
రచనలుచేశారు అయితే మాత్రలను బిగింపుగా కాక పాడుకోవడంలో ఊపిరి పీల్చుకోవ డానికి 
తీసుకునే వ్యవధికోసం. ఒకటి రెండు మాత్రల్ని కావాలనే వదిలేస్తూ రాశారు. ఆయన 
రచనలను గుర్తుపట్టడానికి యతిప్రాసల నియమమే 10౧1 ౧౦౮88 లాంటిది అన్నట్లు 
వాటిని ఖచ్చితంగా పాటించారు. అంతేతప్ప '* ఎతాళంలో పాడుకోదలిస్తే ఆ తాళానికి 
ఒదిగిపోవడం” అనేది అన్నమయ్య రచనల్లో లేదు. గాయకుడో బాణీకర్తో బలవంతంగా 


౧౯ 


అక్షరాలను లాగ్మి మాత్రల్ని విరిచి ఖండను త్రిశ్రేగానో, త్రిశ్రను చతురశ్రంగానో చేసి 
సాహిత్యాన్ని భ్రష్టు పట్టిస్తే అది అన్నమయ్య తప్పు కాదు అసలు ఈ మాత్రా ఛందస్సు అనేది 
సంగీతశాస్త్రంలోని లయ విభాగంలోనిది తాళశాస్త్రంలో త్రిశ్ర, చతురశ్ర ఖండ మిశ్ర 
సంకీర్ణ అనే అయిదు జాతులు నడకను నిర్దేశిస్తాయి ఇవి అయినా ప్రజలు తాము అల్లుకుని, 
పాడుకొనే గేయ రూపాలనుంచే రూపొందించబడ్డాయని విజ్ఞుల ఆలోచన 

శృంగార రసశాస్త్రంలో ఆంగిక విషయాలైన అష్ట విధనాయికలు, స్యీయాదులు, 
స్త్రీజాతులు, దూతికాదులు, స్థాయీ భేదాలు, మన్మధావస్థలు మొదలైన వాటన్నిటినీ 
అన్నమయ్య రచనల్లో నిరూపించగలిగిన ఆచార్యుల వారు శృంగార నాయకులను కూడా 
వదిలిపెట్ట లేదు. ఇవి వారి సమ గ్రపరిశీలనకు తార్కాణం కూలంకషం అనే పదం ఎంతో 
విస్సృతమైనదీ అయినా ఈ [గ్రంధం విషయంలో అది బాగా వర్తిస్తుందని చెప్పవచ్చు 

సూరదాన్‌ ప్రస్తావన ఈ [గ్రంధంలో తెచ్చారు దానికి ఈ క్రింది పంక్తులు చేరిస్తే 
బాగుంటుంది 
సూరదాస్‌ ఓ చోట ఇలా అంటాడు 

కో ఇ సాగా 
తాళ షా భి గళ్ల 
ఇవి మధుర భక్తిని చక్కగా ప్రకటిస్తున్నాయేమో ఆలోచింపమనవి. 

అసలు ““'మధురభక్తి'” ఎందుకు? అని ప్రశ్నించుకుంటే ఓ వోషం స్ఫురిస్తుంది 
మిగతా భక్త్సిమార్గాలలో కన్నమధురభ్ధక్తి మార్గంలోనే తాదాత్యం (సంలీనత) బాగాకలుగుతుంది 
కనుక భగవంతునిలో లీనం కావడం మరింత సులభమని భావించడానికి అవకాశం ఉంది 
పుట సంఖ్య 86లో, 

““కాంతాది విషయిక రతి వలన సుఖం తృప్తితో అంతమగును కాని భగవద్రతి అట్లు 
కాదు ఒక మారు ఆయన దివ్యస్వరూపం . *” అనే వాక్యాలు జీవిత సత్యాలు ఎందుకంటే 
ఇప్పటికీ తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించేవాళ్ళు తిరిగి వచ్చేప్పుడు ఒక్కసారైనా వెనక్కు తిరిగి 
చూడకమానరు అంతటి దివ్య మంగళ విగ్రహం దర్శనమాత్రంగానే జన్మ సాఫల్యం 
కావాలని ఆ స్వామి రూపం నభూతో నభవిష్యతి 

ఒకమధురానుభూతిని మన మనస్సులలో సృష్టింపగలిగిన గ్రంధాన్నితెలుగువారికి 
ప్రసాదించి నందుకు దివ్యమధురసకలశాన్ని మన చేతుల కందించినందులకు శ్రీ 
రంగాచార్యులవారు అభినందనీయులు 


ఎ౦. పురుషోత్తవూచార్య 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుని 
శృంగార సంకీర్తనలు - మధుర భక్తి 


ప్రథమ (ప్రకరణము 


పద కవితా పితామహుని జీవితము = రచనలు 


పద కవితా పితామహుని జీవితము 


పద కవితా పీతామవ్వుడుగా పేరు గాంచిన తాళ్ళపాక అన్నమాచార్యుడు యేడు 
కొండలవాడై న శ్ర్రీనివానుని సేవించి, ఆయనపై ముప్పది రెండు వేలకు పె గా కీర్తనలు 
రచించి, తరించిన మధుర భక్తుడు ఆయన రచనల్లో శృంగార సంక్షీర్తనలే ఎక్కువ. 
పూర్వ కవులెవరును ఆత్మకధలు వ్రాసికొన్నట్లు గోచరింపదు తిక్కన, శ్రీనాధురి 
గురించి తరువాతి వ్వారెన కేతన దుగ్గనలు కొంత సం[గ్రూవివరణ ఇచ్చినట్టు వారి 
(గ్రంధములే సాక్ష్యములు. తెలుగు కావ్యములలో గ్రంధకర్షృవంశమును, కృతిపతుల 
వంశాదికములును సంగ్రవముగ వివరించిన వారు లేకపోలేదు. 
తాళ్ళపాక వంశము నందు కవిత్వము చెప్పేనవారికి మూలపురుషుడు 
అన్నమాచార్యుడే ఆయనకు పూర్వము ఆ వంశమునందు కొన్ని తరముల వారున్నను 
వారు కవిత్వము చెప్పినట్టు గాని, పద రచనల వంటి రచనలు చేసినట్టుగాని కనపడదు 
అందుచే ఆ వంశము నందలి కవులకు అన్నమాచార్యుడే మూల పురుషుడని చెప్పక 
తప్పదు. 
అన్నమయ్యా జీవిత చరితను ఆయన సమకాలీనుడును, ఆతని మనుమడు నగు చిన 
తిరుమలాచార్యుడే వ్రాసిపెట్టను ఇది ద్విపద కావ్యము. [ప్రామాణిక రచనా ధురంధరుడని 
పేరు పొందినవాడు చిన తిరుమలయ్య 
పాత్తపినాడు అని పేరు పొందిన రాయలసీమలోని యొక (ప్రాంతమునకు చెందిన 
తాళ్ళపాక గ్రామము అన్నమయ్య జన్మస్టలము ఆ [గ్రామమిప్పుడు కడస జిల్లాలోని 
రాజంపేట తాలూకా కేంద్రమునకు సమీపమున నున్నది. తాళ్ళపాక [గ్రామమును 
తిరుమల తిరుపతి దేవస్టానమువారు దత్తత తీసికొని అభివృద్ది చేయుచున్నారు 
అన్నమాచార్యుని వంశమువారు నందవరీక (బ్రావ్మాణ శాఖకు చెందినవారు 
బుగ్వేదులు ఆశ్వలాయన సూత్రులు. భారద్వాజన గేత్రులు. అలక్కమాంబ, 
నారాయణసూరి అను పుణ్యదంపతుం నోము ఫలమే అన్నమయ్య. 
“రాజీవ నయను వర ప్రసాదమున 6 
దేజంబు మతియు నెంతే విస్తరిల్ల 
లక్కమాంబకు బుణ్య లావణ్యనిధికి 
చక్కని [గ్రహము లుచ్చమున మూడలర 
అనుపమ లఅగ్నంబునందు వైశాఖి 
మున విశాఖను జగందిన నుల్లిసిల్ల 
జనియించె నన్నమాచార్యుండు ష్‌: 


ఖ్‌ స్సు 
అనోవైన తరుమలాచార్యుడు)వివరెంచెను 


అక్కమాంబ నారాయణ సూరిదంపతులకు పెద్ద కాలము వరకు సంతానము 
లేదయ్యెను శ్రీనివాసుని కరుణకు పాత్రులగు నిమిత్తము ఆ దంపతులు తిరుమలకు 
చేరుకొనిరి నడిరేయి నారాయణ సూరికి శ్రీవేంకటేశ్వరుడు కనదడి (కలలో) నందక 
మను పేరిటి తన ఖడ్గమును (ప్రసాదించెనట. దానినే వారు వర ప్రసాదముగా భావించి 
ఇంటికేగిరి కాలక్రమమున లక్కమాంది గర వతియ్రై రాజీవనయనుని వర్యప్రసాదమున 
అన్నమయ్య జన్మించినట్టు పై ద్విపద వలన తెలియుచున్నది. నందకాంశమున 
జన్మించిన అన్నమయ్య బాల్యముననే హరిభక్తుడయ్యెనని తెలియుచున్నది 
“పరమ సుజ్ఞాన సంపద పాదలంగ 
బుట్టుచు నతడు నేర్పున దళ్లి జిద్దు 
వెట్టరమ్మని యుగ్గు పెట్టుటోయినను 
పనిబూని తిరుములప సని ప్రసాదంబు 
గొనుమని యనక లోగొనడు కేరుచును 
వెంకటపతి పేరు వివరించిపాట 
పొంకించకుండి పోరూరడిలను 
కొండలప్పనికి మొక్కుమటంచుననక 
యొండు లాగున జతు లొనరించడతడు” 2. 
అట్టి అన్నమయ్యకు ఐదు వసంతములు నిండి నంతనే తల్లిదండ్రులు ఉపనయనము 
గావించిరి అన్నమయ్యకు కొండలయ్య దయచేత విద్యలన్నియు పిన్న వయసుననే 
కరతలామలకము లె నవి పొడిన పాట పరమ గానము ఆడిన మాట అమృత కావ్యము 
అయినది. 
“ఆడీన మాటెల్లి అమృత కావ్యముగ 
పాడిన పాటెల్లి పరమ గానముగ 
తన కవిత మునకు తన గానమునకు 
కనుగొని సకల లోకములు గీర్తింప 
వెంకటపతి మీద వింత వింతలుగ 
సంక్షీర్తనంబులు సవరించు నిచ్చ ౩. 
ఇట్లు పదములు పాడుకొనుచు ఇంటి పనులను సైతము ఏమరక 
చేయుచుండెడివాడు. శ 


అన ఎ మయ శ వెరాగ సము 
యాజ 
ఇట్టుండగా సొకనాడు జననీ జనకులును, అన్నా వదినలును పసులకు కసవు 
తెమ్మని అడవికి పంపగా, అచ్చట పచ్చిగడ్డీ కోయునపుడు కడదైలు తెగి నెత్తురు 
కారజొచ్చినది అంత నాతనికి జ్ఞానోదయమై నది ఈ లోకము 'పైనను, సంసార 
బంధముల యెడలను రోత కలిగినది. 
“తగు బంధులా తనకు తబ్బులును దండ్రులును 
వగలబెట్టుచు తిరుగు వారే గాకొ త్త 
అనుకొని లౌకిక బంధములను తెగకోసి వారినామగానము చేయుచు ఆయననే 
కొలిచి జీవింతునని యెంచి తిరుమలకు పోవు యాత్రికుల గుంపుతో కలిసి, భజనలు 
చేయుచు, సంకీర్తనలు పాడుచు, పోయి కొండలెక్కుట (ప్రారంభించెను బారెడు 
పొద్దెక్కినది వాడి మయూభఖుని వేడి కిరణముల ధాటికి తట్టుకొనలేని పసిబాలుడు అలసి 
సొలసి ఒక చల్లని చెట్టు నీడకు చేరుకొనెను కాళ్ళకు పాదరక్షలు అట్ల యున్నవి. ఆకరి, 
అలఅసటలు ెంటిచే పీడింపబడిన యాతడు సొమ్మసిల్లి నట్టు నిద్రింపగా జూచి 
జాలినాందిన అలమేల్మంగ పెద్ద ముత్రైధువ రూపు ధరించి, బాలుని యొద్దకేతెంచి అతని 
నూరడింపుచు, 
“ఏమిటి కిట పడి యున్న వాడవు లేచి అడలక రమ్మన్న” 5 
బలుదవ్వున నడచి రాకడ, ఆకలి దప్పులు, వీని వలన అలసిన నాకు 
“కన్నులు కానరావు మాయమ్మ, అందుల 
కొక యుపాయము. జెప్పి నాకు కందర్బ్చ 
జనకుని కనజేయవమ్మ” 65 
అని అన్నమయ్య పలుకగా ఆజనని బాలుని కరుణించి ఇట్టనినదట- 
“బాలక! ఇది సకల సాలగ్రామ మయము 
ఘనులకు నిది జెప్పుగాళ్ళ నెక్కంగ జనదు 
నీ చెప్పులు సడలించి వైచి 
కనుగొను కన్నుల కనవచ్చుననిన ల్లో 
విని అన్నమయ్య అస్టే చేసెను అంత నా [ప్రాంత మంతయు సాలగ్రామ 
మయముగ తోచినది. వాని యందు శ్రీమన్నారాయణుని సర్వావతార మూర్తులు 
గోచరించినవి. అంత నాతడు వానికి భక్తితో నమస్కరించెను అలమేల్మంగమ్మ 
అన్నమయ్యకు తాను వారితో గలిసీ భుజిర్హచిన (ప్రసాద శెష భాగమును అందించినది 


ర్‌ 


ఆ ప్రసాదమును భక్తియుక్తుడై స్వీకరించిన అన్నమయ్య తత్ర్రభావమున పరమ 
సొరస్వత పారీణుడగుచు ఆశువుగా అలిమేల్మంగ పై ఒక శతకమును చెప్పెను దాని 
యందలి ఒక పద్యము గో 

యోగ్యత లేనికష్టుడ, నయోగ్యుడ్‌ నన్నిటు జూడ గర్భని 

ర్భాగ్యుడ, నీ కృపామతికి ప్రాప్తడ నోయలమేలు మంగ సౌ 

భాగ్యము నీ కృపాగరిమ (ప్రాష్యము కావు మటంచు సారెనీ 

భాగ్యవతీ శిరోమణిని బ్రస్తుతి జేసెద వెంకటేశ్వరా” 8 

అట్లు అలమేల్మంగచే ఆశీస్సులను పొందిన అన్నమయ్య పాదరక్షలను అట 
వదలి ఎడారి యందలి విశేషములను తెలిసి కొనుచు, పోయెను వేంకటాద్రి పై స్వామి 
పుష్కరిణిలో తానమాడి, స్వామిని దర్శించి సంక్తీర్తనలతో స్వామిని భజించెను అతని 
గాత సౌలభ్యమునకు మెచ్చిన అర్బకులు అతనికి తీర్ధ శరగోపాదులను అనుగ్రహించిరి 
నాటికి అన్నమయ్య ఎనిమిది వత్సరముల [ప్రాయము వాడు మాత్రమే. 

“ఈ రీతి నెనిమిది యేడుల పిన్న 
బాలుడయ్యును నిష్ట బని బూని యతడు” 9 
ఆ మరునాడు శనివారము కొండలలో నున్న అనేక తీర్రములలో అవగాహాన 
మొనర్చిన అన, మయ్య 
_దాగట్టు చేర 
నది యెండ నారెడు నంతలో పలన 
వితత వృత్తంబుల వేంకట పతికి 
కతకంబు కుతుకంబు సనమకూర జేసి నాడు 10 
ద్వాదకోర్హ్వపుండ్రములను ధరించి వేంకళేశ్వరుని దర్శింపబోవ కాలాతీత 
మై నందున ద్వారములు బంధింప బడి యుండెను. అప్పుడు అన్నమయ్య వేంకటేశ రునప 
నేంకట శతకము అనువొక్క శతకము జెప్పగా తాళములు వానియంతట అవియే 
యూడి పడి ద్వారములు తెరచుకొనెను అంత అర్భకుడరుదెంచి, అన్నమయ్యను 
జూచి, “భళి భళి యని మెచ్చుకొని, ఆచెంత గల సకల దేవతా దర్శనముతో పాటు 
శ్రీనివాసుని దర్శనమును చేయించెను. 

ఆ విధముగ అన్నమయ్య ప్రతినిత్యము స్వామిని "సేవింపుచు, ఒక్‌ యరుగుపై 
కారిము గడుపుచుండెను. ఒకనాటి రాత్రి వేంకటేశ్వరుడు వారి భక్తి పరాయణచిత్తుడై న 
ఘన విష్టుడు అనిడీ యతికి న్వప్నమున సాక్షాత్కరించి, అన్నమయ్యను గూర్చి చెప్పే, 
అతనికి పంచ సంస్కారములు చేయవలసినదిగా ఆనతిచ్చెను 


౮ 


అంత నాయతి మరునాటి యుదయమే అన్నమయ్యను కనుగొని శ్రీనివానుని 
యానతిమేరకు అన్నమయ గకు పంచ సంస్కారములు గావించివె ఫ్లవునిగ జేసెను. అటు 
పిమ్మట ఆయన అన్నమయ్యతో రిసి ఇతర వె ప్లసపుల పంక్తిని భుజించి, తాను గాంచిన 
స్వప్నము గూర్చి అందరకు విశదీకరించెను. 

ఇట్టు కొన్ని దినములు గడచిన పిమ్మట అన్నమయ్యను వెదకి కొనుచు అతని 
తల్లి లక్కమాంబ తిరుమలకు చేరుకొన్నది. అన్నమయ్యను కనుగొనిన యామె 
కొడుకును తాళ్ళపాకకు రమ్మని కోరగా అన్నమయ్య నమ్మతింపడయ్యెను అంతనొకనాటి 
రాత్రి నారాయణుడు అన్నమయ్యకు కలలో సాక్షాత్కరించి. 

“జనని వాక్యము 'దోయ జనదు కుమార 
పోయి రమ్మనిన ............ ల శే 

అన్నమయ్య మేల్కాంచి, అచ్యుతుని కొనియాడి (మొక్కుచు జననితో గూడీ 
తాళ్ళపాకలోని తన నివానమీన కరిగను. ఎల జవ్వనమున నున్న తమ కొడుకును 
వివాహితునిగ చూడనెంచి. అతనిని వెంట నిడుకొని కులము వారిండ్రకు బోయి వారి 
యాడు బిడ్డలను ఇచ్చి 'పెండ్ర చేయుడని కోరిరి. కాని అన్నమయ్య దాసరి వలె ోవారి 
వరో యని పాటలు బాడుకాను వాడనియు, అట్టి వానికి తాము యేగతి పడుచుల 
నిత్తుమనియు పరికిరి ఆంత నారాయణుడే వారలకు స్వప్నము లందగుపడి అన్నమయ్యకు 
మీ మీ పడుచుల నిచ్చి పెండ్రీ చేయుడని యాన తిచ్చెనట. అప్పుడా యూరి వారు 
“అన్నన్నా” యని పశ్చాత్తాపపడి తిరుమలమ్మ, అక్కలమ్మ యనెడి పేరిటి కన్యలను 
ఇరువుర నిచ్చి ఆగమోక్త ప్రకారంబున వివావములు జరిపించిరి అటు పిమ్మట కొంత 
కాలమునకు అహోబిలము నందలి ఆదివన్‌శరకోపయతి కడకేగి అన్నమయ్య సకల 
వేదాంతపరనంబు చేసి ఆవేనుక రామాయణాది గ్రంధములు సేవించెను. రామాయణమును 
కీర్తనలు రూపమున పాడగా విని అచ్చెరువొందిన అచ్చటి వారందరు ఈతడు 
తుంబురుడో, నారదుడో కాకున్న మానవ మూత్రుడు ఇట్టి మధురాలావన చేయగలడా 
యని వేనోళ్ల గొనియాడిరి ఈ వార్త టంగుటూరి ప్రభువగు సాళ్వ నరసీంగ రాయడను 
సూర్యవంశపు రాజు చెవుల సోకినది. ఆరాజు అన్నమయ్యను నకల మర్యాదలతో 
గౌరవించి తన వురమునకు రమ్మని ప్రార్టింప నాతని తోడం గలసి అన్నమయ్య 
టంగుటూరి కేగినట్టును, అన్నమయ్య ఆశీఃప్రభీవముచే నరసింగరాయడు పెనుగాండ 
ప్రభువు అయ్యెననియు అన్నమాచార్య జీవిత చరితమున వర్షింప దిడి యున్నది 
అంత, నా పెనుగొండ (ప్రభువు అన్నమయ్యను తన కడకు రప్పించుకొని యనేక 
విధముల నాతనిని గారవించి, 


ణు 


“సన్నుతంబైన మీ సంక్తీర్తనములు 

విన నాకు మిక్కిలి వేడుకయ్యెడును 

అనఘాత్మ వినిపించు . . .మనిన నగ్గురుడు 12 

దండెలు కృతి గావించి మ్లేలె న సంకీర్తనలు బాడెను అంతట రాయలు అన్నమయ్యను 

పెక్కు భంగుల కీర్తించి, అనేక సత్కారములు వేడ్కగావించి తన నగరికి సమీపముననే 
యొక మందిర మందున అన్నమయ్యను ఉండజేసెను అనుదినము వేంకటుఫనిిపై 
సంక్షీర్తనములు వినుచుండెడి వాడటరాయలు. ఒకనాడు రాయలు అన్నమయ్యను తగు 
రీతిని సత్కరించి, ఆతని చేత శృంగార సంక్తీర్తనలు బాడీంచుకొని వినెను అట్టి 
సంకీర్తనలలో మేలు బంతి వంటిదె న “ఏమొకో చిగురుటధరమున ” అను కీర్తన బాడగా 
విని యారేడు చొక్కి వ 

“తరియూచి యిది కవిత్వంబని మెచ్చి 


పదముల రీతి నాపై నొక్క పదము 
చెప్పుమా యనపుడు జెవులిరుగేల 
నప్పళింపుచు మూసి వారిహరీ యనుచు” 13 
వారి ముకుందుని గొనియాడు నా జివ్వానిను గొని యాడ నేరదని తిరస్కరించి 
రాజు కొలువు వీడి పోదొడంగ రాజా మిక్కిలి కోపించి, భటులచే అన్నమయ్యను పట్టి 
తెప్పించి “మూరు రాయర గండ” అనుడి పేరుగల సంకెల తగిరించి చెరసాలలో 
వేయించెను అప్పుడు వారిక్తీర్తనాచార్యుడై న అన్నమయ్య 
“సంకెల లిడువేళ జంపెడు వేళ 
నంకిలి బుణదాత లాగెడు వేళ 
వదలక వేంకటేశ్వరుని నామంబె 
విదఠలింప గతిగాని వేజూండు లేదు” కేత్వ 
అను నర్ధములు వచ్చునట్టు సరగున నొక్క సంక్తీర్తనంది చెప్పే ముకుందుని 
శరణు జొచ్చుటయు, చూచువారి గుండెలు రుల్లిన శృంభిలలు ఘల్టున వీడినవి అంత 
భటులు పరుగున పోయి రాజుతో విన్నవించిరి. కాని రాజు ఆ విషయమును విశ్వసింపక 
చెజసాలకు పోయి అన్నమయ్యకు తిరుగ నంకెలలు వేయింపగా ఆ భక్తుడు తిరిగి అదే 
సంక్తీర్తన పాడగా కాలి సంకెలలు చేతి చీలలు చెచ్చెర నూడి పడినవి కన్నులార గాంచిన 
రాయల గుండెలు అదిరినవి. మేను రుల్దుమన్నది. హరి భక్తుని పాదములపై వ్రాల్‌ శరణు 


8 


వడినాడు అన్నమయ్యను అనేక విధముల ప్రస్తుతించి ష్మడసోపేత పదార్రములతో 
విందారగింప జేసి, బంగరు పల్లకీ ఎక్కించి, పల్లకీ కొమ్మునొకదానిని భుజముపై 
నుంచుకొని స్వయముగ మోసెనట. అంత అన్నమయ్య సంతృప్షుడై పశ్చాత్తాపము 
కన్న మించిన శిక్ష లేదని రాయలకు తెలిపీ, హితబోధ గావించి కొండల రాయని 
"సేవార్ధియై. తిరుమలకేగి శేషాద్రి వాసుని పై శృంగార మంజరి యనెడి (గంధమును 
రచించి స్వామికి సమర్చించెను. 
“ఆడుచు6 బతక మా కన్నల జోల 
పాడగా నాడెల్ల బసి బిడ్డనైతి 
నాకృష్ణమాచార్యునధ్యాత్మ వినుతి 
రాకల్‌"న్నాళ్ళు విరక్తుండ నెతి 
జగతి నీ శృంగార సంక్షీర్తనముల 
కగపడీ మంచి ('పాయపువాడనయితిొ 15 
అని వేంకపే్క్వరుడు అన్నమాచార్యుని కనుగొని పలికి గొారవింపగా మధుర 
భక్తుడై న అన్నమయ్య “ఓ దేవా! నిన్ను గౌనియాడ నేనెంతటే వాడను తండ్రీ” యని 
పరి పరి విధముల ,ప్రార్హించి అంబుజోదరుని ఎంతగనో మెప్పించి ధన్యుడయ్యెను. 
అన్నమయ్యకు శ్రీనివాసుని ప్రభావము చేత సకల వాచా శుద్ది యుండెడిదట. 
నవ్వుచ్తువై న దీవెనల నిచ్చినచో నిజముగ నష్టే జరిగడివట ఆగ్రహించినచో నది శాపమే 
నట 
“జగతివై సకల వాచా శుద్ది గలిగి 
నగుచువై నను దీవెనల నిచ్చెనేని 
అలిమీరలినిసి యొళ్లమి దిప్టైనేని 
అల రెండు నెపుడు బత్యక్షమై జూపు” 16 
ఇట్టు తన వాచాశుద్ధితో అన్నమయ్య కొన్ని మహిమలను చూపినట్టు అన్నమాచార్య 
చరిత్రలో గలదు. 
వానిలో జీడి మామిడీ చెట్టోకటి అన్నమయ్య మహిముచే తియ్య మామిడి 
పండ్లను 'ప్రసాదించిట, కుమార్తెకు పెండ్రి చేయగోరిన (బ్రావ్మాణునకు పిలిచి 
వలసీనంత ధనమిచ్చి ద్వాదశి కన్యకాధానమిచ్చుట మొదలె నవి కొన్ని గలవు ఆయనను 
శరణు వేడి ఎందరో జనులు తమ యాపదలను తొలగించుకొన్నట్టు చిన తిరుమలా 
చార్యుడు వ్రాసినాడు. 


త్ర 


అన్నమయ్య = పురంధర దాసుల చెలిమి 


పాండురంగ విరలుని కీర్తించి తరించిన పురందరదాను అన్నమయ్యను దర్శించి 
అతనిని అనేక విధముల పాగడొనట. అన ైమయ్యను పురందరదాసు ఎన్నునిగా భావింపగా 
అన్నమయ్య అఆతనని విరలునిగా భావించి గౌరవించనట. 
సంకీర్తనలు కాక అన్నమయ్య ఇతర రచనలు పెక్కులున్నట్లు తెలియుచున్నది, 
వానిలో అధిక భాగము (ప్రస్తుతము అలభ్యములు 
అన్నమాచార్యునకు శ్రీనివానుని కృవ వలన నరనయాచార్యుడు, 
తిరుమలాచార్యుడు అను కుమారులు కలిగిరిం వారును తండీవలెనే విద్యల నెల్ల బొంది 
కాంచనాంబరునిపై భక్తి కఠిమి పెంపాందగ ప్రశస్తి గాంచిరి. 
అన్నమయ్య గురించి అతని కుమారుడైన పెద తిరుమలాచార్యుని నాలుగవ 
కుమారుడై న తిరువెంగళనాధుడు రచించిన “అప్టమహిషీ కళ్యాణము"న తాతగారైన 
అన్నమాచార్యుని గురించిన ప్రశస్తి ఇట్లున్నది 
“వారి భక్తు డశ్వలాయన సూత్రధారి 
పరమ విధ్యా సింధు పారంగతుండు 
వనజాత జాత సర్వ సురేంద్రముఖులు 
గనలేని వేంకట [గ్రావాధి నాధు 
పదములు ఫోభనాస్పదములౌతనదు 
పదములు బవుదేశ పదములు జనుల 
గన జేసి పంచమాగమ సార్వభౌము 
డన బ్రసిద్ధికి నెక్కీ యఖిల విద్యలను 
నన్నయాచార్యుండ యన దాళ్ళపాక 
యన్న మాచార్యుడాయత కీర్తి జౌలగ” 17 
అట్లన్నమయ్య 
“శౌరి కథా నుధా సల్హాప గరిమ 
ధారుణి సెంతయు దనరారు చుండొ 
అని అన్నమాచార్యుని జీవిత చరిత్రము ముగింపబిడను కాని ఈ గ్రంధము 
నందు అన్నమయ్య జనన కాళాదికములు గాన రావు. 
అన్నమయ్య క్రీశ 1తఉ08 లో జన్మించి క్రి శ 1503లో పరమపదించినట్టు 
రాగిరేకుల మీది వ్రాతల వలన తెలియుచున్నది. ఆయన జీవితమునకు నంబంధించిన 
శాననస్టమై న ఆధారములు ఇంతకు మించి కానరావు 


10 


ఈ రాగిరేకులు అన్నమాచార్యుని రెండవ కుమారుడు పెద తిరుమలాచార్యుడు 
చెక్కించినవి. తండ్రిగారిచే రిచంపబడీన సంకీర్తనల నన్నింటిని ఆయన రాగిరేకులపై 
చెక్కించి తిరుమలలోని దేవన్దానమందలి ఒక అరయందు భద్రపరచెను. దానికే 
“సంకీర్తనా భాండాగారము” అనియు, “తాళ్ళపాకవారి అరా అనియు పేరు ఇది 
ప్రస్తుతము స్వామి వారి వుండీకి (ప్రక్కన గల రామానుజాచార్యుని సన్నిధికి ప్రక్కన 
గలదు 

ఆ భాండాగారమున లభించిన రాగిరేకుల వలన అన్నమయ్య జననాదికములకు 
సంబంధించిన వివరములు తెలియును. 

“స్వస్తి శ్రీ జయాభ్యుదయ శక వర్షంబులు 1346 అగు నేటి క్రోధి సంవత్సరమందు 
తాళ పాక అన్నమాచార్యులు అవతరించిన పదారు యేండ్లకు తిరువేంగళ నాధుండు 
ప్రత్యక్షమై తేను అది మొదలు గాను శాలివావాన శక వరుషంబులు 1424 అగు నేటి 
దుందుభి సంవత్సర ఫాల్గుణ బవుళ ౧౨ నిరుధానకు తిరువేంగళ నాధుని మీదను 
అంకితము గాను తాళ్ళపాక అన్నమాచార్యుడు విన్నపం చేసిన అధ్యాత్మ సంక్షీర్తనలు 
"అని మొదటి రేకు మీద గలదు. అస్టే శృంగార సంకీర్తనలు” [ప్రారంభమందును 
గలదు. 18 

రాగి చేకులలోని 'వ్రాతలను బట్టి అన్నమయ్యకు 165వ యేట స్వామి 
(ప్రత్యక్షమై నట్టు తెలియుచున్నది. శ్చీవైప్లవ మతము నందలి పన్నిద్దరాళ్వారులలో 
నొక్షర్రెన శ్రీ నమ్మాళ్వారును 16వ యేటనే ప్రజ్ఞా ధురంధరుడై దివ్య ప్రబంధ రచనకు 
కడంగినాడు. ఈతనికే “*ఠకోపయతి" అని పేరు 

అన్నమయ్య ఎనిమిదవ యేటనే ఇంటిపై రోసి తిరుమలకు చేరుకొసను కాని 
రాగిరీకులలో ౨16వ యేట స్వామి ప్రత్యక్షమై తేను” ఆనాటి నుండి సంకీర్తనా రచన 
కావించినట్టు (వ్రాయబడి యున్నది. దీని నిట్లు సమన్వయింప వచ్చును అన్నమయ్య 
ద్విజాడు, ద్విజుడనగా "రెండు జన్మములు గల వాడని యర్హము అనగా (బ్రావ్మాణుడని 
భావము మాతృ గర్భమునుండి బయట పడినపుడొక జన్మము, ఉపనయనప్పు 
గురూపదేశప్రై న వెంబనే మరియొక జన్మమైన బ్రహ్మచర్యము నుండి మరియొక 
పుట్టువును ప్రాప్తీంచును. ఆ దినములలో ఎనిమిదవ యేటనే ఉపనయనము విధిగ 
జరిగెడిది. కనుక అన్నమయ్యకు ద్వితీయ జన్మము ప్రాప్తింప చిన ఎనిమిదేండ్తకు 
స్వామి దర్శనము లఅభించినదని యూహింపదగును_ వెరసి పదియారు వర్షముల 
'ప్రాయముగ చెప్పుకొనవచ్చును 


షే 


అన్నమయ్య వంశము వారు నందవరీక స్మార్త బ్రావ్మాణులు ఈ నందవరీకు 
లందరును పదియవ శతాద్దమున కాశీనగరము నుండి ఆంధ్రదేశమునకు తరలి వచ్చిన 
శుద్ద వె దిక బ్రాొవ్మాణులు అని “చౌడేశ్వరీ మహిత్మ్యములో చెప్పదిడినట్టు శ్రీ గౌరిపెద్ది 
రామసుబ్బిశర్మగారు వ్రాసినారు 19 

నేటి కర్నూలు జిల్లాలో పాణ్యం, బనగానిపల్లై [గ్రామముల మధ్య నున్న 
“నందవరము” అను (గ్రామము రాజధానిగ జేసికొని నందుడను రాజు పాలించుచుండెను 
అతనికి నిత్యము ఉష కాలమున కాశీగంగలో స్నానమాచరించి తెల్లివారక మునుపే తన 
స్థానమునకు చేరవలెనని పేరాన యుండెడిదట దత్తాత్రేయ సిద్దుని సహాయమున 
పాదుకలు నంపాదించి ఒక సారంగ మార్గమున తన కోర్కెను తీర్చుకొను చుండగా 
ఒకనాడు భార్య ఈ విషయమును కనిపెట్టి మారాము చేసి తానును కాశికి బోయి అచటి 
గంగలో స్నానము చేసినదట. కాని ఆయమ ఇంటికి దూరమగుటచే మంత్ర ప్రభావము 
సని చేయక పోవుట వరిన రాజు అక్కడ స్నానము చేయుచున్న బ్రావ్మాణులను 
వేడుకొనగా వారతనిని తెల్లవారక మునుపే నందవరమునకు పంపగలిగిరట ఆ సందర్భమున 
వారుకోరిన ద్తేదె న ఇత్తునని రాజా వారికి వాగ్దానము చేసెనట. ఇది కాశిలో చాముండేశ్వరీదేవీ 
ఘట్టమున ఆదేవి సాక్షిగ జరిగినదట. కాలమమున కాశిలో కరవు సంభవింపగా ఆ 
బ్రావ్మాణులు కొందరు నందవరమునకు వచ్చి రాజును సాయము కోరగా రాజు మాట 
తప్పెనట. సాక్ష్యము చూపింపుడని కోరగా ఆ బ్రావ్మాణులు ఛాముండేశ్వరిని వేడుకొనిరి 
ఆమె రాజు వద్దకేతెంచి యదార్హము గుర్తు చేసి రాజాచే ఆ బ్రావ్మాణులకు నందవరము 
(గ్రామమును ధారాదత్తము చేయించి, వారి ప్రార్ధనపై ఆదేవి అచ్చటనే స్టిరపడినదట” 

ఇట్లా (బ్రావ్మాణులు నందరాజు కారణమున రాబడీన వారగుటచే నంద 
వై దీకులనియు, నందవరమున నివసించుటచే నందవరీకులుగ పిలువబడుచున్నారు 

అట్టి నందవరీక శాఖకు చెందిన వంశమే మన తాళ్ళపాక వారిది. ఏ దిక 
'బ్రాహ్మాణ్ములైన ఆ వంశము వారు అన్నమయ్య కాలము నుండీ వెప్పన్లులై నారు స్మార్త 
(బ్రాహ్మణ శాఖకు చెందిన అన్నమయ్య ఘన విష్టుడు అనియెడి యతి వలన పంచ 
సంస్కారములు పొంది వ ప్లవుడాయెను 
పంచ సంస్కారములుః- 
క్ష తాపము :- చక్రాంకితము - సమాశ్రయణము 
2. పుండ్రము ౯ తిరుమణి, శ్రీచూర్తములు దిద్దుట 
పి నామముఖా ద్విజన్ముడు కనుక పునర్నాను కరణము 
4. మంత్రముః- మంత్రోపదేశము 


12 


ర్‌. చెవ్లవేప్టేలకయజ్ఞము ?- అర్భావిధి, పూజ 
ఈ యై దింటిని పంచ సంస్కారములందురు ము1(ద్రాధారణము ఆయిన 
పీమ్మట వైష్ణవ వృద్దులు ఆ వటువును బంతి నిడుకొని భుజింతురు. దీనికే తళివ 
నియమము అని పేరు. 
అన్నమయ్య వంశావళి 
నారాయణుడు 
విరలుడు 
ఠి 
నారాయణుడు 
విరలుడు 
ఠి 
నారాయణుడు 
నారాయణ సూరి - లక్కమాంది 
అన్నమాచార్యుడు 
1) నరసింహాచార్యుడు (నరసింగన్ను 2పెద తిరుమలాచార్యుడు 


1.చినతిరుమలాచార్యుడు 2 అన్నయ్య ౩ పెదతిరు 4 చినతిరువెంగళ 5.కోనేటి 
(తిరువెంగళప్పు వెంగళనాధుడు. నాధుడు. తిరువెంగళ 
(చిన్నన్ను) నాధుడు 
పెద తిరుమలాచార్యుని కుమారులలో నాలుగవ వాడై న చిన్నన్న (చిన తిరువెంగళ 
నాధుడు) వంశ మీ క్రింది విధముగ నున్నట్టు శ్రీ మానవల్లి రామకృష్ణ కవి గారు 
తెలిసికొన్న విషయము లిట్లున్నవని డా! వేటూరి ఆనందమూర్తిగారు తెలిపిరి (2) 
చిన్నన్న 
వెంకటేశయ్య అప్పయ్య 
సోమయ్య 
బుచ్చన్న 
'పెరుమాళ సయ్య 
రామయ్య 
"పరుమాళ సయ్య అప్పళాచార్య 
వంకట రమణయ్య 
సూర్యనారాయణయ్య 


13 


నేడు ప్రసిద్ధిలోనున్న పలువురు తాళ్ళపాక వారు తాము చిన్నన్న వంశము 
వారమని చెప్పుకొందురు. చిన్నన్న నుప్రసిద్దుడు. 

అన్నమయ్య కుమారులలో పెద్ద వాడై న నరసింగన్న యను నాతడు నిరుపమాన 
కవిత్వము చెప్పేనట్టు చిన్నన్న వ్రాసిన “అష్ట మహిషీ కళ్యాణము” వలన తెలియుచున్నది 
ఇతడు క్రీ.శ. 1546 నాటికే దివ్యధామము నందినాడు. స 

అన్నమయ్య ద్వితీయ కళత్రము అక్కలమ్మ. ఆమె యందు జన్మించిన 
కుమారుడే పెద తిరుమలాచార్యుడు ఇతనికి తిరుమలమ్మునరసమ్మ అను ఇరువురు 
సోదరీమణులు ఇతడు 1553 వరకు జీవించిన వాడు. 
ఇతని పెద్దకుమారుడు చిన తిరుమలాచార్యుడు. అృమాచార్యుడే ఈతనికి బ్ర హ్మోపదేశము 
గావించెను. ఇతడు 14956 (ప్రాంతముల జన్మించి యుండవచ్చును అష్టభాషా కవి 
చక్రవర్తి యని ఇతనికి బిరుదము కలదు. చిన్నన్నగా ప్రసిద్ధి గాంచిన వాడు పెద 
తిరుమలాచార్యుని నాల్గవ కుమారుడు. ఇతడు తన తాతగ్గారె న అన్నమార్యుల చరిత్రమును 
ద్విపదగా రిచంచెను. ఒక దినములో వేయి ద్విపదలు స్వామిని నుతించుచు (వ్రాసిన 
నాడు. 

ఇట్టీ వంశము వారందరును చిన్నన్న కాలము వరకును సంకీర్తనలు, ఇతర 
(గ్రంధములు రచించినట్టు తెలియుచున్నది. 


అన్నమయ్య రచనలు 


అన్నమాచార్యుడు వై రాగ శృంగార సంక్షీర్తనలు ముప్పది రెండు వేలు చెప్పెనని 
అన్నమాచార్య చరిత్రము ద్విపదలో కఠదు. (26) 

దినముకొక్క క్షీరనకు తక్కువ కాకుండ, తిరుమలలో స్వామి ప్రత్యక్షమైన 
పదునారవ యేట నుండి అన్నమయ్య దివ్యధామము నందు వరకు పదములు 
చెప్పినాడట. 

“యోగ మార్గంబున నొక కొన్ని, బుధులు 

రాగిల్లి శృంగార రస రీతి కొన్ని 

టై రాగ్య రచనతో వాసింవకొన్ని 

సారస నేత్రుపై సంక్తీర్తనములు 

సరసత్వమున దాళ సముఖముల్‌ గాగ 

పరమ మంత్రములు ముప్పది రెండు వేలు” (27) 

ఈ ముప్పది రెండు వేటు గాక అన్నమయ్య పన్నెండు పద్య శతకములు 


క్షేడ్తీ 


రచించినట్టు తలియుచున్నది. సకల భాషని యందును ప్రతి లేని నానా ప్రబంధములును 
రచించినట్లున్నది 

“ప్రవిమఠి ద్విపద ప్రబంధ రూపమున 

నవముగా రామాయణము, దివ్యభాష 

నౌ వెంకటాది మహాత్మ్యమంతయును 

గొవించి, రుచుల శృంగార మంజరియు 

శతకముల్‌ పది రెండు సకల భాషలను 

ప్రతి లేని నానా ప్రబంధముల్‌ చేసి” (21) 

కాని ఈ [గ్రంధములలో కృంగార మంజరి దక్క ఇతరములు అనుపలభ్యములు 
ఇది అన్నమయ్య కుమారుడై న పెద తిరుమలా చార్యుడు రాగిరేకులపై చెక్కించెను 
ఇదయే తిరుమల తిరుపతి దేవస్థానము వారిచే 1935లో “716 గా|౧౦| ౪౦గ౪ 01 
గాం!1[00060గ ౧౦౪15" అను పేరిట ప్రకటింప బడినది. దీని పరిష్కర్త రావు బహాద్దుర్‌. 
కె. సీతారాంరెడ్డి గారు 

సంక్తీర్తన లక్షణ మను పేరిటి గ్రంధమును తన తాతగారెన అన్నమాచార్యుడు 
రచించినట్టు చిన్నన్న వ్రాసెను. అది సంస్కృత (గ్రంధము. దీనికీ పెద తిరుమలాచార్యుడు 
వ్యాఖ్యానము రచించెను. కాని ఇది అనుపలభ్యము. ఈ నంస్కృత (గ్రంధమునే చిన 
తిరుమలాచార్యుడు పద్య (గ్రంధముగ ఆంధ్రీకరించెను. దీనిని తన తండ్రియైన పెద 
తిరుమలాచార్యుని యనుమతితో తెనిగించినట్టు సంకీర్తన లక్షణమున చిన్నన్నయే 
బెపీ కొనెను. ఇదియు “7౧6 ౧1౧౦ ౪౦గ6 01 7౧0100060౧) గిం౪[" అను 
(గ్రంధమున తిరుమల తిరుపతి దేవస్టానము వారిచే 1935లో ప్రకభింపబడెను. 

“ధరలో తాళులపాక యన్నయ గురూత్తంసుండు సంకీర్తనా 

పరిశుద్దిన్‌ మును చేయ బూని తగ నుత్చాదించె దల్లిక్షణం 

బర్లుదై మించి సంస్కృతంబున గవీంద్రానంద సంధాయియై 

పరిపూర్జాఖిల శాస్త సమ్ముతముగా భావజ్ఞతాసౌననన్‌ొ 

“అలరు. దాళ్ళపాక యన్నయార్య సుతుండు 

తిరుమలార్యుడఖల దేశికుండు 

తత్సుతాగ్రజుండ ధర లోన జినతిమ్మ 

యావ్వాయుండ దండ్రి యనుమతమున” 

“పరమామ్నాయ సమానమ్రై వెలయు మత్రైతామవా (గ్రంధమున్‌ 


15 


వరచాటూక్తి మదీయ పుణ్య జనక వ్యాఖ్యాతమున్‌ వేడ్కదా 

చరణాంభోరువాముల్‌ మదిందలచి సచ్చాస్తజ్ఞాలింపాందగా 

వరుసంచెప్పెద పద్యరూపమున దద్వాక్యాను సారంబుననొ (29) 

అన్నమాచార్యుడు వ్రాసినట్లు చెప్పబడుచున్న పన్నెండు శతకములలో రెండింటి 
"పేర్టు మాత్రమే తెలియుచున్నది. వానిలో నొకటి అన్నమయ్య తాలిసారిగ 
కొండలెక్కునపుడు అలమేల్మంగను ప్రస్తుతించుచు ఆశువుగా చెప్పిన “అలమేల్మంగా 
శతకము”, మటి యొకటి “ శ్రీవేంకటేశ్వర శతకము” 

“వితత వృత్తంబురి వేంకట పతికి 

శతకంబు కుతుకంబు సమకూర జేసి” (30) 

కాని ఈ "రెండు [గ్రంధములును ఒకటే కావచ్చునని శ్రీ వేటూరి ప్రభాకర 
శాస్త్రిగారు అభిప్రాయ పడిరి. అలమేల్మంగాంబికా శతకము నందలి యొక పద్యము 
నాధారముగా వారట్టు అభిప్రాయ పడినారు. ఆ పద్యమిది. 

“అమ్మకు దాళ్ళపాక ఘనుడన్నడు పద్యశతంబు జెపె గో 

కొమ్మని వాక్ప్రరిసూనముల గూరిమితో నలమేలు మంగకున్‌ 

నెమ్మది నీవు చేకొని యనేక యుగంబులు బ్రహ్మకల్చముల్‌ 

సమ్ముద మంది వర్టిలుము జవ్వని లీలల వెంకకేశ్వరా (31) 

అని వేంకటేశ్వరాంకితముగ నుండుటయును, ప్రతి పద్యమునను 
అలమేల్మంగాంబికా స్తుతి యుండుటచేతను, ఆ వేంకక్యూర శతకమే ఈ అలమేల్మంగాంబికా 
శతకమని కీ శే. వేటూరి ప్రభాకర శాస్త్రీగారు భావించి యుండిరి. 

కాని వారి కుమారులు శ్రీ. వేటూరి అనందమూర్తిగారు తద్చిన్నమైన 
అభిప్రాయమును వెలిబుచ్చినారు. 

“ఈ రెండును వేర్వేరు శతకములే వాని భేదమల నిట్టు చూపవచ్చును” ( ౩2 
1... అలమేలు మంగకు నాశు మార్గమున చెప్పిన శతకము అన్నమాచార్యుని తొలి 
రచనము అది ఏ ఛందమున వ్రాయబడినదో తెలియదు అ్నృమయ్య ఎనిమిదేడుల 
వయసున కొండనెక్కుచు చెప్పినది. 
2 వెంకటేశ్వర శతకము మలిరచనము. వృత్త పద్యశతకము అన్నమయ్య కొండపై 
స్నానము చేసిన పిమ్మట బట్టలు ఆరునంతలో చెప్పినది ఆ పద్య పరనము వలననే 
మూసియున్న ఆలయ ద్వారములు తమంత దామఏ తెరచుకొనినవి. స్వామి యర్చన 
వేళ నీ శతకము నాతడు పఠింపగా స్వామి మెడలోని ముత్యాలపేరు స్వామి పాదములపై 
పడునట్లు ప్రసాదించెను. కనుక ఇదియును అలమేల్మంగాంబికా శతకమును ఒకటి 
గానేరవు (339) 16 


అన్నమాచార్యుని సంకీర్తనలను శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఆంధ్ర వేదమని 
పేర్కానిరి (34) 

శ్రీ వెప్పన సాంప్రదాయమున ఆళ్వారులు రచించిన పాపరములకు (ద్రావిడ 
వేదమని పేరు. ఇవి నాలాయరమ్‌ అనగా నాలుగు వేలు. దీనికే పంచమాగమము అని 
పేరు ద్రావిడ ప్రబంధములలోవలె అన్నమయ్య కీర్తననలో భక్తి శరణాగతి, ప్రపత్తి 
మొద్డలైనవి చోటు చేసికొన్నవి అధ్యాత్మకీర్తనలతో పాటు శృంగార కీర్తనలు గూడ 
నుండుటచే వాని యందు నాయికా, నాయక భావము ఆత్మ పరమాత్మల సంయోగము 
వలె స్పష్టమగుచున్నది. 

“ళృళ్ళులై శాస్తమ్ములే పురాణ కద్గలై సుజ్ఞాన సారంబ్బులె 

యతిలో కాగమ వీధ్యులై వివిధ మం్రార్ధంబులె నీత్ళులై 

కృత్తులై వేంకట్నె లవల్లభు రతి క్రీడారహన్యంబులై 

నుళ్ళులై తాళుల పాక యన్నయవచో నూత్నక్రియల్‌ చెన్నగున్‌ (35) 

ఇది అన్నమాచార్యుని మనుమడై న చిన్నన్న చెప్పిన పద్యము. 

“ఎంత భక్తియున్నను, మరింత పొండిత్యమున్నను ఒక్క వెంకపేశ్వరున్నిపై 
అసంక్షీర్షములగు ఇన్ని భావ పరంపరలను సృష్టింపగల రాసిక్య మింకొకరికి లేదనుట 
నిర్వివాదప్టై న సత్యము” అని శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మగారు తెలిపిరి (36) 

“ఈ శృంగార సంకీర్తనలు అభినయించుటకు తగినవి” అన్ని శ్రీ విస్సా 
అప్పారావు గారి తభిప్రాయము (37) 

మార్పులను చేర్చులను సహింపని విధముగ అస్నమయ్య కవిత్వము విలసిల్లినది 
ఆ పదములలో అన్నమయ్య అధికముగ పోషీంచినది భక్తి సహిత శృంగారము. అది 
భగవద్రతికి సంబంధించినది పార లౌకికమ్రై నది. 

అధ్యాత్మిక రచనలలో సంఘ సంస్కరణాభిలాష గోచరించును. సాంఘిక 
దురాచార ఖండన, సర్వ మానవ సౌభ్రాతృత్వము, జీవేశ్వరుల అభేదము గోచరించును. 
హరిజనులకు ఆలయ ప్రవేశము కల్పించినవి ఆయన రచనలు. రాజులను, వారి 
నిరంకుశత్వమును నిరసించినవి ఆయన పదములు. భూమీశులను సిరి చెలువుని 
దాసులుగా మార్చినవి ఆయన సంకీర్తనలు. ఆయన వాడీన సామెతలు, లోకోక్తులు 
ఎనలేనివి. తెలుగు నుడీకాపు సాంప్త్పులు ఒంపులు వింత అందములను సంతరించుకొననవి. 
రాయలసీమ మాండలిక పదములు ఆయన సంకీర్తనలలో నర్తించినవి. 

అన్నమయ్య వాడీన రాగములు ఆయన కాలమునకే ఎక్కువగా పరిమితప్టై నవిగా 
తోచుచున్నవి వానిలో కొన్నింటిని ఇస్పుడేయే పేర్షతో పీలచుచుండిరో తెలియదు 


అన్నమయ్య గాని, ఆ వంశములోని ఇతర గాయకులు కవులు గాని తాళములను 
పేర్కొనలేదు ఏ కీర్తనను ఏ రాగములో వారు పాడుకొనిరో వ్రాసియున్నది కాని (రాగి 
'రేకులపై) ఏ తాళములో ఏ గతిలో ఎట్టు పాడుకొన వలయునో వివరింపలేదు. వారు 
భక్తికి రాగమునకు, భావమునకు మాత్రమే [ప్రాధాన్యము నిచ్చినట్లు తెలియుచున్నది 
ఆ సంకీర్తనములను పరిశీలించిన వారికి ఎవర్షికై నను ఈ విషయము తేట పడగలదు 
కాని అంత మాత్రమున ఆ సంకీర్తనలు అసంబద్ధమై నవి గను, లయబిద్ధము కానివిగను 
తలంప పని లేదు ఏ తాళములో పాడుకొన దలచిన ఆ తాళమునకు అందలి పదములు 
ఒదిగి నిలచును భక్తి భావముతో పాడుకొను వారికి ఇట్టివి ఆటంకము కానేరవు 

ఆధ్యాత్మిక రచనలు భక్తి వె రాగ్యములకు నిలయములు. శృంగార సంకీర్తనలు 
మధుర భక్తి పూరితములు. అవి అన్నియు ముక్తి మార్గ సోపానములును, 
మోక్షదాయకములును. 


18 


సంఖ్యా సూచి 


గె అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపద) 


ఛి నన తీరుమలాచార్యుడు పుటు 9 


2. _ అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపద 


రూనతికుమలాచార్యుడు పుట 10 
3,4. అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపద) 
(ఎన తిరుములావార్యుడు పుట 1 


లే 


యే 
ర5 అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపదు 
డైన తిడమలాచార్యుడూ పుట 16 త 
7 అన్నమాచార్య జీవిత చరితము (ద్విపద) 
(2న తరుమలాచార్యుడుూ.. పుట 16 వ్ర 
8. _ అన్నమాచార్య చరిత్ర పీరిక 8 
వేటూరి ప్రభాకర శాస్తి 
9,0 అన్నమాచార్య జీవిత చర్మతము (ద్విపదు 
ఎన తరుమలాచార్యుడు పుట 23,24 ఢి 
11. అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపదు 
పుట. 29 ఫి 
12 అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపదు 
యకతికుమలావార్యుడు). పుట 32 ఇ 
13. అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపదు 
పుట 36 1 
14 అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపదు 
పుట 38 ్ర 


15216 అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపద 


ఆవతదమదావాద్యుడై పుట. 42 


4. 


17... అష్ట మహిషీ కళ్యాణము - తా తిరువెంగళనాధుడు (చిన్నన్న) 


ద్విపద. తి.తి.దే ప్రచురణ - 3౩ వ పుట. 


18. అన్నమాచార్యుల ఆధ్యాత్మకీర్తనలు మరియు 
అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు - తి తి.దే. ప్రచురణ 1976, 1980 


శ్‌ ౧ 


పుటలు 1 
19. శృంగార సంకీర్తనలు - పీరిక - గౌరిపెద్దిరామ సుబ్బశర్మ పుట. 32 
20. 1/100/౪4/0%6 01)0॥0000గ ౧౦౭13. 1.10. ప్రచురణ అట్టు తరువాతి 


పుటలు. 
21 తాళ్ళపాక కవుల కృతులు - వివిధ సాహితీ ప్రక్రియలు 
డా! వేటూరి ఆనందమూర్తి పుట. 124 


22,23. అన్నమాచార్య జీవిత చరిత్రము - ద్విపద - చిన్నన్న - పుట. 45 
24. అన్నమాచార్య జీవిత చరిత్రము - ద్విపద - చిన్నన్న పుట. 48 
25. సంకీర్తన లక్షణము - చిన్నన్న - పద్య సంఖ్య 15,216.17 

26. అన్నమాచార్య చరిత్రము - చిన్నన్న - (ద్విపద) పుట. 24 

27 _ అన్నమాచార్య చరిత్ర పీరిక - కీ శే! వేటూరి ప్రభాకర శాస్త్రి 

28. తాళ్ళపాక కవుల సాహిత్యము - పరిశీలన 


డా! వేటూరి ఆనందమూర్తి పుట. ౩325 
29 తాళ్ళపాక కవులకృతులు - వివిధ సాహితీ ప్రక్రియలు 
డా! వేటూరి ఆనందమూర్తి పుట 328 


30. అన్నమాచార్య చరిత్ర పీరిక - కీ శే వేటూరి ప్రభాకర శాస్త్రి పుట. 116 

31. సంకీర్తన లక్షణము - చిన్నన్న - పద్య సంఖ్య 12 

32, శృంగార సంకీర్తనలు - 12వ సంపుటము - గౌరిపెద్ది రామనుబ్బశర్మ పీరిక 
పుట. 59 

33. శ్షేతయ్య పద సాహిత్యము - పీరిక పుట. 14, విస్సా అప్పారావు. 


శ్లర్లరారిం 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుని 
శృంగార సంకీర్తనలు = మధుర భక్తి 


ద్యితయ (ప్రకరణము 


పద కవితలు - పుట్టు పూర్వోత్తరములు 


1. పద కవితలు = పుట్టు పూర్యోత్తరములు 

ఏ భాష యంద నను పద్యము కన్న ముందుగ పదమే ఉదృవించు ననియు 
అదియే కవిత్వమునకు మూల మనియు విమర్శకుల యభి[ప్రాయము. ఈ విషయమును 
వివరించుచు డ ఎన్‌, గంగప్ప గారిట్టు నుడినిరి. 


“పపంచం లోని ఏ సాహిత్యాన్ని పరిశీలించినా పద పద్య కవితల్లో పదకవిత్వమే 
ముందావిర్భవించిందన్న విషయం సర [ (ప్రాచ్య పాశా త్య విపశ్చిద్వర్యులూ 
అంగీకరించారు. (ప్రాక్తన మానవుడు సుఖ దుఖాది అనుభూతుల్ని పొందినపుడు 
తదనుగుణంగా ఆడీ పాడుకోవడంలోనే ఈ పద కవిత పుట్టింది” (38) 


ఈ పదకవితావిర్చావాన్ని గూర్చి 5 [/00%0౧ పండితుని అభిప్రాయము 


ఉల్లేఖించ తగ్గి “06 1౧౧|॥౦/:6౮ $/౧౦౦| 50౧0. ౦౦గాగా౪౧౦| 01౧౮౧4౦౮౮6. 
౮౧౦౧౮|౦౧౦౧౦౮గ1౯|౦ 1 ౧[09001)/109 80౧౧౨|8౯ 6౧౦ ౧౦౯ ౩౧౦౧?౦౧6౦౮:$ 
10గా 01/10 అ౧|౪౪10౧ .౧9 126 50౧0 5 ౧గ౧౦౧|౧ 776 1౧౯౧౦౦16 
0౪1 0051 ౦01 9౧౦110౧ ౦ జఇాం10౧0] 1౧00౮0౧ 1౧ 10౧౮౮౮౮౪ ౪౧16౧ 0౪ 
01౧655 ౦0+ ౪౦16 6౧౮ గ౧౧౧౪౧) 6౦౧౦6౩ $0౮౪95: 1౧6 ఆ౧౦౮౭గ౫/|౧౮ 
ఆగాంగ౧౦0౧ 6౧౮ గ౧౧౭|౦౦౮౫ ౧14౧6 6౧౮ గ౧౦గ౧౦౧౫ ౦ ౪కంగ౧2౦ 15 00600166 
10 $60600 గాం౮౦|61%10౧3 0116 51౧౮91౧౮ ౪౦0106 6 ౧౦1౮౧౦/ ౮191౧9015౧ 
ఆగాంగంగ౦| ౮౧6[69౧06. ...... 1660౧911౧6/91016 ౧౧0౧౭ 1౧0౧ 6౧/౦1౧6| 


1/౧౦ 4౧6౮6. 0 గ౮$|౦౦| 0౧” (9 పద కవితావిరా ఏవమును గూర్చి [4100100 
పండితుని యభిప్రాయము ఇంకను ఇట్టున్నదని డఎస్‌. గంగప్ప గారే ఇట్లు వాసిరి. 


“౧01 *౧6 ౧౦౧౦1౦ ౦ ౧6 11661110౧0! 0011006 5 గ06:గ ౧౦౬౫, 
1.6.,. ౧౦91౧/ 1౧61 ౧౮౩ 0౧9౧౦166 ౪5౮౦||/ 1౧ 0/01! 10గ/౧౫ 6౧౦౧౮ 6 
౧౦గ౧౦౫౪౧౪౦౮౫ ౧౦0౧-6౧0౧” ౧6౦916. 6౧౮ ౧౦౩ ౨66౧ ౧౮౧౮6౮ ౮౦౪/౧ 


౦౧౫౦౧౦౩ 1౧6గ. 0/ ౪౦!6 ౪4 గ౦౪౮1౧. 15 ఆ౪౧౪|౧౦|/ ౦౧౦౧౦౪౧66౮" (40). 


పదరచనకు గల పరిపూర్ణ న్వరూపమును గూర్చి డా! ఎన్‌. గంగప్ప గారు ఇట్టు 
వ్యాఖ్యానించిరి. 

“మన దేశములో చాల పాత పాటలు వేద సూక్తములు. మనుష్య జాతికే అవి 
మొదటే రచనలు, అని యూహీంప వలసి యున్నది. వాటి గానమందు తాళము లేదు 
అన్నది మన మిక్కడ గమనింప వలసిన తత్త్వము ......నేటికిని తెలుగులో పరమ 
(ప్రాచీన పద్దతి యని చెప్పదగిన పల్లెపాటలు కపిలె పాటలు మొదలగునవి కొన్ని తాళ 
నియమము లేకుండనే పొడబడుచున్నవి, ఈ రాగ తాళములు రెంటిని కలిపి 
వృాదయంగమము లైన భావములను వెలవరుచు భాషను అనుకరించుటయే పద 


నిత 


రచనకు పరిపూర్త స్వరూపము...  ....”. “మన పద్యము లన్నియు పదముల 
పరిణామములే అని భావించుటకు పెద్ద సూక్ష్మ దృష్టి అక్కర లేదు” అన్న రాళ్ళపల్లి 
అనంత కృష్ణ శర్మగారి మాటలు చక్కని నిదర్శనములు (డు 


పదాలు [ప్రాబ్బన్నయ కాలము నుండియే తెనుగున కలవని తెలియుచున్నది 
నొాధారణముగ అవి అజ్ఞాత కాల కరృృకములు కర్చత్వమూ, కాలమూ స్పష్టముగ 
తెలిసినవి తాళ్ళపాక వారి పదములే అని చెప్పవచ్చును. ఇతర జానపదముల వలెనే 
తాళ్ళపాక వారి రచనలలో వివిధ వన్తు విషయములు చోటు చేసికొననవి. ఈ 
పదములలో సంస్కృత క్షీర్తనలు కూడ కలవు 


నన్నయకు పూర్వమే శాసనాదులలో తెనుగు భాష ఎడనెడ గోచరించినను, 
సీసము, మధ్యాక్కర, గీతాది దేశికవితా ఛందస్సులు అటనట పాడ సూపినను ఆదికవి 
యని నన్నయకు మాత్రమే ప్రఖ్యాతి లభించినట్టు, అన్నమయ్య కన్న ముందుగనే 
వివిధ రూపములలో పద కవితలు తెలుగునాట (ప్రచారములో నుండీనను ఆయనకు 
మాత్రమే “పద కవితా పితామహుడు” అను బిరుదము లభించినది. అన్వర్హమై నది కూడ 
ఆ సంక్తీర్తనలకు మాత్రమే మొదటి సారిగా కాలమూ కర్షత్వమూ లోక విదితము లె నవి 


గద్య పద్య కవిత్వముల కన్న ముందుగ నుదృవించినది గేయమే. ఈ గేయము 
ఆడుచు పాడుకొన ఐడునది కావున దీలో పదవిన్యాసము, రాగము, పాట (పలుకు) 
అను మూడంశములున్నవి. ఈ మూడు విషయములు [క్రమముగ నాట్య, సంగీత, 
పద్యములుగా మారినట్టు గా చెప్పవచ్చును 

పద్యము అందలి భాగములకు పొదము అని పేరు. వీనినే చరణము అనియు 
వ్యవహరింతురు అహ్హ పదము లందలి భాగములకు పొదములని కాక చరణము అనియే 
వ్యవహారమున్నది. 


సాధారణముగ పదము మూడు భాగములుగ నుండును, అవి పల్లవి, అనుపర్లివి, 
చరణము అనునవి, పల్లివి ఒకటి రెండు పాదములు కలిగి యుండును. అనుషల్లవి ఒక 
పాదము లేదా రెండు పాదములు కలిగి యుండును 


ఉదాహరణకు ఈ క్రింది కీర్తనలను పరిశీలింప వచ్చును. 


1. పళ్లివిః జగదానందకారక - జయజానకీ (ప్రాణ నాయక 1జగ! 
అనుపల్లివిః గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర 


సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల !జగ (42) 
తే స 


పల్లవి; ఎందరో మహానుభావులు - అందరికి వందనములు 1ఎందరో! 


అనుపల్లవిః చందురు వర్డుని యంద చందమును వృదయార 


విందమున జూచి (బ్రహ్మానంద మనుభవిచువారు 
శన న న 
పల్లవిః కనకన రుచిరా - కనక వసన నిన్ను 
అనుపళల్లవిః దినదినమును మననున చనువున నిన్ను 
ప ల 
వల్లివిః తక్కువేమి మనకు - రాముండొక్కడుండు వరకు 
అనుపల్లవి: పక్కతోడుత భగవంతుడు మన 
చక్రధారియైై చెంతనె యుండగ 
శస న న 
పల్లవిః రామా దయ జూడవఎ - భద్రాచల 
రామా నను బోవవే 
అనుపల్లవి: రామా దయజూచి రక్షించి మము నేలు 
రామా రణరంగ భీమా జగదభి 
సస స న 
పల్లివిః మొదలుండ గౌనలకు మోచి నీళు స వచోయనేల 
అనుపల్లివిః ఎదలో నీవుండగా - ఇతరము లేల 
శస స స 
పల్లవిః లీ ఛీ నరుల దేటి జీవనము 
అనుపల్లివిః కాచుక శ్రీవారి నీవే కరుణింతు గాక 


శస నన 
పల్లవిః ఆట వారి గూడి - తౌరా (బొమ్మలాటు 
అనుపల్లవిః ఆటవారి గూడి - అన్నిచోట్ల బొమ్మ 
లాట లొడించగ - నధికుడు వె తివి 
న. 
పల్లవిః రూకల మాడల రువ్వ్నలె తిరిగేని 
లొ రమ్‌ వా 
అనుపల్లవిః దాకొని ఉన చోట తొనుండ దదివో 


[ఎందరో[(439) 


1కనకన! 
1కనకన[! (44) 


తక్కు! 


(తక్కు! (45) 


$1రామా! 
[రామా! (46) 


[మొద! 
[మొద! (47) 


రి శి! 
లీ ఛీ! (48) 


హు! 
(అట! (49) 


1రూకలై! 
1రూకల! (50) 


47 మండి గల సంకీర్తనలు అన్నమాచార్యునివి ఈయన పదములలో లేక 
సంక్షీర్తనలలో అనుపల్లవి అరుదుగా గోచరించును మీరా బాయి పదములు అనుపల్లవి 
లేనివి 


ఈ పదాన్ని గమనింతము 
పల్లవి: ౧౫ ౩ షే చ గా లాం ఇ ఇ ఆ శ్లో 
చరణం]: ఇద్ద తంిలఖా భి ఇ ఇద్ర? 


ని 


క్యా ఇగ తూ సాళ్ల న్లో 
చరణం గ షౌ క్యా సగళా ఇ 
₹గ ₹గ శ ఇ అరా శ్‌ (5 


పెన చూపిన కీర్తనలలో చాల వరకు పల్లవి ఒక పాదముతోను, అనుపల్లవి రెండేసి 
పాదములతోను ఉండుట గమనార్లము ఒండు రెండు తావులందు పల్లవి రెండు పాదము 
లుండుబయును గాంచవచ్చును అనుపల్లవి ఒకే పాదముతో నున్నది “కనకన రుచిరా” 
అనే కీర్తన 


చరణములు, ప్రతి పదము లేక సంకీర్తనలలో రెండు నుండి ఐదు వరకు 
ఉండును కాని మహాకవియై భక్రాగ్రగణ్యుడై న జయదేవకవి విరచించిన గీత గోవిందము 
నందలి గీతములన్నియు అష్టపదులే. అన్నమయ్య పదాలలో కొన్ని అయిదు కన్న 
ఎక్కువ చరణములు కలవి 


పల్లవి (ధృవమ్‌) మాధవే, మాకురు మానిని, మానమయే 

చరణం 1 హరి రభిసరతి - వవాతి మధు పవనే 

కీిమపర మధిక సుఖం - సఖి భవనే [1మాధవే! 
చరణం2 తొళఫలా దపీ - గురుమతి విలసం 

కీము విఫలీకురుషే - కుచ కలశం 1మాధవే! 
చరణం3 కతి న కధిత మిద - మనుపద మచిరం 

మా పరివార వారి - మతిశయ రుచిరం [మాధవే। 
చరణం4 కిమితి నిషీదసీ - లోదసి వికలా 

వివసతి యువతి సఖా - తవ సకలా 1మాధవే! 


చరకాంఠ్‌. 


చరణంర. 


చరణం7. 


చరణం8 


ల 
౨౮ 
ల్లా 


చరణం1. 


చరణం 


మృదు నలినీ దళ - శీతల శయనే 

వారి మవలోకయ - సఫలయ నయనే [1మాధవే! 
బజనయసి మనసి - కిమితి గురు భేదమ్‌ 

శృణు మమ వచన - మనహిత ఖేదమ్‌ 1మాధవే! 

వారి రుపయాతు, వదతు - బవు మధురమ్‌ 

కీమితి కరోష్‌ వృదయ - మతి విధురమ్‌ [మాధవే! 
శ్రీజయదేవ భణిత - మతి లలితమ్‌ 

సుఖయతు రసిక జనం - వారి చరితమ్‌ [మాధవే! (52) 
అయిదు కంటే అధిక చరణములు గల అన్నమయ్య కీర్తనలు కొన్ని 
దశవిధా చరణం తన్న భవతి 

దశ విధావస్టార్హం తే తత్ర $దశ 
స్థాపయిష్యామి వేదా నితి వ్యాజేన 

దీపీతోయం మత్యదేవః పురా 

వ్యాపారోయ మేవం నచ తరుణ్యా 

రూవ జలధా కేళి రుచయే తత దష 


ప 
మారయిష్యామి కఠి మత మితి వ్యాజేన 
క్రూర కల్క్యవ తార కోపః పురా 
ధీర వేంకట నగాధీశ ఏవం నఖలు 
భీరు ముర్వీం సంప్రీణయితు మాత్ర 1దష (53 
ఈ సంకీర్త్సు యందు 22 చరణములుండుటయే గాక ఇది సంస్కృత 
నయి యుండుట గమనార్లము 
సీతక పడుసు - దోసిటి పాల మగడు 
బాతి పడిన నగపడు నపెవీడు 1సీతక 


- మూడు గాళ్ళ పెద్ద ముసలి సవులు గొన్న 


పాడి మేకల వాల పాశము 
వేడి జుజ్జీన తల్లి వేకటియై కన్న 


వాడు వీడు శిన్న వాడకే వీడు 1సీతక! 
ల 


చరణం7 రవ్వల సేతల ౮కాశి నయని 
కొవ్వున ముదము తెక్కోలుగని 
యివ్వల దిరు వేంకటేకుడై యున్నాడు 
గువ్వెక నిను జుట్టి గొనె గదె వీడు 1సీతక! (54) 
ఇది అచ్చ తెనుగన గల సప్త చరణ సహిత ఏల పదము, ఈ క్రిందిది 
అన్నమాచార్యుని 24 చరణములు గల ఏల పదము ఏల పదమును గూర్చి సంకీర్తన 
రిక్షణమందు చిన తిరుమలాచార్యుడు ఇట్టు వివరించెను 
“నాయకాహ్వాన పూర్వమై నయము గలిగి 
మ్లేచ్చ పరిభాష దగి రాగ మిళితప్టైన 
యేల పొట పదంబు నా నిల జెలంగు 
మహిత నాయక సంబుద్ధి మధ్యమగుచు" (55) 
అట్టే రిక్షణములు గలిగిన ఈ క్రింది ఏల పాట నుప్రసిద్ద మైనది. 
విరహిణి అయిన నాయిక తపించి నాయకుని ఆహ్వానించుచున్నది. 
పర్లివిి  మేడలెక్కి నిన్ను జూచి - కూడేననే యాసతోడ 
వొడు దేరి వుస్సురందురా - వెంకటేశ 
యాడ నుంటి విందాకనురా మేడలెక్కి! 
చరణం! పిక్కటిల్లు చన్నులవై - చొక్కప్పు నీ వుంగరము 
గక్కనవే నద్దుకొందురా - వెంకటేశ 
లక్కవలె ముద్రలంటెరా -- 1మేడలెక్కి! 
న 
చరణం24. ముమ్మాటికి నీ బాసలే - నమ్మివున్నదాన నేను 
కుమ్మరించరా నీ కరుణ - వెంకటేశ 
చిమ్మచీకటెల్ల బాయను. [మేడలెక్కి! (56) 
“పదమునకు రాగ తాళములు రెండును సమాన మూల (ద్రవ్యములు. 
పాల్కురికి సోమన కాలము నాటికే ఈ పేరు స్టీరపడినది. సామాన్య గేయమును నర్హము 
గల పదము శృంగార రస మయవ్పై రాగ తాళ బద్ధమై న రచనకు వాడుట సంగీత రసికుల 
సం 'ప్రదాయమైనది. తుమ్మెద పదములు, ప్రభాత పదములు మొదలగునవి పదములను 
పేరుతో నున్నవి. మువ్వ గోపాల పదములు మున్నగునవి శృంగారాత్మకములు. 
తర్వాత కాలమున శృంగార రసాత్మక నదే పదమను పేర పీలువ బిడినది. (57) 


1 


“తలుగు పద సాహిత్యానికి క్రీశ 15వ శతాబ్ది వసంత కాలం .......... 
పట్టుగొమ్మ తాళ్ళపాక అన్నమాచార్యుడు” (58) 

తెనుగు కన్నడములలో పదమునే పాటగా వ్యవహరింతురు ఇందు చరణ 
మన్నది పాటలోని భాగమే 

“వక్రియా వైవిధ్య దృష్టితో చూచినపుడు తెనుగున ఇతిహాస పురాణ 
'ప్రబంధాదులు, క్షేత్ర మహాత్మ్యాదులును పరాశ్రయ కవిత్వమునకు చెందినవి వీని 
యందు కవితా వస్తువు నూహీంచు నవకాశము మిగుల స్వల్పము. వర్హనల యెడఠ, 
అలఅంకారముల పట్టున భావములకు తావుండు నేమో కాని వస్తువును మారు ౧ నవకాశ 
ముండదు”. (59) 

భావాత్మకమ్యులై , స్తుతి ప్రాధాన్యము కలిగిన స్తోత్ర, దండక, ఉదావారణ, రగడ, 
శతక, సంక్తీర్తనాదులు ఆత్మాశ్రయ కవితా విభాగమునకు చెందినవి. వీనియందు వస్తువు 
కవిచే నెన్నుకొన బడును. 

పదమూడవ శతాబ్టి నాటికే పదములుగా వ్యవవారింపబడిన ఈ గేయ రచనలు 
పదునైదవ శతాబ్దిము నాటికి అనగా తాళ్ళపాక కవుల కాలమునకు సంకీర్తనలుగా 
'పేరొందినవి వీరికి పూర్వము కృష్ణమాచార్యుడు అను భక్తుడు వచన సంక్షీర్రనములను 
రచించెను 

ఇట్టి వచన సంక్తీర్త్సములను ముందుగ్యాశె వ మత్మపచారమున్నకై బసవేశ్వరుడు 
అక్కమహాదేవి మొదలగు వారు రచించి ప్రచార మొనర్చిరి. అవి భక్తి తత్వమునకు 
'పెన్నిధులు. అవి వచనములే యయ్యును భక్త్యావేశమున పాడుకొనుటకు అన్నువై నవి 
ఈ వచనములను కన్నడిగులు భక్తి ప్రేరిత్నులై విరివిగా పాడుకొని పరవశించిరి (60) 

పదకొండవ శతాబ్దికి చెందిన భగవద్రమానుజాలు గద్య త్రయ మనుపేర 
వచన సంకీర్తనలను రచించిరి. ఇవి కడుంగడు వ్రసిద్ధమ్టై నవి. అవి, శ్రీరంగ గద్య, 
గసరణాగతి గద్య, కుంర గద్య అనునవి. కొని యవి సంస్కృతమున రచింపబడినవి ఇవి 
జన సామాన్యమునకు సులభ [గ్రావ్యాములు కావు. ఆ కారణముననే నయి యుండనోపు 
ఆ “ఎప్లన మత ప్రచారార్థమ్టై వైప్ప మతాచార్యులు కొందరు ఛందో రహీతములు 
సర్వజన సులభ (గ్రావ్యాములు బైన వచనముల తెలుగున గూడ వెలయించుటకు 
బ్రయత్నము చేసి యుందురు. అట్టి వారిలో శ్రీకృష్ణమాచార్యులొక్కరు” (61) 

ఈయన పదమూడు, పదునాలుగు శతాబ్దులకు చెందిన వాడు ఈయన 
నాలుగు రిక్షల వచనములు రచించను. 

“కృష్ణమాచార్యులు చాతుర్హక్ష వచనములు రచించెనట” (62) 


నప 


ఈ వచనములకే సంక్షీర్తనలనియు, వచనము అనియు, తాళగంధి చ్యూర్తము 
రినియు పేర్టు కలవు. వీనికే తరువాతి కాలమున విన్నపములని పేరు వచ్చినట్టు 


తెలియుచున్నది. 


తాళ్ళపాక అన్నమాచార్యుని పు(తతుడు పెద తిరుమలాచార్యుడు రచించిన 
ట్రీ వేంకటేశ్వర వచనములకు” విన్నపములు "” అనియు పేరుండుట గమనింప 


దగును 


పదము అన్న దానికి వేర్వేరు నిఘంటువులు ఈ విధముగ నిర్వచించినవి 


3. శబ్ద రత్నాకరము? 
యు 
2 లఘు శబ్బార్ద దీపీకః 


తె సూర్యరాయాంధ్ర 
నిఘంటువు 


4.4 ౧౯౦౮1౦౦1! 3005171 


01:0110006%/- క ఉగగం! 
తిగ౧1౧0౧/ [4006000౧06] 
(60031 - 6100౮) 


5. &న19 50౧:1౮1-౬00150 
౧|౦110౧౮|౧/ 


6. 7౧690౮0[0 59౧16౧/ 
506౧3161 - దొంై!1$౧ 01౮1౦0౧౦౧౯ 


7 5. ఉం!63 6౧1౦96౮ 
౬06110౧ (౨|౦10గ౧౧౧౧ 

రు ఆంధ్ర వాచన ఏత్యము 
(కొబు శ్యామాాస్త్రి 

9. సంగీత శబ్దార్ధ చంద్రిక 
అరిపిరాల సత్యనారాయణ 
మూర్తి విజయవాడ 1954 


వాదము, పద్యచరణము, వాక్యము, పాట, శబ్దము, 
వేద పద విబాగము 

పాదము, అడుగు, పద్యపాదము, లేక పద్య 
చరణము, వాక్యము, శబ్దము, పాట, గీతి భేదము 
ధా 64౦గ6! 

ఇం౦16 ౪6౧6 ౪౦౧0. [606౧0 01 
౪660 1౧ ౪4౧1౦౧ 1౧6 ౪/౧0॥65 066 0/6౧ 


59069[0016%/ 1769506011/6 ౦01 116 గ!65 
0130706౧! 


ని6606గ- విరచిత పదం -వషిర60గ6! 1౧6 
01 6 $90౧26. ౪6౧౯౪౪౮656 -60౪7/100. 
నింర/6గా సం/౧/0గ౫-5|0%80గ౧ 


0౧౦/౦%౧౦గ , నింం౮6గా ఛందోబద్దమ్‌, శ్జోక 
పద్యరచన. 


గర త 7656. 4 10౧6 ౦01 [806611౧0 


'“ఆర60 ౪/1%061 06౧౧%/70 1౧6 గ౫|6 ౦01 
50000, 


గజ ఉ+₹ంంగగి నంగి 00 910౧20. 


పదము - పద్యపాదము, చరణము 
(వాక్యము, పాట అని కొందరు) 
పదముః నాయికా నాయక లక్షణములు 
కలిగి శృంగార రన ప్రధానమై నట్టి 
సంగీత రచనలకు పదములని పేరు. 


80 


ఇందు పల్లవి, అనుపల్లవి చరణములను విభాగములు గలిగి యుండును దీనిలోని 
సంగీతము యొక్క నడక నెమ్మదిగను, ఆకర్షణీయముగను ఉండును సాహిత్యము, 
పాండితీ ప్రతిభ గలిగి గంభీరమై న వేదాంతార్హము యిమిడీ వుండును. పదములు 
రచించిన వారిలో ప్రముఖుడు క్షేతయ్య 

క్రీయా, కారక క్రీయలచే ధ్ర ర్యశౌర్యాదులను జెప్పదిడు నట్టి 'ప్రబింధములోని 
ఆరు అంగములలో మూడవ దానికి గల పేరు 


త్ర 


శ్రీ తాళ్ళపాక అన్నవాచార్యుని 
శృంగార సంకీర్తనలు - వుధుర భక్తి 


తృతీయ ప్రకరణము 


రసవిచారము - రస సంఖ్య 


34 


రస విభాగవలట - రస సంఖ్య 
రసమును గూర్చి మొదట చెప్పినవాడు భరతుడు. హ్మ దేవుడు చతుర్వేదముల 
నుండి వివిధ వస్తువులను చేర్చి నాట్యమును సృష్టించెనని భరతుడు చెప్పెను 
జగ్రాహ పార్యం బుగ్వేదా త్పామబ్యొగీత మేవచ | 
యజర్వేదా దభినయాన్‌ రసా నాదర్వణాదపి ॥ (1) 


అనగా బుగ్యేదము నుండి పార్యమును, సామవేదము నుండి గీతములను, 
యజుర్వేదము నుండి అభినయమును, అధర్వణ వేదము నుండి రసములను (గ్రహించి 
నట్టు తెలియచున్నది. 


సహృదయుల హృదయమున నున్నస్థాయియే రసము ఈ విషయమే దశరూపకమున నిట్లు 
చెప్పబడినది 


"”విభావై రనుభావైశ్చ సాతితై రక్పభిచారిభి: 
ఆనీయ మానః స్వాదుత్యం స్థాయీ భావోరసః స్పృతః (2) 


విబావానుభావ వ్యభిచారి భావములచే నాస్వాద్యమాన మగు స్ధాయూ బావము రసము అని 
దీని భావము 


*”విబావాను భావ వ్యభిచారి సంయోగా దద్రస నిష్పత్తి: (3) 
అని చరతుడు నిర్వచించినాడు. 


స్థాయి యనగా స్థిరముగ నిల్చునది ఎన్ని యాఘాతములు వచ్చినను, చలింపక 
స్థిరముగ నుండు భావము స్ధాయా బావము, 


సముద్రమున మధుర జలములు గల నదులెన్నిగలిసినను సముద్రమందలి క్షార 
గుణము ఇసుమంత యైనను తగ్గదు అట్లే తనలో నెన్ని సంచారి భావములు కలిసినను 
వానిని మించనీయక తానే స్థిరముగ నిల్చు భావమే స్థాయీ బావము 


గరిమ నదులెన్ని గలసిన గప్పుకొనుచు 

జలధి గనుపట్టు రీతి సంచారి భావ 

సంచయములెన్ని గలసిన మించనీక్క 
35్‌ 


తాన కనుపట్టు బావంబు స్థాయి దలప, (4) 

మనో వికారమే బావము ” వికారో మానసా బావః 

““నిర్వికారాతకే చిత్తే భావః ప్రదమ విక్రియా?”. 

ఎట్టి వికారములు లేని చిత్తమున మొదటి వికారము భావము అనబడును. 

““భావయతి జ్ఞాషయతి హృదయ గతిమితి బావః” (క) 

“హృదయ గతమును తెలుపునది భావము” అని వ్యుత్పత్తి (6) 

కనుక స్థాయీ భావమనగా చిరస్థాయిగా (రసస్ఫూర్తి కలుగు వరకు) 
సహృదయుల హృదయములను౦డు బావము 

అందువలన నిట్టి స్థాయీ భావమునే రసమని చెప్పవచ్చును 

జగత్తునకు ప్రదాన సారబూత మేది కలదో దేనిని యోగులు రుచ్య మానములుగ 
తలకతురో దేనిని సాక్షాత్కరించుకొని శాశ్వతానంద మను బవింతురో ఆ పరమాత్మయే రసపదమున 


కర్ణము ఆలంకారికు లిట్టి యుభయార్థము గల రసపదమును గ్రహించి దీనిని కావ్యమున 
వ్యవహరించిరి కావుననే కావ్యానందము బ్రహ్మానంద సహోదరమని నుడివిరి. 


ఇట్టి రసమును కావ్యము నందలి నాయకాదుల వర్ణనచే వారి రూపమును 
ఊహించుకొనియో, దృశ్యకావ్యమైనచో నాయకానురూపులగు నటులను ప్రత్యక్షముగ గాంచియో 
వారితో తాదాత్యృము నందియో వారను భవించు నట్టి ఆయా రసములను సామాజికుడు లేక 
ప్రేక్షకుడు ఆస్వాదించును ఒక రకముగ తానే నాయకుడై ఆ రసమున౦ందలి చమత్కారమును 
తానేపాంది యానందించును. 


ఇట్టి రసము పలు విదములని ఆలంకారికులు నుడివిరి. వారి దృష్టిలో రసములు 
తొమ్మిది. కాని భరతుడు ఎనిమిది రసములనే పేర్కొనెను. ఈవిషయమున లాక్షణికులు 
అనేకులు అనేక విదముల అభిప్రాయములను వెలిబుచ్చిరి. వీరిలో మూలపురుషుడన 
దగిన భరతుడు. 


శృరగార హాస్యకరుణాః రౌద్ర వీర భాయానకాః 

భీబత్సా ద్భుత సంజ్ఞాచే త్యష్టా నాట్యేరసాః స్పృతాః 

ఏతేహ్యప్టా రసాః ప్రోక్తా ద్రుహిణేన మహాత్మనః (7) 
36 


రతిర్దాసశ్చశొకశ్చ క్రాదోత్సాహౌ భయం తడా 

జుగుస్సా విస్మయశ్చేతి స్థాయీ బావాః ప్రక్తీర్తితాః || (8) 
చాలా కాలము వరకు పండితులు రసములు ఎనిమిది అనియే భావించుచు. వచ్చిరి 
శాకుంతలాది మహాకావ్యక్తర్తయ్రైన కాళిదాసు ““విక్రమోర్వశీయము''న నిట్లనెను. 

“మునినా భారతేన యః ప్రయోగో | 

భవతీత్యష్టరసా శ్రయోనియుక్షః (9) 


వరరుచి యను నాతడును “ఉభయాబిసారికా” గ్రందమున “షట్‌స్థానాని 
గతిద్వ్యయమ్‌ అప్పా రసాఃి' అని అష్ట రసములనే చెప్పెను దండియు ఎనిమిది రసములనే 
పేర్కొనెను ఈవిషయమును గూర్చి డా|! రాఘవన్‌ గారు ఇట్లు వ్రాసిరి 

"౦౧౪68166 011090190, 1౧6౪1613 0౧ ౧౦౪4౦౩, గిం౭5 ౪/66 00/ 
6180 ౪౮౧10 116 1౧౪ ౦ 09౨! ౪౧౦ 0॥60/ 66501066 2౧6 14512165 0౧ 
9 ౩౧1 ౧4౩౭5" (10 

భరతుడు శాంతమును రసముగా అంగీకరింప లేదు. అసలు శాంతమును గూర్చి 
ఛ్రస్తావించనే లేదు 


కొని తర్వాతి వారు శాంతమును గూడచేర్చీ రసములు తొమ్మిది యనిరి, ముమ్మటుడు, 
ఆనంద వర్ధనుడు, అబినవ గుప్తుడు మొదలగు వారు ఈ వాదమును ప్రతిపాదించిరి 
పూర్వికులలో శాంతముళతో కలిసి రసములు తొమ్మిదియని ఒప్పుకొన్నవాడు వాసుకి యను 
నాతడు, 

రజస్తమో విహీనాత్తు సత్యవతాత్‌ సచిత్తతః 

మనాగ స్పృష్ట బాహ్యర్థాత్‌ శాంతోరస ఇతీ రితః। (11) 

ఇట్లే కోహలుడును అభిప్రాయడెనట _ ప్రసిద్ధిగాంచిన అలంకారికులలో 
నవరసములను ప్రతిపాదించిన వాడు ఉద్భృటుడు నాట్యశాస్త్ర వ్యాఖ్యాతలలో ప్ర” ముడీతడు 
నాట్య శాస్త్రము నందే నవరస నిర్దేశక ప్రాయమైన పారమున్నదని చెప్పెను 


ఏ7 


““భీభత్సాద్భుత శాంతాశ్చనవ నాట్యే రసాః స్పృతాః" (12) 

కాని ఈపారమును ఉదృటుడే మార్చియు౦డ వచ్చునని కొందరి యభిప్రాయము 
ఆనంద వర్ధనుడు, భట్టలొలుడు ఈ కొవకు చెందినవారే 

అభినవ గుప్తాచార్యుడు నవరస వాదులలొ ప్రముఖుడని చెప్పవచ్చును విద్యానాధ, 
జగన్నాధులును వారి ననుసరించినవారే 

ఇదియిట్లుండ రుద్రటుడు రసములలో ప్రేయస్సు అను దానిని జేర్చి దశ రసములను 
నుడివెను దానికి స్నేహమును స్థాయీ బావముగ పేర్కొనెను. 

స్నేహ ప్రకృతిః ప్రేయాన్‌ సంగత శీలార్థనాయకో భవతి 


'స్నేహస్తు సాహచర్యాత్‌ ప్రకృతే రుపచార సంబంధాత్‌ (13) 
అటు పిమ్మట “ భక్తి వాత్సల్యము, ప్రీతి, స్నేహము, శ్రద్ధ మృగయ మొదలగున 
వెన్నియో ఇతర రసములు క్రమముగ బయలు దేరినవి ” (14) 


చివరకు వ్యబిచారీ బావములలో ఒక్కొక్కటియు రసములుగా వ్యవహరింపబడు 
నట్టిస్థితికివచ్చెను ఈ సందర్భమున“ అనంత్తావైరసః ' అన్నట్రినదని శ్రీమాన్‌ చలమంచర్లరంగా 
చార్యులుగారు నుడివిరి (15) 

నాట్యమున రసము లెనిమిది యనియేగదా భరతుని యభిప్రాయము దానికి 
ఆలంకారికులు కారణము నిట్లు చెప్పిరి నాట్యము లేకనాటకమున నటుడు అభినయించుటకు 
వీలులేనిది శాంతము శాంత రసము శమసాధ్యమగుట వలన అది నటుని యందు 
సంభవింపదు అని కొందరి యబిప్రాయము. 

కాని అభినవ గుప్తుడు “రసము రస నిష్టము కాదు. అది సామాజిక నిష్టము కనుక 
శాంతము గూడ రసముగ నుండ వచ్చును"'" అని వివరించెను 

దానికి సరిపోవు నట్లుగ సంగీత రత్నాకరమున నిట్లు చెప్పబడినది 

అప్టావేవ రసానాట్యే ఇతికేచి దయాచుదన్‌ 

తదచారు యత కించి న్నరసం స్యదతే నట (17) 

నాట్టమున ఎనిమిది రసములే యుండునని కొందరనిరి ఎందుకనగా రసము 
నటినిష్టము కాదు. నటుడు రసాస్యాదకుడు కాదు. 

బౌద్ధ జైన కవులు ఐదవ శతా బ్బముననే శాంతమును అంగిరసముగ అంగీకరించిరి, 
కొందరు శాంతమును దయా వీరముగ అంతర్భవింప జేసిరి, 

కాని భరతుడు శాంతమును రసముగ నిర్దేశింప లేదు కావున అది రసము కాదని 
కొందరి మతము కావ్య ముందైనను అధికారిక రసముగా కాక ప్రాసంగిక రసముగా మాత్రమే 

38 


గ్రాహ్యమనికొందరు, తుదకికావ్యమునను నాటకమునను గూడి ఆంగిరసరముగా గ్రాహ్య్మమేనని 
అభినవ గుప్తాదులు సిద్ధాంతీకరించిరి 


ఇట్టీ శాంత రసమునకు శమము స్థాయీ బావము ఈ రెదును పర్శాయ పదములటె 


యగుట జేసి ఇది చెల్ల నేరదని కొందరనిరి రుద్రటుడు సమ్వు జ్ఞానమేన్నై న్ధాయా బావ మునెను 
కాని ఇదియును పర్యాయ పదమే 


ఆన౦ద వర్ధనుడు తృష్టాక్షయ సుబమే స్థాయీ బావమనెను 


హేమ చంద్రుడును ఈ భావమునే ప్రకటించెను భొజుడు “ధృతి శాంతమునకు 
న్ధాయా భావమనును కొదరు నిర్వేదము స్పా యీ భావ మనిరి కాని తత్త్య జ్ఞానము వలన 
కలిగిన నిర్వేదమే శాంతమునకు న్థాయి అసలు శ శాంతమే ప్రదాన రసమని ఆనంద వర్ధన 
అభినవ గుప్తుల సిద్ధాంతమయినట్లు కొందటజీ బాతల వలన తెలియుచున్నది అభినవ 
గుప్తుని గురువగు బట్టతాతుడు ఇదే అభిప్రాయమును దెలిపినట్లు కాణే పండితుడు తన 
(17౧౦00౮0110% 10 911144 04గంషగడీ లొ వ్రాసినాడు 


'6 00౪%/ 1౧21 8౧24000612 ౪/29 116 06గ 0 4ఉ౦0%1౧4జ/8 16001 206 
241 ౧89 ౪016 2 *0గ4 0౬11664 "గట/డిగం ౮1౧౮కి" 0౧ ౪౧1౦౧ ఉం[1౧2/౬ 
(0012 019 & 1/24/20౧4 0౧౪౦ ౧15 60011085 ౪/29 ౧41 5దిస [కీ ౪25 21 


116 గ6౭6 011 ౧2525 &5 1 166 0% [40650౬ 


ఇది యిట్టుండ రుద్రటుడు దశమ రసము నొక దానిని ప్రతి పాదించెను. అదియే 
ప్రేయో రసము. స్నేహ ప్రకృతి ప్రేయాన్‌ అను దానికి స్నేహము స్థాయీ భావముగా 
పేర్కొనెను మరియు ““అన్యోన్యం ప్రతి సహృద్యా ర్యువహరొయం మతస్తత్ర' అనియు 
చెప్పెను 

భరతుడు ఆయా రసముల నెట్లు ఉచ్చరింప వలయునో చెప్పుచు వాత్సల్యుమును 
పేర్కొనెను. దీనిని చూచి సాహిత్య దర్పణ కారుడు ““అధమునీంద్ర సమ్మత వత్సలో రస ” 
అని ఆరంభించి దానికి స్థాయీ భావముగ వాత్సల్యమును జెప్పెను పుతృ బ్రాతాదులు 
ఆలంబనములు వారి చేష్టలు, ప్రవర్తన ఉద్దీపనములు. ఆలింగనాదులు అను భావములు 
హర్దాదులు వ్యభిచారి భావములు, 


ఈ ప్రేయ వాత్సల్య రసములు లైంగికములు కొచ్స అని పై వివరణము వలన 
తెలియు చున్నది. దీనినే ప్రొఫెసర్‌ వి. రాఘవన్‌ గారు ఇట్లు చెప్పిరి 


39 


"01056 0గ €౧8100151609 01 32౧12 ౬౧ 28060101 10/8 011186 ౧౧౪/౬ 01 
1403802 00౪61౧౦ 05866 0 గ౧౦గ-5ఆల౦౬! 10౪/6 1146 1౬1 0604690౧ ౧౬6౧18 
ఇగిర 0౧||618౧, 516619 2౧6 ౪06౧851959 5802గ06 & గిడ5౬ 


౧6౦1609౧ ౧౫9/౬ 0౯91140440 2౭౧౮ 04||] 29 506600 అ [8551/6 
0 [0గ౧-5అ౫౦౬| 10౪8 66౪7610086 1౧10 ౧6౫ గి5౬. 


04010111 52/53 141 119 06౫/2 15 /8౧/ ౦|10561/ 812166 (0 5/0౧2022 
00115 6151౧01 51006 ౧౧౧; 1818 02919 01 610109 %౧6/8౬9 [౧౬0 19 116 
512/1 0 8గ౧౦౬|౬ (18) 


ఇవియే కాక ఇంకను ఇతర రసములు మరి కొన్ని చెప్పబడినవి అవి లౌల్య, 
మృగయ, అక్ష రసములు. లౌల్యము హాస, రతి మొదలైన వానియ౦ ద౦తర్చవించునని 
అబినవ గుప్తుడు పేర్కొనెను 


ధనంజయుడు ప్రీతి, బక్తి అను మరి రెంటిని ప్రతి పాదించెను వానికి తోడుగా పైన 
పెర్కొనిన మృగయ, అక్ష రసములను దనంజయుడు చెప్పెను. సుజ, దుబ, వ్యసన, 
ఉదాత్త, ఉద్ధత మొదలైన వెన్నియో కాలాంతరమున చేరినివి ఈ సంజ్య దాదాపు పదమూడుకు 
చేరు కొనినది 


భవభూతి “కరుణ రసమే అన్ని రసములకు ప్రకృతి'' యని చెప్పెను 

“ఏకో రస కరుణ ఏవ నిమిత్త బేదా | 
ద్భిన్న పృధక్పృథధ గివాశ్రయతే వివర్హాన్‌ 

వర్త బుద్కుద తరంగ మయాన్‌ వికారాన్‌ 

నంబోయదా సలిల మేవహితత్సమస్తమ్‌” (19) 


అనగా కరుణ రసము మాత్రమే నిమిత్త భేదముచే శృంగారాది రసరూపములను 
బొదించున్నదని యాతని భావము. 


మొత్తము పై లోకమున నిప్పుడు నవరసము అనియే రస సంఖ్య నిర్భారింప బడి 
యున్నది 


భక్తి రసము - సంక్షిప్త చర్చ 


బక్తిని రసము గా అంగీకరించి అదియే నిజమైన రస మనియు ఇతరములు రసములు 
తం 


కానేరవనియు వాదించి నిరూపించిన వారును కలరు. 


అసలు భక్తి రసమగునా లేదా అని చర్చించిన వారిలో ప్రధముడు ధనంజయుడు. 
ఇతడు దశరూపకమున భక్తి కేవలము భావమే కాని రసము కాదని వివరించెను, భక్తి, వ్రీతి 
మొదలైనవి బావములే యనియు, అవి హర్షోత్సాహోదులలోనే అంతర్భవించుననియు, 
అందువలన వానిని ప్రత్యేక రసములుగ పేర్కొన లేదనియు నొక్కి చెప్పెను. 

అభినవ గుప్తుడును, ముమ్మటుడును, హేమ చంద్రుడును భక్తి రసము గాదని 
తోసి పుచ్చిరి, 

ముమ్మటుడు కావ్య ప్రకాశమున ““రతిర్దేవాదివిషయావ్యభిచారీ తధాంజిత. 
భావ ప్రోక్త: 

అని దేవాది విషయక రతి భావమే కాని రసమే కాదని నిరాకరించెను 


“ ఉజ్వల నీలమణి” కర్త యగు రూపగోస్వామి యను నాతడు భక్తిని రసముగ 
పేర్కొనిన వారిలో ప్రధముడు. ఇతడు భరతుడు చెప్పిన అష్ట రసములతో పాటు శాంత, 
వాత్సల్య, ప్రేమ, భక్తి యను వానిని అంగీకరించెను. 


ప్రేమను గూర్చి బాగుగ వివరించిన వాడీతడే (ప్రేమను అంగీరసముగను, శృంగార 
మును అంగరసముగను పేర్కొనిన వాడును ఈతడే, చిత్త ద్రవమును స్థాయి భావముగనీతడే 
వచించెను. భక్తిని రసముగా నంగీకరించుటయీ గాక నిరూపించుటకు పూనుకొని కృతకృత్యు 
డ్రైనవాడు మధు సూదన సరస్వతి యను కవి వరేణ్యుడు జన్మత. అద్రైతియ్రైనను కృష్ణ భక్తిని 
సమర్థించినవాడు ఈ విషయ మీ క్రింది శ్లోకమును గమనించిన తెలియును, 

“ధ్యా ాభ్యాస వశీకృతేన మనసా యన్నిర్గుణం నిష్కియం 

జ్యోతి కించన యోగినోయది సరం పశ్యంతి పశ్యంతుతే 

అస్మాకంతు తదేనలోచన చమత్కారాయ భూయాచ్చిరం 

కాలిందీ పులి నేషు సున్టరు మహో నీలం మహోధావతి” (20) 


మధుసూదన సరస్వతి భక్తిని రసముగ ప్రతిపాదించి నిరూపించిన [గ్రంధము 
“భగవద్భక్తి రసాయనము” అను గ్రంధము. 


““నవరసమిళిత౦ వా కేవలం వాపుమర్ధమ్‌ 
పరమ మిహై మకుస్టే భక్తి యోగం వదన్తి” (21) 


తే 


అని ఆ గ్రంధ ప్రారంభమున మధుసూదన సరస్వతి చెప్పెను ముకుందుని విషయ 
మైనట్టి నవరస మిళితమైనది గాని కేవలమైనదిగాని యగు పురుష్థామునే భక్తి యోగముగా 
చెప్పచున్నాను అని శ్లోకార్థము. 

“ఇతడు భక్తిని జ్ఞానము నందు అంతర్భవింప చేయుట తగదని చెప్పినాడు. మానవ 
హృదయములలో నుండు భేదములచే కొందరు జ్ఞానమును, కొందరు భక్తిని ఆశ్రయింతురు. 
స్థిర చిత్తమున నిర్యేద సాధన మొనర్చిన వారు జ్ఞాన మార్గమును అవలంభింతురు. ద్రుత 
చిత్తు లైనవారు భగవత్కధాశ్రవణము, భాగవత ధర్మ శ్రద్ధ కలిగి బక్తి నాశ్రయింతురనియు 
వచించినాడు”" (22) అని తిప్పాభట్ల రామ కృష్ణ మూర్తి గారు వ్రాసినారు 


భక్తిని మధుసూదన సరస్వతి ఇట్లు నిర్వచించినాడు 


““ధృతస్య భగవద్దర్మోద్ధారా వాహిక తా౦గతా 

సర్వేశో మనసోవృత్తిరృక్తి రిత్యభిధీయతే'' (23) 

భగవద్గుణము వలన దద్రవించిన మనసు యొక్క ధారావాహికమగు (తైలధారవలె) 
మనోవృత్తి (స్కృతి) భక్తి యనబడును. 


మనసు లక్క వంటిది అది విషయ తాపము వలన మెత్తబడును కామ క్రోధాది 
గుణములు చిత్తమను లక్కను ద్రవింపజేయు తాపకములు. అగ్ని శమించినచో లక్క తిరిగి 
కారిన్య మందును పై గుణములు శమించినపుడు మనసు యదాస్థితిని పొందును 


““చిత్త ద్రవ్యం హి జతువత్‌ స్వభావాత్‌ కరినాత్మకమ్‌ 

తాపక్షః విషయ్రై ర్యోగే ద్రవత్వం ప్రతి పద్యతే” (24) 

ఒకసారి ముద్ర వేసికొనిన విషయము యొక్క రూపము, మనసు కరినత్వము పొంది 
తిరిగి ద్రమించినను పూర్వ ముద్రిత రూపమును విడువదు ఈ వస్త్యాకారమే న్ధాయా 
భావము అనబుడునని మధుసూదన సరస్వతి యొక్క సిద్ధాంతము. 


“ోన్థాయూ భావ గిరా2ైతో2సా వస్తా కారో భిధీయతే 
వ్యక్తశ్చర రసతామేతి పరానస్ట తయా పున'|| (25) 


భగవానుడు (శ్రీహరి) స్వయముగా పరమౌనంద స్వరూపుడు తదాకారము మనో 
గతమ్రై పుష్కల రస రూపమును పొందుచున్నది. 


ఉబై 


“భగవాన్‌ పరమానంద స్వరూప స్వయ మేవహి 

మనోగత స్తదాకారో రసతా మేతి పుష్కలమ్‌”' (26) 

కా౦తాదివిషయము లందును సుఖము ( నిరతిశయానందము) కలుగుటకు కారణము 
లున్నవి కాని అవి మాయా కల్పిత ఆనంద హేతువులు 


“కాంతాది విషయే ప్యస్తి కారణమ్‌ చిద్దనమ్‌ 
కార్యాకారతయా భావే ప్యావృత మాయయా స్వత || 


కనుక ఇట్టి భక్తికి భగవంతుడు అలంబనము, తులసీ చందనాదులు ఉద్దీపన 
విబావములు. నేత్ర విక్రీయాదులు అనుభావములు, నిర్వేదాదులు వ్యభిచారులు దీనికి 
భగవదాకారత న్థాయిభావము ఇట్టీ చిత్త వృత్తి ఇట్టీది యని చెప్పరాని ఆనంద రూపమైన 
రసమునుపొందును ఇప్పట్టున ఒక సందేహము కలుగక మానదు పరమానంద స్వరూపుడు 
భగవంతుడు అతడే ఆలంబనము, న్థాయిభావమును ఆయన సరమానంద స్వరూప 
పూర్ణమైన చిత్తమే. ఇదిఎట్లు కుదురును? అనునది ప్రశ్న. కాని దానినిమధు సూదనుడే ఇట్లు 
వివరించెను. 


“ీనాస్యాలంబన విభావ స్థాయి భావయోర్రైక్యం బింబ 

ప్రతిబింబ భావత్వేన భేదస్య వ్యవహార సిద్ధత్వాత్‌ 

ఈశ జీవయోరివ”. (28) 

ఆలంబనమ్రైన పరమానంద స్వరూపుడు స్వతంత్రుడు. ఒక విధముగ నతనిని 
బింబముగ పరిగణింప వలెను వమునసు నందలి స్థాయాభావము అతని ప్రతిబింబమే. కనుక 
ఆలంబనమునకు స్థాయీ భావమునకు ఏకత్యము అఆపాదింపరాదు. జీవేశ్వరుల బింబ 
ప్రతిబింబ భావము ప్రసిద్ధమైనదిగా (గగ్రహింపవలెను. 

ఇతర భావములకు వలె బగవద్విషయిక మనోవృత్తి అస్థిరము కాదు. అదిసుస్థిరమైనది. 
అందుచే భక్తి స్ధాయి భావము నందుట ఉపపన్న తరము. 


ఎవని చిత్తము ద్రవించి దానియందు భగవదాకారత్యము ప్రవేశించునో అతడు 
తదాకార భావము వలన ఎప్పటికిని కృతకృత్యుడగును, అట్టి పవిత్రమైన పరమానంద 
స్వరూపుని ఆకారము మనో వీధిని ప్రకాశించు చుండుటచ్చే ఇతర భూతములను లేక ఇతర 
విషయములను [గ్రహించినపుడు కూడ మనో వికారము కలు గక సర్వ భూతముల యందును 
భగవంతుడే గోచరించును. అట్టి సర్యవ్యాపకత్య భావము వలన అతడు భాగవతోత్తముడు 


త్ర 


అనబడును 

“సర్వభ్రాతేషయ పశ్యేదృగవద్భావ మాత్మనా 

(భ్రాతాని భగవదాత్మా త్వన్యేష భాగవతోత్తమ ” (29) 

భగవదాకార రూపస్థాయి భావము వ్యంజకమనుట చేత రసరూపమును పొందును 
సాక్షాతృృత భగవదాకారమే రసము అది సరమానంద స్వరూపము. ఇతర దేవతా విషయమున 
సమన్థాయిత్వము లేకపోవచ్చును పరమానంద రూపుడైన కృష్ణ సంబంధ భక్తి స్థాయిత్యముననే 
రసభావము కూడ సంభవించును 

లోగడ నుడివినట్లు ద్రవ రూపమైన లక్కయందు కలిపిన రంగు కఠిన రూపము 
నందినప్పుడును ఎట్లు స్థిరముగ నిలచి యుండునో ద్రవించిన చిత్తము నందు ముద్రింప 
బడిన భగవదాకారత విషయాంతర [గ్రహణము చేత లుప్రము కానేరదు. కామ క్రోధాదులు 
అట్లు కాదు. అనేక విషయ [గ్రహణము వలన వాని స్ధాయి భావము మారు చుండును. కాని 
బగవద్భక్తి విషయమున ఇట్టి మార్పు లుండవు. మనోవృత్తికి అనంద గోచర మగుటచే 
రసత్వము చెప్పవచ్చును. 

“కాంతాది విషయ రత్యాదులకు గూడ రసత్వము గౌణముగా సమర్థించి భగచద్భృక్త్‌ని 
బట్టి చూడ లౌకిక రసములకు పరమానంద రూపత్వము లేనందున న్యూనత్వము కూడ 
మదుసూదన సరస్వతిచే చూపబడినది. కాంతాది విషయకరతి స్వాతి శయమైనది 
స్యల్పకాలికమును, వినాశియునైనది. 

దేవాది విషయకరతి అట్టిది కాదు అది నిరతిశయమైనది. అనంతమైనది అవినాశియు 
నైనట్టిది కనుకనే అది రసమైనది”” (30) 

భగవద్విషయిక రతి వలన ఆనందము ననుభవించు భక్తుడు దానిని విస్మరించుట 
గాని, కోల్పోవుట గాని జరుగదు. అది నిరతిశయానందము ఆదియీ స్థాయి భావము, స్థాయి 
యనగా ““స్థిరత్వము కలది” అని కదా యర్థము 

లౌకికనాయికా, నాయక శృంగార విషయమునను అనందమే పమమావధియ్రైనను 
తృప్తితో ఆ యానందము అంతరించును 

దేవాది విషయక రతి విషయమున అట్లు కాదు. స్థాయి భావము అనంతమైనది. 
ఎంత ఆనంద మనుభవించినను తృప్తి తీరదు. అది మానసిక మైనది. భౌతిక ఇంద్రియ 
సంబంధి కాదు అది విస్మరింప బడుట కాని, అంతరించుట కాని జరుగదు. 

“రతిర్లేవాది విషయే---"” అను ఆలంకారిక మతమును ఖండించినాడు. దేవాది 


తక 


విషయ మనగా ఇతర దేవతలైన ఇంద్రాదులకు సంబంధించినదే కాని పరమానంద 
స్వరూపుడగు భగవంతునకు సంబంధించినది కాదు. ఇంద్రాది దేవతా విషయికమైనది 
భావమే కావచ్చును. కాని పరమానంద స్వరూపడ్రైన భగవంతునికి సంబందించినది 
కేవలము భావనకాదు అదినిజమైన రసము భక్తి రసము సుఖ దు:;జాదులచే చలింపనిది 

జ్ఞానము స్వయం ప్రకాశకము ఆనందకరము అయినను రజస్తమో గుణముల ప్రతి 
బంధకము చేత సుఖ వ్యక్తి పదాస్పదము కాదు. 

చేదిదేశాధీశునకు రజోగుణము గల సత్త్వాంశ వలన ఈర్చ్వచే కలిగిన ద్వేష మి శ్రితమైన 
మనోవృత్తి వలన పరానంద రూపుడైన శ్రీకృష్ణుని విషయము సుఖము కలిగించ లేదు 
కంసునకు తమోగుణాధికమైన సత్తాంశ వలన భయముతోడి ద్వేష మిశ్రిత మనోవృత్తి కృష్ణ 
విషయమున సుఖము కలిగించ లేదు. 

అట్టి వారికి భావి జన్మలలో రజస్రమో గుణములనెడి ప్రతి బాదకములు తొలి చిత్త 
ద్రుతి కలిగి భక్తి రస స్వరూపమును పొందినది 

“తయోర్ఫావి శరీరేతు ప్రతి బంధక్షయేసతి 

సైవ చిత్త ద్రుతిర్శక్తి రసతాం ప్రతిపద్యతే?” (31) 

చిత్తద్రుతి కలిగినప్పుడే భక్తి కలుగును. అది లేనందున వేనుడను వానికి మోక్షము 
లేదు 

ద్రుతౌ సత్వాంభవేదృక్తి రద్రుతౌమనః కించన 

చిత్త ద్రుతే రభావేన వేనస్తు కతమో అపిన (32) 

రజస్తమో విహితమైన భగవద్విషయకమైన జ్ఞానము రతియన బడును 

బభగవద్రతి నానా రస సమ్మేళనము. వర్ణ సమ్మేళనముచే చిత్త మెట్లు మనోల్లాసకర 
మగునో భగవద్రతియు నట్లే, 


ఇతర రసముల విభావాదులు లేకుండ కేవల శుద్ధభక్తి య్రైనచో అది భక్తిరస 
మనబడును, 


ఇట్టి భగవద్రతి క్షుద్ర రసముల కన్న పరిపూర్ణమును పరిపుష్టమును ఐనది. 
మిణుగురుల కన్న సూర్యతేజము మిన్నకదా. 


పరిపూర్ణ రసాక్షుద్ర రసేభ్యో భగవద్రతాః 
భిద్యేతే భ్య ఇవా దిత్య ప్రభవే బలవత్తరా (33) 


టర్‌ 


అని చెప్పుచు ద్వితీయెల్లా సాంతమున మధుసూదనుడిట్లు చెప్పెను 

““ ఇహాను భవ సిద్ధోపి సహస్రగుణితో రసః 

జడేనేవ త్వయా కస్మా దకస్మాదపలప్యతే 

అనగా మామూలు రసముల కన్నవెయ్యిరెట్లు అధిక గుణములు గల భక్తి రసమును 
అంగీకరింపక పోవుట మూర్చుడు చేయు పని అని దీని భావము, 


“రసోవైసఃి' అనిచెప్పుటచే భక్తి యందుండునది సుఖము మా శ్రమే అని చెప్పవలెను 
దానిని మించిన దేదియు భక్తి యందుండదు. 


అంతియే కాక 


““దేవాంతరేషు జీవత్వాత్‌ పరానంద ్రకాశనాత్‌ 
తద్యోజ్యం పరమానంద రూపేన పరమాత్మని” (34) 


ఇతర దేవతల విషయమున నీ భక్తి పరానంద ఫ్రకాశకము కాదు. కనుకనది రసము 
కాపోవచ్చును. దేవతలు కూడ జీవులే కదా. 

అల్లే కాన్హాది విషయములో రసత్యము పోషింపబడదు. సంపూర్ణ సుఖమునకు 
అచట తావు లేదు. 

కొన్హాది విషయా వాయీ రత్యాద్యాస్త త్ర నేదృశమ్‌ 

రసత్వ్యం పుష్యతే పూర్ణ సుఖాస్పర్శిత్వ కారణాత్‌ 

ఇట్లు మధుసూదనసరస్వతి భక్తిని రసముగా నిరూపించుచు తద్భిన్నమైన దేదియు 

సము కానేరదని బండితముగా నుడివినాడు. 


బక్తిరసమును గూర్చి డా సంగమేశంగారు ఇట్లనిరి 


భాగ క వూగి తగన షి పాసా ఇ ఇట్ల స్య, ఇగ ఇ ఖాళిగా 
ఇరాని ఫి తాన కాగా ని భ్య్యా? సా భి ప ఇన ఆ కాస ళాాటి " 
షరా సి భళా నె ఇస వాసి ఇబ్టైలి సా స ఇల్లి భగ్యాషి |, భయా ఫి తా 
ఇ ఇభ ఇల ఫి ట్లూర భక ఇరాని భోళా ని ఇల ఇష షర లి 
గస భె ఫి ఇగాష ఇష గా-ళ్యాకి ఫశ ఇ ఇళ ఇ లాజా ఇల్లీ ఖాస్‌ 
ఇ₹చాష ష్య భి చళ్ల ఇ ఇవాళ పాకి శన్ల ఫ్‌ ఇభాంకా అన్లాన్యా 
తీర 


ఇ7ల్యా ఇలా సానా పస్‌ ఇ యగ గా ఇా ళాల, ఇరింాని ఇకా 
స్యా ఇ కా భా తంరాాాళగా ఇళ! (గాం కా ఖల - క ౪ళి 


““యో వేదానపి సంనస్యతి, కేవల మవిచ్శిన్నాను రాగం లభతే” (35) 
“శాంతి రూపాత్‌ పరమానంద రూపాొచ్చి”” (36) 


దీనిని బట్టి చూడగా శాండిల్యాదులు భక్తిని రసముగ పరిగణించినట్టు [గ్రహింప 
వచ్చును. 


రసమే జీవనము. అలొకిక సంబంధము కలిగినప్పుడు అనగా భక్తితో కూడీనపుడు, 
దివ్య శృంగారముగా మారినపుడు భక్తి రసమన బడును. అట్టి దివ్య రసానుభూతి పొందుట 
ప్రతి జీవికి తన జన్మహ్మక్కై యున్నది. ఈ విషయమున ప్రొఫెసర్‌ భగవత్‌ కుమార శాస్తి గారి 
యబిప్రాయ మిట్లున్నది. 

"గ254 13 116 1062076012 10౫/ 00116, 10౪6 01 116 

న. 6 గొంగ&! 2506019 0 ౧౭౨౬ 4౫6 111606 

1౧0 1గగా౦గే౬| 0౧65 ౪6౧ 61/6గ66 104265 111/1 


0౯ ౦౦గ౧౧౧౪౧౭౧౮66 1౧ ౧15 14 (37) 


మొత్తము పై విచారించి చూడగా భక్తి యనునది రసమే కాని కేవల భావము 
కాదనియు, రసమున కుండ వలసీన విభావాది భావములు, ఆలంబన మొదలైన వన్నియును 
భగవంతుడే యనియు దీనికి గల స్థాయి భావము సుస్థిరమైనదనియు, ఇతర రసముల వలె 
చంచలమైన తాత్కాలికమైన, నశించునదైన న్థ్యు భావము వంటిది భక్తి రసమున లేదనియు 
సుస్పష్ట మగుచున్నది భక్తి రసము నందలి సుఖానుభూతి వంటిది ఇతర రసముల౦దు 
మృగ్యము మనోగతమైన అన౦త సుఖానుభూతి భక్తి రసము వలన గలుగును భక్తునకు 
కావలసినది అట్టి సుఖమే, ఎవనియ౦ందలి అనుర్తక్తి వలన ఆత్మకుతైలధార వలె అవిచ్చిన్నమైన 
పరమానందానుభూతి కొనసాగునో అదియే భక్తీ రసముగ నెంచవలెను, 


అట్టు దివ్య రసానుభూతిని కలిగించుచు, నిరంతర సుఖాను భూతిని ప్రసాదించు 
హరి ముకుందుని యందలి భక్తిని రసమనుటకు ఎట్టీ విప్రతిపత్తియు కలుగరాదు. 


తగ 


సంఖ్యాసూచి 


ఓ... నాట్టుశాస్త్రము - భరతుడు (1-17) 

అలంకార సంగ్రహ వివరణ - సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిపుట - 279 
3 కావాల్యంకార సంగ్రహవివరణ - సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి పుట- 279 
4 5 కాపాల్టుంకార సంగ్రహ వివరణ - సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి పుట -279 


8 _ కావ్యాలరికార సంగ్రహ వివరణ '- సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి పుట-2 81 
7 నాట్యశాస్త్రము భరతుడు (16-1) 
8 నాట్యళాస్త్రము బరతుడు (18) 
9. విక్రమోర్వశీయమ్‌ - కాళిదాసు -18 
10 సోంగాం9! 0 [౧౬9౬5 = 0% గ౧౬ర౧౪/౬౧ 
11 ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణము పుట 289 
చలమచర్ల రంగాచార్య 
12 రససిద్ధాంతము - ఆంధ్రుల వరివస్య పుట 152 
13 కావ్యాలంకారము = (15-17) 
14.15 ఆంధ్ర ప్రతాపరుద్రయశోభూషణము - వ్యాఖ్యానము - పుట 290 
16 కావ్యాలంకార సం[గ్రహము - తృతీయా శ్వాసము 
ఓ7 కావ్యాలంకార సంగ్రహము - పుట 299 మ 
18. 109 %6గ0601 ౧5౬9 - 0/౪ [౧8౧444౧ 0౧4016౯/| ౧౮6 110. 119 
19. ఉత్తర రామ చరిత్ర - భవభూతి 


20 అద్వైత సిద్ధి (చివరి శ్లోకము) - మధుసూదన సరస్వతి 


తీరి 


21. 


22. 


23. 


24, 


25, 


26. 


27 


28 


298, 


30 


వ. 


32, 


33 


' ప్రత, 


85 
37 


బగవద్భక్తి రసాయనము - ప్రధమొల్లాసము - ్రధమళ్లోకము - మదుసూడన 
సరస్వతి. 


రససిద్ధాంతము - ఆంధ్రల వరివస్యపుట -17 8 తిప్పాబొట్ల రామకృష్ణ మూర్తి, 
భగవద్భక్తి సాయనము - మధుసూదన సరస్వతి ప్రధమోల్లాసము 3వ శ్లోకము 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి- ప్రధమోల్లాసము - 4వ శ్లోకము 
భగవద్భక్తి సాయనము - మధుసూదన సరస్వతి, ప్రధమోల్లాసము - 9వ శ్లొకము 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి, ప్రధమోల్లాసము- 1 0 వ శ్లోకము 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి, ప్రదమోల్లాసము- 1 1 వ శ్లోకము 
భగవద్భక్తి సాయనము - మధుసూదన సరస్వతి - 18వ పుట 
భాగవతము - (11-2-46) 
భగవద్భక్తి రసాయనము - దామోదర శర్మ పీరిక 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి - ద్వితీయోల్లాసము -క5్‌5వ 
శ్లోకము 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి - ద్వితీయోల్లాసము - 57వ 
శ్లోకము 
భగవద్భక్తి రసాయనము - మధుసూద3 సరస్వతి - ద్వితీయోల్లాసము -7 6వ 
శ్లోకము, 
భగవద్భక్తి రసాయనము - మధుసూదన సరస్వతి ద్వితీయోల్లాసము - 74 వ 
శ్లోకము 

36 నారద భక్రి సూత్రములు - 49, 60 


06 ర9గ4|41 00! 1౧ శీగిం801 1౧618 - ౧836 -411 0 ౧౯౦ 3202041 
గంగాజ 5501. సీత , 


గి 


5్‌0 


శ్రీ తాళపాక అన్నవూచార్యుని 
శృంగార సంకీర్తనలు - వుధుర భక్తి 


సాదా ర్‌ం 


చతుర్ధ ప్రకరణము 


భక్సిస్వరూవము - నిర్వచనము 
యధుర ఖళ్తి - నిర్వచనము 
యధుర భక్తులు 


ల్‌] 


52 


చతుర్ధ ప్రకరణవలటు 
ఖ్‌క్తె నస్వరుంపము - నిర్వచనము 


భజ అనుధాతువు నుండి భక్తి శబ్ద మేర్పడినది భగవంతుని భజించుటయే భక్తి 
యముని అర్థము. 


““సాత్వస్మిన్‌ పరమ ప్రేమ రూపా” (1) 


అట్టి భక్తి దీని యందు పరమ ప్రేమ రూపముగా నున్నది అని వై సూత్ర భావము 
ఇచట “పరమ ప్రేమ రూపో" అను సమాసమున గొప్ప బావము ఇమిడి యున్నది భక్తి 
అనుభవైక వేద్యము మాత్రమే. ఆ అనుభూతి అలౌకికమైనది. లౌకిక ప్రేమకును పరమ 
ప్రేమకును హస్తి మశకాంతర మున్నది. భక్తుని ప్రేమ నిరంతర భగవద్దాానము తో కూడి 
యుండును సర్వము మరపింప జేయును సామాన్యుని ప్రేమ వివిధ భావముల కాశ్రయమై 
అహంకార పూరితమై యు౦డును. అనగా నేను నాకు అను భావములను ఆశ్రయించి 
యుండును, 


“సా పరానుర్తక్తి రీశ్వరే'” (2) 


అని శాండిల్య భక్తి సూత్రములు తెలుపుచున్నది అమితమైన ప్రేమ గలిగి 
యుండుటయీ భక్తీ యని దీని భావము, 


యస్యదేవే పరా భక్తి ర్యధాదేవే తధాసురొ 
తస్వ్యైతే కధితామ్యుర్థా 'ప్రకాశంతే మహాత్మనః (3) 


నిజమైన భక్తి కలవాడే భగవత్సాక్షాత్కారమును పొందగలడు అనిశ్వేతాశ్వతరోపనిషత్తు. 


“నిరంతర పరమాత్మ ధ్యానమే భక్తి. దీనియందు కర్మజ్ఞానము లిమిడి యుండును. 
స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్వెకగోచరుడు నారాయణుడు” అని శ్రీమాన్‌ ముడుంబై 
రామకృష్ణమాచార్య వ్రాసిరి, (4) 


అనగా స్వధర్మాచరణము నందు నిష్ట కలిగి తన్నూలమున జ్ఞాన సంపన్నుడై 
తత్కారణమున ఉపలబ్ధమైన వైరాగ్య జనితమైనది భక్తి యని తాత్పర్యము. కనుక భక్తి 
యనునది ఉపాయ మనియు,. అది చేతనుని ప్రవర్తన పై ఆధారపడి యున్నదనియు 


తెలియును దీనినే సాధ్యభక్తి యందురు. 
53 


*౭గాం2 002 2౧6 ౧4౧2 002 268 ౧౧6౬౧8 

10 సీ 0౧1% ౧౧౦౮౩౧ 8౧46 004 804141 002 

15 (౧6 61601 ౧21౧420 10 న8గోజం[0గ, ౬9 1 16269 10 

116 ౪6౧/ [౧62గ 0 6 1816010063 00౧౩10౪5౧5: (5) 


అని ప్రాఫెసర్‌ పి ఎన్‌ శ్రీనివాసాచారి గారు వివరించిరి 


నిరంతరం పరమాత్మ ధ్యానమే భక్తి అని [గ్రహించి నపుడు ధ్యానమును గూర్చి 
పరిశీలించుట అవసరము, 


“ధ్యానంచ తైలధారావ దవిచ్భిన్నస్కృతి సంతాన రూపమ్‌'' (6) అని భగవ 
టబ్రామానుజులు ఆనతిచ్చిరి 


అనగా ధ్యానము తైల ధార వలె ఎడతెగని స్మరణ రూపమున ఉండవలెనని 
తాత్పర్యము 

పరమాత్మ సాక్షాత్కారమునకు శ్రవణము, మననము, ధ్యానము మొదలైనవిమా త్రమే 
కాక పరమ ్రేమయు ముఖ్యము ఇదే భక్తి 

“ ప్రేమాత్మక ధ్యానము పలు పర్యాయములు ఆవర్తింపవలెను అని శాస్త్రము 
లుపదేశించుచున్నవి “అనేక జన్న సంసిద్ధమ్‌” అన్నట్లు చిరకాల సాధ్యమైనది భక్తి ఇది 
దేహావసానానంతరమే పలము నిచ్చునది “తస్య తావదేవ చిరం యావన్నవిమోక్ష్యం'" అని 
ఛాందోగ్యోపనిషత్తు (7) 


జీవుడు దేహమును విసర్జించిన మరుక్షణమే యాతని భక్తికి ఫలము లభించును 
ఎంత భక్తి కలిగినను జీవుడంతకు పూర్వము చేసిన కర్మఫల మను భవించు టకు జన్మాంతరముల 
నెత్తిన వెనుకనే భక్తి ఫలము ఆనుబవింప వీలగును. అమిత ప్రయాసానంతరము ఫలము 
నిచ్చునది. భక్తి యని తెలియుచున్నది, 


“బక్తిః అంతిమస్మరణ నియతి అని ముడుంటై రామకృష్ణమాచార్యుల వారు 
వివరించిరి. (8) 


భక్తికి సంబంధించిన యజ్ఞ యాగాది కర్మలు చేయుటకు జాతి లింగ కుల, గుణ, 
క్రీయాదులయు, ప్రదేశ నియమాదులయు అవరోధములు కలవు తపమునకును ఇట్టి 
నియమములే కలవు 


ర్‌శీ 


కర్మాదులచే లభించు స్వర్గ ఫలము అశాశ్వతమైనది. దీనికి అంగములుగా పశుపుత్రాది 
ఫలములును ఉండును. అస్థిర చిత్తులచే పాందబడనిది భక్తి. 


సకస 


హృదయము ప్రేమాగ్టమై పరమాత్ముని యందు నిష్కాము భావమున లగ్నమగుట 
భక్తి యని స్థూలముగ నిర్వచింప వచ్చును” అని డా కె, గోపాలకృష్ణారావు గారు వ్రాసిరి. (9) 
"౧౧6౮140౧ ౮66౧6౧8 1౧0 802164] 1౧6 1 15 1౧6 
౧01108 1౧41 0600గ6౩ 1౧6 61601 400420 " 


618111 19 00౧౧6౦౮6 గాఆర॥4(0౧ ౦౧ 9[10గ౫2౧ 1060[66 ౪/1 [0/8 0 
రగ 1115 2050116 6౮ఆఈఆ/010[6 (0 8002౪2౧ 25 [06 16 0 ౪064౯6, 206 15 
[0/6 10! 10/6: 526 7౧6 46 8081641 [5 1౧6 (౧౪6 ర్ర౧౭౧| &5 ౧8 ౧0౪45 041 
6౧192/20 20౧8 [౧ 6 606106 &౧6 321152040౧ 0 116". 


“80414115 00౧1౧60౦౮5 గొంరగఇ10౧ 1౧ *110% 80656౧1260 ఇం6611/69 
(౧6 ౪16౧659 0 1/౧0 ౧౪56[౧08'* (10) 


అనిపి ఎన్‌ శ్రీనివాసాచారి గారు వివరించిరి 

“తేషాంజ్ఞానీ నిత్య యుక్త ఏకభక్తి ర్విశిష్యతే 

ప్రియోహి జ్ఞానినో త్యర్ధ మహం సచమప్రియః 

ఉదారా స్ఫ్సర్య ఏకే జ్ఞానీ త్యార్మైన మేమతమ్‌ 

అస్థిత స్సృహి యుక్తాళ్మా మూమేవానుత్తమాం గతిమ్‌ 

బహునా౦ జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే 

వాసుదేవ స్సర్వమితి సమహాత్మాసు దుర్తభః (11) 

ఇది భగవద్గీత యందలి విజ్ఞాన యోగమనెడి సప్రమాధ్యాయములో శ్రీ కృష్ణ 

పరమాత్మ అర్జునునికి చేసిన ఉపదేశ భాగము. ఇంతే కాక ఆ పరమాత్మ తన భక్తులలో 
ఉత్తము లెవరో ఈ విధముగా స్పష్టమొనర్శ్చినాడు. 


““మయ్యా వేశ్య మనోయేమాం నిత్యయుక్తు ఉపాసతే 

శ్రద్ధయా పరయోపేతా స్తేమే యుక్త తమా మతా? (12) 

“మనసు నాయందే ఏకాగ్రము చేస్తి అపరిమిత శ్రద్ధా వంతులై ఎడతెగని భజన 
ధ్యానాదులతో సకల కళ్యాణ గుణ పరిపూర్జుడనైన నన్ను ఉపాసించు వారే యోగము తెలిసిన 
వారిలో అత్యుత్రములని నా యభిప్రాయము” (13) 


ర్‌5్‌ 


భక్తునకు దేనియందును కోరిక యుండరాదు. బహిరంతరముల శుచియై 
యుండవలెను. దుఃఖ రహితుడును, శత్రు మిత్రులయందు, మానావ మానముల యందు 
సమ బుద్ధి గలుగు వారు, నిందాస్తుతుల యందు సముడ్రైన వాడును కావలెను” అని 
పరమాత్మ గీతలో వివరించినాడు. 


““అనపేక్ష శ్నుచిర్జక్ష ఉదానీనో గత వ్యధః 
సర్యారంభ పరిత్యాగీ యోమద్భక్త స్స మే ప్రియః 
మళశ్ళ్శత్రాచ మిశ్రేచ తధామానావమానయో ; 
శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసృ్సంగ వివర్ణితః' (14) 


లో 


“పరమాత్ముని గూర్చి నిక్కము, నిష్కళంకమునగు అన్వేషణమే భక్తి యోగము. ఇది 
'పైమమున జనించి, ప్రేమమున వికసించి, ప్రేమముననే లయించును*. (ఓ5) 


“విషయ సుఖాదిక ఫలాపేక్షను విడిచి సమస్త కర్మములను పరమ గురుడగు 
ఈశ్వరునకు అర్పించుటయే భక్తి వోషమగు ప్రణిధానము” (16) 


“60 క8గ2111 ౪6 ౧6౬౧ 0౧ 1౧18౧౩6 10౪/6 01 1061" (1 7 అని లాలా కన్నూమల్‌ 
గారు వ్యాఖ్యానించిరి. 


“రగ[4| 19 ౧౦68 ఇగ ౭000౧10716 ౧19౧౭౩1 1/400, *౧౦ 21౧069౧ ౧6 ౧౭౩ 
1౧6 ౪1౧౦16 ౪౦గ6 ౪1010 ౧1౫౧” అన సువీరాజైస్వాల్‌ గారు నిర్వచించిరి (18) 


“భక్తి యొక రసపారవశ్యమునకు లోనైన భవ్యస్థితి. అదియే అమృత స్వరూపము, 
“ోరసోవైస2' అనుటచేత నాపరతత్యము భక్తికి మూత్రమే సులభము” అని శ్రీ వేటూరి 
ఆన౦దమూర్తిగారు వివరించిరి. (19) 


భక్తిని గూర్చి భాగవత మిట్లు వివరించుచున్నది. 

“మద్న్గుణ శ్రుతి మాత్రేణ మయ సర్వగుణాశ్రయే 

మనోగతి రవిచ్చిన్నా యధా గంగాంభసో ౦బుధా 

లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య హ్యుదాహృతం 

అపహైైతుక్య వ్యవహితా యా భక్తి పురుషోత్తమే. (20) 
భగవంతుడు సర్వాంతర్యామి “ ఇందు గలడందు లేడను సందేహము వలదు” 


అని పోతన గారు చెప్పినట్లు సకల చరాచర సృష్టి యందు నెలకొని యున్నవాడు అట్టి సకల 
56 


వ్యాపి యైన నారాయణుని కల్యాణ గుణములను విన్నంత మాత్రమున ఫలాపేక్ష రహితమగు 
ప్రకృతిలో నొకడ్రై ప్రకృతి యందలి చరాచరము లన్నింటిని దర్శించుచునే మనోదృష్టిని 
చలింపనీయక్క గంగా జలము ఏ విధముగ సముద్రము వైపునకు నిరంతరాయముగ 
ప్రవహించునో, అట్లే భక్తుడు తన భావమును సడలనీయక్క భగవంతుని యందే తన 
మనసును లగ్నము చేసి అవిచ్చిన్నముగ ధ్యానించునో అట్టి స్థితిని భక్తి యందురు అని పై శ్లోక 
తాత్పర్యము. శ్రీ భాష్యమున భగవ ద్రామానుజులిట్లు వ్యాఖ్యానించిరి. 


“తత్ర భక్తీర్నామ నిరవధి కానం తానవద్య కల్యాణ గుణగణత్వం 

జ్ఞాన పూర్వకః స్వస్వాత్మాత్మీయ సమస్త వస్తుభ్యో నేక గుణా 

ధికో ౦ంతరాయ సహస్రే ణాష్య ప్రతిబద్ధో నిరంతర ప్రేమ ప్రవాహః 
“సామాన్యమైన ఆరాధనతో మొదలిడి భగవానుని యందు గాఢానుర్తక్తి యై మించు 


దివ్యానుభూతిని పొందుట్టకై చేయు సాధనమే భక్తి (21) అని శ్రీ చిరంతనానంద స్వామి 
అనువాదము. 


“కింపున ర్భాహ్మణాః పుణ్యాభక్త రాజర్ణయస్తధా 

అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వమామ్‌” (22) 

అని గీతాచార్యుడు అనగా భగవంతుని యందుండెడి ప్రేమయే భక్తి యని 
చెప్పవచ్చును. ఇట్టి భక్తికి స్త్రీ పురుష లింగభేదము కాని వయో జాతి కుల భేదము గాని లేవని 
గీతాచార్యుని వివరణము. 


మన మహర్షులు భక్తిని గూర్చి ఇట్లు చెప్పిరని డా. మహతీశంకర్‌ గారు ఉదాహరించిరి 
(23) 


పరాశరుడు - పూజూదుల అనురాగమే భక్తి, 

శాండిల్యుడు :- విరోధము లేని ఆత్మరతియే భక్తి, 

స్వప్నేశ్వరుడు - భగవన్మహిమాను భూతి వలన కలుగు ప్రీతియ్‌ భక్తి 

గర్గుడు :- భగవత్కధాను రాగమే భక్తి, 

రూపగోస్వామి '- జ్ఞానకర్మ రూపాన గుణాలను తొలగించి అనన్య కాంక్షారూపమున 
భగవదనుభూతిని పొందుటయే భక్తి. 


లా చ ల గు [౯ 
జ ౮ ల 4 


16వ శతాబ్దికి చెందిన వాడైన మధుసూదన సరస్వతి అను యతివరుడు భక్తీ నిట్లు 


నిర్వచించెను. 
57 


'ద్రుతస్యు దగవద్ధర్మాద్ధారా వాహిక తాం గతా 
సర్చేకా మనసో వృత్తిః భక్తి రిత్యభిధీయతే”” (24) 


ఆనగా భగవద్గుణము వలన బ్రవించిన మనసు యొక్క ధారావాహిక మగు 
( అవిచ్చిన్నముగు) మనొవృత్తి భక్తి యనబడును 


“ భగవద్చిషయికమై అవిచ్చిన్నమనోవృత్తి భగవదాకారమగును అట్లగుటయే భక్తి” 
(26) 


““నారద పాంచరాత్రము' 'న భక్తిని గూర్చి ఇదే యభిప్రాయము వ్యక్తమైనది 


“మనోగతి రవిచ్చిన్నా హరౌ ప్రేమ పరిఫ్లతా 


అభిసంధి వినిర్ముక్తా భక్తిర్విష్టు వశంకరో _ (26) 

““మనస్సు ప్రేమార్ధమై తైలధారారూపంబున నిష్కామముతో భగవంతుని వంకకు 
నిరంతరము ప్రవహించుట భక్తి యగును. (27) 

“అనిర్వచనీయమ్‌ ప్రేమ స్వరూపము” (28) 


అని నారద భక్తి సూత్రములు చెప్పుచున్నది ప్రేమ యనునది నిర్వచించుటకు 
అసాధ్యమైనది అట్టి యెడ ప్రేమ సంబంధ భక్తిని ఏక వాక్యమున నిర్వచించుట కష్ట 
సాధ్యమైనది వేద పురాణాదులును, ఇతిహాసాది గ్రంధములును భక్తి తత్వమును ఎన్నియో 
విధముల నిర్వచించినవి అన్నియును సుదీర్ణ వివరణములే, 


నారద మహర్షి యంతటివాడే భక్తిని సూత్రీకరించి పెక్కు శ్లోకములను చెప్పెను 
“లౌకిక వ్యాపారములను నిరోధించి ఒక విధముగ వానిని త్యజించి నారాయణని పట్ల 
ప్రేమాధిక్కము కలిగి యుండుటయే భక్తి” అని నారద సూత్రముల సారాంశముగ 
చెప్పుకొనచచ్చును 

అవిచ్చిన్నమగు ప్రేమానుర్తక్తిని భగవంతుని యందు కలిగి మనో వాక్కాయ కర్మలచే 
ఆతనిని నిరంతరము ధ్యానించుటయీ భక్తిగా నెంచవచ్చును 


“శియఃపతి కల్యాణ గుణ చేష్టితములను, తద్దివ్య మంగళ విగ్రహ సౌందర్యమును 
హృదయ దఘ్నముగా అతృప్ర అమృతమును వలె అనుభవించుటయే భక్తి" (29) 


58 


సగుణ నిర్గుణ శ్రుతులు 


ఈశ్వరు డొక్కడే అతడు నిత్యుడు అనంత కల్యాణ గుణ సంపన్నుడు. నద్గుణుడు 
అనగా దోష రహితుడు సగుణ శ్రుతులు పరమాత్ముని కల్యాణ గుణములను బొధించును 
నిర్గుణ శ్రుతులు హేయ గుణములను నిషేధించును 
శ్రుతి.- యేష అత్మావిజరో, విమృత్యుర్స్‌ విశోకో, విజిగిత్సో అపిపాస;, సత్యకామః సత్యసంకల్పః 

జీవుడు అణు స్వరూపుడు, జ్ఞునానందమును పొందిన జ్ఞాన స్వరూపుడు అనగా 
స్వయం ప్రకాశుడు. ఈశ్వరుడు విభావుడు అనగా సర్వ వ్యాపకుడు. జీవుని జ్ఞానానందాదులు 
కర్మ సంచితములు 

లోకము నందలి దుర్ష్రవహారంబులను, భేదంబులను, జూచిన వారికి లౌకిక 
సంబంధ వైరాగ్యము కలుగును. అట్టి యెడ నిర్గుణములను త్యజించుటకు సిద్ధపడుదురు 
కాని నిర్గుణ త్యాగము వలన ఫలము లేదు. దానికి తోడు ఉత్తమ జ్ఞానము, విశ్వాసము 
అవసరము అట్టి వారికే ప్రయత్నసిద్ధి కలుగును 

మోక్ష సాధనకు సగుణోపాసనయు, నిర్గుణ త్యాగమును బీజము లగును ఈ 
విషయమునే భాగవత మిట్లు చెప్పుచున్నది. 

“శాస్త్రష్వియానే వసు నిశ్చితో నృణాం 

క్రేమస్య ప్రద్యగ్వి మృశేషు హేతు' 

అసంగ ఆత్మ వ్యతిరిక్షాత్మన్‌ 

ధృడారతి గ్రహ్మణి నిర్గుణేచయా”' (30) 

భక్తి ప్రధానముగ రెండు విధములు. ఒకటి సాధన, మజి యొకటి ప్రేమ - సాధన 
భక్తిని భాగవతము తొమ్మిది మార్గములలో సూచించినది. 

“శ్రవణం క్రీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం 

అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మ నివేదనమ్‌ ” (31) 

సాధన భక్తి ఫలించి ప్రేమ భక్తిగా పరిణమించును. సాధన భక్తి ఉపాయము కాగా, 
ప్రేమ భక్తి ఉపేయ మగు చున్నది. 

ఆస్తక్తిని బట్టి నారద భక్తి సూత్రములు భక్తిని పదనాకండు విధములుగా చెప్పుచున్నవి 

“గుణ మహాత్యాసక్తి, రూపాసక్తి, పూజాసక్తి స్మరణాసక్తి, దాస్యాసక్తి సఖ్యాసక్తి 
వాత్సల్యాస్తక్తి కాంతాసక్తి ఆత్మనివేదనాసక్తి, తన్మయాస్తక్తి, పరమ విరహాస్తక్తి ““రూపా ఏకఢా 


అపీ ఏకాదశా భవతి” (32) 
59 


ఈ పదకొండు విధముల భక్తులకు డా. మహతీశంకర్‌ గారు ఈ క్రింది విదములుగా 


ఉదాహరణముల నొాసంగిరి, (33) 
1 గుణమహ్మాత్యాస్త్తి .- నారద భీష్మాదులు 

2 రూపాస్తకి.- బృందావన స్త్రీలు 

3. పూజాస్తక్తి'- అంబరీషాదులు 

4. స్మరణాసక్తి'- ప్రహ్లాదుడు 

ర్‌ దాస్యాసక్తి - హనుమదాదులు 

65 సఖ్యాస్తక్తి - కుచేలుడు, ఉద్ధవుడు, అర్జునుడు 
7... వాత్సల్యాసక్తి - యశోదాదులు 

8 కాంతాస్తీ.- రుక్మిణీ సత్యభామలు 

రి ఆత్మనివేద నాస్తక్తి .- విభీషణాదులు 

10. తన్మయతాస్తక్తి '- సనత్కుమారాదులు 

ఓఓ... పరమ వివరహాస్తక్తి - గోపికలు 


తనను భజించు భక్తులు నాలుగు విధముల వారినిగా శ్రీకృష్ణ భగవానుడు ఆనతిచ్చెను. 

“చతుర్విధా భజంజే మాం జనా స్పుకృతి నోర్డున 

ఆర్తో జిజ్ఞాసు రర్ధార్ధీ జ్ఞానీచ భరతర్షభ "” (34) 

ఆర్హులు, జిజ్ఞాసువులు, అర్భార్భలు, జ్ఞానులు అనువారు ఎల్లప్పుడు 

సత్కార్యాచరణము నందే నిచుగ్నులై నన్ను భజించుచుందురు”' వీరందరిలో జ్ఞాని మాత్రమే 
శ్రేష్పుడట. అంతడే పరమాత్మకు ప్రియమైన వాడట. 

దీనికి సరిపడు బావములు కలదే కులశేఖరాళ్వాశు అను నాకవైషస్ణవాళ్వారు వ్రాసినాడు. 

““జొహ్వీక్తీర్హయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం 

పాణి ద్యంద్వ సమర్చ యాచ్యుతకధాః శ్రోత్రద్యయం త్వంశృణు 

కృష్ణంలోకయ లోచనద్వయ హరేః గచ్చ్భాంఘ్రి యుగ్మాలయం 

జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధ న్నమాధోక్షజమ్‌ ” (37) 

ఇట్లే శ్లోకములను బట్టీ చూడ భాగవతము నందలి ఈ క్రింది శ్లోకము స్ఫురింపక 
మానదు, 

వాణీ గుణానుకధనే శ్రవణొ కధాయాం 

హస్తాచకర్మసు మనస్తవ పాదయోర్నః 

స్మృత్యాం శిరస్తవ నివాస జగత్రణామే 

దృష్టిః సతాం దర్శయే స్తు భవత్తనూనామ్‌ (38) 


60 


అ ఆల 
భక్తి - ప్రపత్తి 
శ్రీ విశిష్టాద్వైతమున సాధన, సాధ్య భక్తులకే భక్తి ప్రపత్తి యని పేరు 


వీని యందు సాధన భక్తి గూర్చి భాగవతమున స్పష్టపరవబడినది కర్మజ్ఞానాను 
గృహీతమగు భక్తియీ సాధన భక్తి. ఇదియీ ఉపాయము. భగవంతుడు ఉపేయము 


భగవన్నిర్లేతుక జాయమాన కటాక్షము చే కలుగునది సాధ్య భక్తి. దీనికే ప్రపత్తి యని 
పేరు. దీనియందు ఉపాయో పేయములు భగవంతుడే, ఈ సాధ్య భక్తికేశరణా గతి న్యాసము, 
ఉపాయ స్వీకారమనెడి పేర్లును గలవు. ఈ ప్రపత్తి లేక శరణాగతి వలననే జాంబవంత, 
హనుమంత, గజేంద్రాదులు “పునరపి జననం పునరపి మరణం” అను దానికి అతీతమైన 
పరమ పదము నందిరి. ఈ ప్రపత్తి మార్గమునకును, వయో, జ్ఞాన, జాతి భేదములు లేవు. 
యజ్ఞాది కర్మలచే నగు సాధన భక్తి పశు పక్ష్యాదులకు దుర్లభము. ప్రపత్తికి అట్టి దురవస్థ 
లేదు ఏ జీవియైనను దీని ద్వారమున పరమానంద స్థితిని పొందవచ్చును. 

అద్వైత మతమున పశుపక్ష్యాదులు సైతము మోక్షము నందినట్లు దృష్టాంతరములు 
కలవు. ““శ్రీకాళహస్రి మహాత్యము” నందు సాలెపురుగు, ఏనుగు, పాము శివభక్తిచే 
సాయుజ్యము నందినవి గదా! అని కేవలము శరణాగతి తత్యమునే అవలంభించింన 
వనుటలో సందేహము లేదు. 


ఈ సాధన, సాధ్య భక్తులకే లౌకిక అలౌకిక భక్తులనియు, లేదా దివ్యాదివ్య 
భక్తులనియు పేళ్ళు. లౌకిక కర్మాదులచే ప్రకటింప బడునది సాధన బక్తి లేక అదివ్య భక్తీ. 
మానసికమై అవిచ్చిన్నమగు తైలధారవలె కొనసాగునది అలౌకిక లేక దివ్య భక్తి, 

ఇట్టీ ప్రపత్తి వలననే గజేంద్రాదులు పరమ పదము నందిరి మానవులలో విద్యా 
గంధము గలవారికే దక్క నితర జీవులకు భక్తి యందధికార ముండదని కొందరి మతము. 
కాని పైనుదహరించిన పశు పక్ష్యాదులు పై వాదమును ఖండించు చున్నావా యనునది తోసక 
మానదు, వానికి విద్యా సంబంధము లేదు కదా! అంతియే కాదు రామాయణము నందలి 
జటాయువు. సంపాతి, వానరశ్రేణి ఇవి యన్నియు వేద వేదాంగములు చదువుకొన్నవే యని 
నిరూపింపలేదు గదా. అభునను వానికీ మోక్తమబ్బలేదా | కనుక మోక్షార్థము [గ్రంధ 
జ్ఞానము గాని, కనీసము అక్షర జ్ఞానము కాని అవసరము లేదని దీని వలన స్పష్టమగు 
చున్నది. ఇదే భావమును శ్రుతులు గూడ స్పష్టమొనర్చినట్లు శ్రీమాన్‌ మొలుగు 
రామానుజాచార్యుల వారు తమ వ్యాసమున వివరించిరి, 

601 


స 
నేలా? 


ంచస్యా చరణం ధృవస్య చవతయో విద్యా గజెంద్రస్యకా? 
కాజాతి ద్రిదురస్య యాదవ పతే రుగ్రస్యకింపొరుషమ్‌? 
టన కమనీయ రూప చుధికం తత్సుధామ్నోదనమ్‌ 


బక్తాతుష్టుతి కేవలం నచగుజైః భక్తీ ప్రియోమాధవః 


6 


““ అత్మా వివృణుతే తనూగ్‌ం స్యామ్‌'” అను నీ శృతియు ప్రపత్తినే బోధించుచున్నది 


“నాయమాత్మా ప్రవచనేన లభ్యోనమేధయా బహు జనశ్రుతేన 
యమే వైష వృణుతే తేన లభస్రస్యైష ఆత్మా వివృణుతే తనూగ్‌ంస్యామ్‌ 
అను శ్రతి వలనను ప్రపత్తియీ గొప్పదని స్పష్టమగుచున్నది 


ఈ శ్రుతి యందలి పూర్వార్ధము భగవంతుడే సాధనమనియు బోధించుచున్నది. 


(40) 
భగవధ్గీతయు ఈ శరణాగతినే ప్రభాదించుచున్నది 
“శిష్యస్తేహం శాధిమూం త్వాం ప్రపన్నమ్‌” (41) 
గీతావతరణకు కారకుడు అర్జునుడే అతని ప్రపత్తియే దానికి కారణము 
“తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత 
తత్ర్రసాదా త్వరాం శాంతి స్థానం ప్రాప్వుసి శాశ్వతమ్‌' (42) 


ఆందువలన సర్వ విధముల ఆపరమాత్మ “నన్నే శరణు పొందుము అన్నింటికి 
మూలమైన నాకరుణచే శాశ్వత శాంతి పదమును చేరుకొనగలవు” అని అర్జునునకు 
స్పష్టమొనర్చెను 
సర్వ ధార్మాన్‌ పరిత్యజ్య మూమేకం శరణం వ్రజ 
అహం త్వాం సర్వ పొపేభ్యో మోక్ష యిష్యామిమాశుచః (43) 
చరమ శ్లోకముగ ప్రసిద్ధి నందిన ఈ శ్లోకమున గూడ పరమాత్ముడు శరణాగతినే 
బాధించినాడు. 


కర్మమునకు జ్ఞానము సహకారి. జ్ఞానమునకు భక్తి సహకారి భక్తికి ప్రపత్తి సహకారి. 
కర్మ జ్ఞాన బక్తులను ఆచరిపం లేని వారికి ఆదారము ప్రపత్తి ఇది ఆచరింపగలిగినచో 
తక్కినవన్నియు త్యాజ్బంబులే 

62 


ళ్‌ క్యా 


సర్వదర్శాన్‌ పరిత్యజ్య'' అన్నప్పుడు తన ధర్మము లన్నియు వదలి వేయమని 
భావము కాదు పైన పెర్కొన్న కర్మ జ్ఞాన భక్తి మార్గము లనెడు ధర్మములక్రె వెంపరలాడక 
నన్నాకనివే శరణు వేడుటయీ ఉత్తమ ధర్మమని భగవానుని ఆనతి ప్రపత్తి కలవాడే ప్రపన్నుడు 

అనగా ఇందు గల డందు లేడను సందేహముడిగి సర్వవ్యాపి నారాయణుడు అను 
జ్ఞానము కలిగి “త్యమేవ శరణం మమ'” అనగలిగిన జీవుడే ప్రపన్నుడు ఏ జన్మయందు 
జీవుడు ప్రపన్నుడగునో ఆ జన్మ తోనే వానికి మోక్ష ప్రొప్రి దేహాంతర ప్రాప్తి కలుగదు దీనికి 
నియము నిష్టలు లేవు. కేవలము శరణాగతియే ప్రధానము. ఒక్క మాటలో చెప్పవలెనన్న 
““నేను నీవాడను కాపాడుము” అని రెండు చేతులెత్తి అచంచల విశ్వాసముతో పరమాత్మను 
శరణు వేడుటయే ప్రపత్తి 


ఇతఃపూర్వమే వివరించినట్లు ప్రపత్రికి తరతమ భేదములు లేవని శ్రీమాన్‌ ముడుంబై 
రామకృష్ణమా చార్యులు తమ వ్యాసమున ఈ క్రింది శ్లోకమును ఉదహరి౦ంచుచు వివరించిరి 


“నజాతి భేధం నకులం నలింగం నగుణక్రీయాః నదేశ కాలౌ 
సర్వ ఏవ ప్రపద్యేరన్‌ సర్వదాతార మచ్యుతమ్‌'”' (44) 


భక్తి ప్రపత్తులను తద్‌జ్ఞాలు ఇట్లు మ్లోషించి చూపినాడు 


భక్తిని మర్కట కిశోర న్యాయముచే పోల్చిరి, అనగా భక్తుడు అల్పమైన స్వశక్తి పై 
నాధారపడీ తన యోగక్షేమములకొ అకు తాపత్రయ పడుచు కర్మ జ్ఞాన భక్తులను ఆచరించును 
శాంత, దాస్య సఖ్య వాత్సల్య ప్రేమ భావముల ప్రకటించును అనగా మర్కట కిశోరము తన 
తల్లి కడుపును గట్టిగ పట్టుకొని తల్లితో పాటు కొమ్మను౦డి మజీ యొక్కకొమ్మకు పయనించుట 
అన్నమాట ఇచట తల్లి బాధ్యత ఏమియునులేదు. ఇట్టిదే జీవాత్మృపరమాత్మల సంబంధము. 
భగవంతుని గూర్చి ప్రార్థించును గాని జీవుడు తన రక్షణకై తన ప్రయత్నములను మానడు 
కనుక భగవంతుడు మన (భక్తుల) రక్షణకై ఎట్టి ప్రయత్నమును చేయడు. 


ప్రపత్తి అట్లు కాదు. మార్చాల కిశోర న్యాయము వంటిది. మార్చాలము తన పిల్లలను 
తానే రక్షించును, ఆహారము సంపాదించి అందించును. స్థానాంతరములకు గొని పోవును 
శత్రువుల నుండి రక్షించును. ఇట్లు పిల్లల ప్రమేయము గాని ప్రయత్నమేమియు నుండదు 
భారతమ౦ంతయును తల్లిది అవి నిర్వికారముగ తల్లి గనమ్మిసంచరించును. ప్రపత్తియందు 
జీవాత్మ పరమాత్మల సంబంధము ఇట్టీదే. సమస్త భారమును భగవంతునిపై నుంచి భక్తుడు 


63 


ధ్యాన నిమగ్నుడగును. తనను గూర్చికాని, తన కుటుంబమును గూర్చి కాని ప్రపన్నునకు 
ఆలోచనయీ కలుగదు. తాను నిమిత్త మాత్రుడు. పరమాత్మలో ఐక్యమగుట్టకె ఆతడు 
పరితపించును. ఆత్మ, పరమాత్మల మేలి కలయిక్షకై అతడెదిరి చూచును, ఇదియేశరణాగతి. 


““మామేకంశరణం వ్రజ” అనిశ్రీ కృష్ణ పరమాత్మ గీతలో ఉపదేశించినట్లు కురురాజు 
సభలో ద్రౌపది తన్నుదాను రక్షించుకొనుటకు ప్రయత్నించి నంత వరకు కృష్ణుడామెను 
గమనించుచు వచ్చెనే గాని రక్షించుటకు గమకించటేదు. చివరకామె తన ప్రయత్నములన్ని 
మాని రెండు చేతులనెత్తి “హే కృష్ణ అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ” అన్ననే 
కాని అమెకు అక్షయ వలువలను ప్రసాదించలేదు. కావున శరణాగతి యే గొప్పదని 
తోచుచున్నది. 


ఏ వస్తువును ఆశ్రయించి మానవుడు తృప్తి చెందున్సో ఏ వస్తువును పొంది మరి 
ఇతరములను కోరకుండునో అట్టి ప్రేమను భక్తి అనియు, ఆ పరమాళ్మునే తమ నాధునిగ 
భావించి ఆ భావము నందే తన్మయులై ఆ పరం ధాముని అనంత కల్యాణ గుణ వోషములను 
తనివి దీర వర్షించుచు సంక్తీర్గనము చేసినచో అదిశరణాగతి ( ప్రపత్తి) అనియు భావింపవలెను. 


ఇట్టి ధర్మ సూక్ష్మములను [గ్రహించిన వారిలో అన్నమాచార్యుడొకడు. తన ఆధ్యాత్మిక 
శృంగార సంక్షీర్తనలో ఇట్టి ప్రపన్నతను వ్యక్త పరచిన ప్రపన్నుడాయన, 

అన్నమయ్య జన్మతః అద్వైతి యైనను శ్రీ వైష్ణవ యతులకడ పంచ సంస్కారములను 
పొంది శ్రీ వైష్ణవ్రుడయ్యెను. 

ఇతఃపూర్వమే వివరించినట్లు నవ విధ భక్తి మార్గములలో సంక్తీర్తనామార్గమును 
అనుసరించి తరించిన వారు అన్నమాచార్యులే. నారదాదులు అనుసరించినదియు ఈ 
మార్గమే. శ్రీ వైష్ణవసిద్ధ పురుషులు (అళ్యారులు) అనుసరించినదియు ఈ మార్గమే. 
సంక్తీర్తనగా పద్ధతి మోక్షమునకు సుగమ మార్గము. '“ ఇది సున్నితము, సూక్ష్మము సూటియు 
వైనది యగు త్రోవ" అని శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మగారు నిరూపించిరి. _ (45) 

అన్నమౌచార్యునికి పూర్వమే “సింహగిరివచనములు'* అను పేర కీర్తనలను (వచన) 
రచించిన కృష్ణమూచార్యుడు అనుసరించినదియు నీ మూర్గవే. తత్పొర్యులును 
ద్యాపరాంతకాలము నుండి మొదలై పన్నిద్ద రాళ్వారులు గ ప్రసిద్ధిపొందిన శ్రీ వైష్ణ్షయతులును 
అనుసరించినదీ మార్గమే. 


“ద్ర4 


వీరిలోనమ్మాళ్వారు ప్రముఖులు. మధురకవికులశేబరులు, గోదాదేవి, తొండరదిప్పాడి 
(విప్రనారాయణుడు), తిరుప్పాణ్‌, తిరుముం్యరై యాళ్వార్‌ మొదలైన ఆళ్వారులు రచించిన 


సంక్షీర్షనలు పేర్కొన దగినవి ఇవి పాశురములు అను పేరున తమిళమున ప్రసిద్ధి నందిని. 


ఈ నాటికి దివ్య స్థలములైనవైష్ణవ ఆలయములలో అనునిత్యము అనుసంధింపబడుచున్నవి 


నమ్మాళ్వారు కలియుగ ప్రారంభమున 4 3వ దినమున అనగా వైశాఖ శుద్ధ చత్రుర్దశీ 
శుక్రవారము నాడు జనియిచిి, చతుర్వేదములని ప్రసిద్ధి గాంచిన తిరువిరుత్తము, 
తిరునాశిరియము, వెరియతిరువన్నాది, తిరువాయ్‌మొజి అను నాలుగు దివ్య ప్రజంధములు 
రచించిరి (46) 


అంతకు మునుపే భారత దేశమున గల వైష్ణవము క్రమక్రమముగ వృద్ధి చెంది 
పదకొండవ శతాబ్ది నాటికి క్షీణదశ యందుండెను. 11వ శతాబ్దిలో రామానుజాచార్యులు 
అను వైష్ణవ మతోద్ధారకులు అవతరించి విశివ్థాద్య్వైతము అనునాక క్రొత్త సిద్ధాంతమును 
ప్రతిపాదించి వైష్ణవమునకు ఊపిరి పోసి దశ దిశల వ్యాపింపచేసిరి కాని 13వ శతాబ్టి 
ప్రాంతమున బౌద్ధ జైన మత ప్రాబల్యముచే వైష్ణవము తిరిగి క్షీణదశకు వచ్చెను. అటు 
పేమ్మట 15, 16 శతాబ్బుల కాలములో విజయనగర ప్రభువులు వైష్ణవ మతావలంబులై 
వైష్ణవమును ఉన్నత శిఖరము నధిరోహింప జేసెరి. 


వైష్ణవము 15వ శతాబ్దిలో తిరిగి కాళ్ళూని నిలదొక్కుకొను సమయమున ఆశతాబ్దపు 
తొలినాళ్ళలో స్మార్త బ్రాహ్మణ కుటుంబమున ( అద్వైత) జన్మించిన అన్నమయ్య విష్ణు భక్తుడై, 
ఆ శ్రీనివాసుని ఆనతి మేరకు వైష్ణవ స్వాములను ఆశ్రయించి, పంచ సంస్కారములను పొంది 
వైష్ణవుడయ్యెను. విష్ణు పారమ్యములైన వేలాది అధ్యాత్మ శృంగార సంకీర్తనలను రచించెను. 
వైష్ణవ స్వాముల సాంగత్యమున విష్ణు తత్త్యము నెజీగిన అన్నమయ్య మోక్షకారక మైనదియు, 
సులభమైనదియును ఐన క్రీరనామార్గమును అనుసరించినాడు వేలాది సంక్రీర్తనల రచనల 
ద్వారా ఆయన వైష్ణవ మత ప్రచారమునకు కారణ భూతుడయ్యెను. క్రీర్గనామార్గమున 
వైకుంళధామున దివ్య సన్నిధికి చేరుకొన్న ప్రపన్నుడు అన్నమాచార్యుడు 


ఇట్లు సంక్తీరనలచే తరించిన వారు అన్నమయ్యకు పూర్వులే కాక ఆయన 
సమకాలీనులు, తదనంతరులు కూడ కలరు సమకాలీనులలో కన్నడిగుడ్రైన పురందరదాసు, 
అన్నమయ్య కుమారుడైన పెద తిరుమలాచార్యులు చెప్పుకొనదగిన వారు. అల్లే ఉత్తర 
హిందూ స్థానమున ప్రసిద్ధి గాంచిన కవివరేణ్యుడు సూరదాస్‌ అను నాతడును (1540) 


ర్‌ 


అన్నమయ్య సమకాలీనుడే ఇతడు లక్షకు పైగా సంక్షీర్తనలు లేక పదాలు వ్రాసినట్లు డా 
సంగమేశమ్‌ గారు వ్రాసినారు 


ఫ్యాజ్రగపి సాలా ని శా ళా ఇట తం తభ ధాన భాగా 
సశ్రాష షా గళం గ ఆభ ఇ సా భా వరాషిని ఇళ 
భళ్ళు వి ళ్యా భె కతల... ఇ ఇం న సస కలసి సా కాని 
శే ఇళళళగాషి = 


ఇన్‌ ఇకా షరా ఖైస ఇ యి తాళి తళా ఖా భన షి. (7 


వీరు సమకాలీనులే కాక వయో బేదమున్నను ఇరువురును వైశాఖ మాసమున 
జన్మించిన వారే. అన్నవుయ్యగారు పురందర దాసుతోను, యాగంటి లక్ష్మయ్య 
తోడను. సమావేశమైన వారు సూరదాసు రామభక్తుడైన తులసీదాసు తో సమావేశ మైనవాడు 
పురందర సూరదాసులు అన్నమయ్య తులసీదాసులు - వీరందరును విష్ణు భక్తులే కాగా 
అన్నమయ్య పురందర దాసులు వేంకటేశ్వరుని భక్తులు సూరదాసు కృష్ణ భక్తుడు కాగా 
తులసీదాసు రామ భక్తుడు ఇది ఇట్లుండ అన్నమయ్య వలెనే సూరదాసు కూడ స్మార్త 
బ్రాహ్మణుడేనట ఈ విషయమును గూర్చి డా సంగమేశమ్‌ గారు ఇట్లు వివరించినారు. 


ఇనా నగి చచ హాంగ్‌ రాగల, సహా చాగని ఫస త భషఘా్యా లో ళ్తూ? 
తంగా షె గ్లో, భాగాల చె గారా ఫి సాడు భాధా చె తళ లత క్ల 
ఇళ ఖా ఇ గక భాషా సి ఉస కా! (48) 

ఒకరు వెంకటేశ్వరుని భక్తులు - మరియొకరు కృష్ణరూప్‌ యైన శ్రీనాదుని 
(శ్రీచున్నారాయణుని) భక్తులు 


వల్లభాచార్యుడును వైశాఖమున జన్మించిన వారే ఇంతియే కాక దశావతారములలో 
నొకటి ర్లొన నృసీంహావతారము వైశాఖముననే సంభవించినది అన్నమయ్యయు వైశాఖము 
ననే జన్మించినాడు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదకులైన రామాను జాచార్యులును వైశా ఖముననే 
జన్మించినారు దీనిని బట్టి చూడ విష్ణు సంబంధము గల భక్తులనేకులు వైశాఖముననే 
జన్మించినట్లు స్పష్టమగుచున్నది. 

ఇట్లు సంక్తీర్తనలచే తరించిన వారు ఆయన సమకాలీనులున్సు పూర్వులును గాక 
తదనంతరులును కలరిన చెప్పియుంటిని అన్నమయ్య మనుమడు చిన తిరుములాచార్యుడు 


66 


కూడ తండ్రి తాతలవలెనే అధ్యాత్మ సంక్తీర్తనలతో పాటు శృంగార సంకీర్తనలు రచించిన వాడే 
ఇవియును వైష్ణవ తత ప్రతిపాదకములే 


వుధుర భక్తి - వుధుర భక్తులు 


అన్నమాచార్యుడు రచించిన సంక్తీరనలలో అధ్యాత్మ కీర్తన లకన్నశ్ళంగార సంక్షీర్తనలే 
ఎక్కువ. శృంగార సంక్తీర్సనలలోని శృంగారము అలౌకికము దివ్యమూ అయినట్టిది సకల 
చరాచర సృష్టికర్తయైన శ్రీమన్మహా విష్ణువు యొక్క లీలాభి వర్ణనతోపాటు రాస క్రీడల వర్ణనము 
కూడా చేసిన జయదేవకవి రచితమైన సంస్కృత అష్టపదులు కూడ ఈ కోవకు చెందినవే 

బక్తుడైన కవి తానుగా నాయికయ్టై ఆ పరచు పురుషుని నాయకునిగ నెంచి “స్త్రీ 
ప్రాయమితరం జగత్‌ అను వేద వచనము ననుసరించి, ఆయన శృంగార లీలావిలాస 
వర్ణనము చేయును ఇట్టి నాయికా నాయక భావముతో పరమాత్ముని ఆరాధించు భక్తిని 
“మదుర బక్తి యందురు ఇది భక్తి మాధుర్యము కేవల అధ్యాత్మిక చింతనలో 
మాధుర్యముండదని విజ్ఞుల అభియ్రము ఆ వైకుంరధాముని దివ్యావతార శృంగార లీలా 
వర్ణనల యందే మాధుర్యముండునని వారి మతము. 

ఇందలి దివ్య శృంగార మాధుర్యము దైహికమైనది కాదు పాంచ భౌతికశరీరమును 
ఇట్టి శృంగారము అన్వయించదు. ఇది కేవలము మానసికమైనది ఆధ్యాత్మికతా పూర్ణమును, 
అత్మ పరమాత్మల సంబంధియును, అయినట్టిది అదియును నిర్మల జ్ఞాన భక్తి యుతులకు 
లభించునట్టిది, ఆస్వాదింప దగినది ఇదినిశ్చలమైనది నిరంతర ప్రవాహియగు త్రైలదారవలె 
అవిచ్చిన్నముగ కొనసాగు నట్టిది, దీనికి పర్యవసానము మోక్షమే మధుర బక్తిని చవి చూచిన 
'ప్రపన్నుడెవడును దానినుండి ఎన్నటికిని దూరము కాజాలడు అది నిరతిశయానంద 
దాయక మగు భక్తి అట్టి భక్తిని ద్వాపరమున గోపికలు ప్రకటించిరి కలియుగారంచమున 
నమ్మాళ్వారులు అనుసరించినదియు నీ భక్తి మార్గమే అట్లే 11వ శతాబ్దమునకు చెందిన శ్రీ 
రామానుజాచార్యులకు సహోదరి యని పిలువబడిన తమిళ భక్తురాలు “ ఆందాల్‌” 
అనునామెయు మధుర భక్తిని పాటించి తరించినదే. ఇట్టి దానినే 16వ శతాబ్దికి చెందిన 
“మీరాబాయి” అను భక్తురాలును ఆచరించి తరించినట్లు ఐతిహ్యాము కలదు. అదే 
విధముగ ఆదునిక యుగమునకు చెందిన రామకృష్ణుడును మధుర భక్తుడే. ఊయన 
మనస్తా వాచా, కర్మణా, మధుర భక్తుడు. తాను నాయికా వేషమును ధరించి దైవ మును 
నాయకుడుగా భావించి, తదేక ధ్యానముతో భక్తి నిష్టాగరిష్టుడై సేవించి తరించిన వాడు. 

67 


నవ విధ భక్తి మార్గములలో సంక్తీర్తనమే 'ప్రధానమైనదిగ నిరూపింప బడినది. 
అందును మధుర గీతాలాపన పరమోత్కృష్ట మైనది. గోపికల వలె భగవత్కామార్తితో 
తత్సృంయోగమునకు తపన చెందుటయీ “మధుర భక్తి”. 


కానినోయికొ విరహమును పురుషుడు అనుభవించుట యందే విశేషమున్నది. “' స్రీ 
ప్రాయ మితరం జగత్‌" అను వేద వచనము ఇచట స్మరణీయము అనంత కల్యాణ గుణ 
సంపన్నుడైన ఆ శ్రియఃపతి దక్క స్త్రీ పురుష భేదము లేక సమస్త జీవులును, తక్కిన చరాచర 
సృష్టియు స్రీ ప్రాయమని ఆ వచన భావము, 


కనుక పురుష రూపమున నున్న జీవుడు తన స్థితిని తెలిసికొని అనగా ఆత్మజ్ఞాని యై 
తనమనోనాధుడైన దేవదేవుని విరహమును తొళజాలక (నాయికగా) ఆర్హుడై నానా 
విధోపచారములచే ఆయన నారాధించుచు మధుర గీతాలాపనము చేయుచు, పరవశుడై 
స్వామిలో ఐక్య మందుటకు తపన చెందుటయే “మధుర బక్తి”. 


ఇచట ఐక్యత శారీరకమైనది కాదు. మానసికమైనది అదియును లౌకికము కాదు. 
అలౌకికము, దివ్యము అయినట్టిది తన పూర్వస్థానమైన పరమాత్మలో పున్నరైక్య మందుటకు 
అత్మ పాందెడి ఆరాటము. ఐహిక సంబంధ సమస్త బంధములను తెగగోసి నారయణుడు 
ఒక్కడే తనకు శరణ్యుడనియు, తను చేరుకొన వలసినది వైకుంరము మాత్రమే అనియు, 
తెలిసిన మహా జ్ఞాని ఈ మధుర భక్తుడు. 


ఇట్టి వారికీ మార్గదర్శకురాలుగ భక్త శబరిని ముందుగ జెప్పుకొన వలెను. జీవిత 
మంతయు రాముని కొజకువేచి యుండి ఆయన దర్గున మైనంతనే పరవశురాలై చిచజకు 
తన ఎంగిలిని కూడ ఆ మహాను భ*వునిచే తినిపించి తరించిన భక్తురాలు, తదుపరి ద్వాపర 
యుగపు గోపికలు ఇట్టి భక్తినే ప్రకటించిరి. శబరి అవివాహితురాలు కాని గోపికలు వివాహితలు, 
పరాధీనలు. ఐనను వారు ప్రాపంచిక విషయములను మజిచి కృష్ణెళ్కయు నందుటకు 
ఆరాటపడి నట్టి మధుర భక్తురాండ్రు. 2 


కాని కలియుగమున ఇట్టి భక్త్‌ పురుషులను ఆకట్టుకొనినది కలియుగారంభమున 
నమ్మాళ్వారు సూరదాసు, అన్నమాచార్యుడు, పురందరదాసు మొదలైన భక్తులు ఈ కోవకు 
చెందినవారు మీరాబాయి, ఆండాళు వంటి మహిళా భక్తురాండ్రు న్నప్పటికి వారి సంఖ్య 
నాతి మాత్రమే. రూపగోస్వామి, వల్లభాచార్యులు, మధుసూదన సరస్వతి జయదేవుడు, 
పోతన వీరందరును మధుర భక్తిని ప్రచారము చేసిన వారేయని చెప్పవచ్చును. 


68 


కలియుగమున మధుర భక్తులకు ఆదర్శ ప్రాయుడైన వాడు నమ్మాళ్వారు ఆయన 
స్వయముగ మధుర భక్తుడై సంకీర్తనా మార్గము ననుసరించి వేలాది పాశురములను 
తమిళమున రచించి తదనంతర కాల మధుర భక్తులకు మార్గదర్శకుడైనాడు విశిష్టాద్యైతమున 
విశిష్ట మార్గమైన ప్రపత్తిని మోక్ష మార్గమునకు అనువైన దానినిగ నిరూపించిన వాడీయన. 
ఆత్మ పరమాత్మల ఐక్యమును బోధించిన వాడీయన, 


““వీడుమిన్‌ ముత్తవుమ్‌ వీడుశియదు, ఉమ్ముయర్‌ 
వీడు ఉడ్రైయాన్‌ ఇడై వీడు శెయ్‌ మినే” 


“బభగవద్వుతిర్తిక్తములగు సకల విషయ సంగములను వదలి మీ యాత్మలను 
ఆత్మనాధుగడు సర్వేశ్వరునికి సమర్చింపుడు” (49) 
ఆయన పిమ్మట దక్షిణ దేశము నందలి మధుర భక్తురాలు “* ఆ౦డాళొ” అని 


చెప్పవచ్చును ఆమెయు సంక్షీర్తనా మార్గము ననుసరించి మదుర భక్తిని ఆచరించి చివరకా 
శ్రీరంగనాదునే పెండ్లి యాడిన పరమ పవిత్రురాలు _ 


నాయిక తన పతికి దూరస్థయ్రైనప్పుడు ఎట్టి విరహవేదనను అనుభవించునో అట్టి 
స్థితిని స్తీయగుటచే ఈమె అనుభవిచుటలో సహజత్వము కలదు. కాని పురుషుడు తన్నుదాను 
ప్రీగ భావించుకొని పురుషుడైన శ్రీమన్నారాయణుని తన నాధునిగ ఊహించి అట్టి విరహ 
వేదనను అనుభవించుటలోనే ప్రత్యేకత గలదు. 


అట్టి స్థ్‌తిని అనుభవించిన వాడు (ప్రధమ పురుషుడు) నమ్మాళ్వారు పరమోన్నత 
ప్రపన్నస్థితికి చేరుకొనిన వాడాయన 


భక్తి పరవశతలో పాడి, నాట్యమాడి, పొగడి అలసిపోయిన నాయిక (నమ్మాళ్యార్స్‌ 
ఎంతకును ప్రియుని సమాగమము కలుగవందునే అప్రయత్నముగనే కన్నీరు మున్నీరుగ 
ఏడ్బినదట, 


“అబ్బముఖి యీపె భక్తిచే నాడి యాడి 

బావము కరంగ నీకతల్‌ పాడి పాడి 

కంట తడిబెట్టి నల్టెసల్‌ కాంచి కాంచి 

“నారసింహా యటంచు బల్మారు బిల్చు” (50) 


69 


భగవన్నావూమృతము వీనుల సోకగనే ద్రవించిన యా నాయిక, నిద్రకు 
దూరస్థయగును అధవా నిద్రించినను, అనగా ఏ మాత్రము కునుకు పట్టినను స్వప్నమున 
తన మనోనాయకుడైన ఆ శ్రియఃపతినే దర్శించును అతని నామమునే కలవరించును 
పరవశించును అతనిచేష్టలనెడి లీలా విలాసములనే స్మరించును దిగ్గన లేచును స్యపష్నమని 
యొంచిదిగులు పడును ఆయనకు దూరయ్టైన ఆమె అనుక్షణము ఆవేదనను అను భవించును 
రొదించును, ఈ రోదన మనో వాక్కాయ కర్మలచే ప్రకటితమగును ఇట్టి భక్త్యావేశమునకే 
మధురభక్తి యని పేరు 


ఇట్టి యెడ కవియైన వాడు ఊరకు౦డునా? ఆ దేవదేవుని అనంతకళ్యాణ గుణములను 
వర్ణించును అనుకొన కుండగనే అతని గళమున కవితాస్రవంతి జాలువారును మధురాతి 
మధుర సంక్తీరనలు ఆతని మనోవీధి నుండి కుష్పతెప్పలుగ వచ్చిపడుచుండును అతడీ 
సందర్భమున నాయిక యగును అట్లే నటించును నర్తించును. నర్తించుచు క్రీర్తించును 
క్రీరించుట యనగా మానవ మాత్రులను పొగడుట కాదు. రాజన్యులనో సొందర్యవతులనో 
వర్ణించుట కాదు సాక్షాత్తు శ్రీ వైకుంరధాముని కీర్తించుట. కనుకనే అది సంక్తీర్తన యైనది 
అందునను నాయిక ఆ ఫైన స్వామిపై వలపుగొనును తనకున్న వలపు సుమములను 
దండగా గుచ్చి కూర్చి శృంగార సంక్షీరనాదామముగ సిద్ధ పరచి తన మనోనాయక్షుడైన ఆ 
శ్రీహరిని ఆలంకరించును షోడశోపచారములను చేయును తనను తాను అలంకరించుకొనును 
స్వామికి మనసుదీర నచ్చవలయును గదా! ఆయన మెచ్చ వలయును గదా । ఆ తీరులలో 
అ రీతులలో మెలగుచు తానే అక్ష్మియై శేషశాయికి పాదసేవ చేయును ఆపాదములను 
వర్ణించును కీర్తించును. అంతలోనే ఆసిరులదేవేరికి చెలిమికత్తియగమారును కొంతసేపటికి 
ఆ విష్ణువు శ్రీ కృష్ణుడుగ? స్ఫురించును మురళివాదనము వినబడును పరవశయగులు 
తాను రుక్షిణిగనోో సత్యభామగన్నో రాధగనో లేక గోపికగనో మారును. ఆయన కొజికు 
తపి౦ంచును తన మనో బృందావనిలో ఆయనక్రె వెదకును. అటు నిటు పరుగులు తీయును. 
ఆ స్వామి దర్శనాభిలాషియ్టై ఎదురుతెన్నులు చూచును. ఆయనతో మనో సంగమమునకై 
అజ్జులు చాచును, చెలిమికత్తియగా తనను భావించు కొనినపుడు ఆమె ఆరాటము ఇంతింత ' 
యని చెప్పలేము. స్వామి నాయికపై విసరిన వలపు తూపులను తనవిగా భావించును. తన 
మనమున ఆ తూపులు నాటు కొనును, మోహ పరవశురాలగును ఈ భావము అన్నియు ' 
నమ్మాళ్వారు ప్రకటించినవే. 


70 


“కలౌ స్మరణాన్ముక్షిణ అను సూక్తిని ధ్రువ పరచుటకును, కలియుగము నందలి 
జనులు సంక్రీర్తనామార్గమున తరించవలయుననెడి సదభిప్రాయముతోడను నమ్మాళ్వారు 
““తిరువాయ్‌మొజు” ని రచించినాడు 

అట్లే ఆండాళ్‌ అనెడి తమిళ భక్తురాలు బాల్యము నుండియే శ్రీ రంగనాధునిపై 
వలపుగొనినది ఆ వట పత్రశాయిని తన మనోనాధునిగ భావించినది ఆయనను కీర్తించినది 
పరవశించినది ఆ పరవశత్వమున తానేమి చేయుచున్నదో ఎజుగని స్థితికి చేరుకొన్నది 
స్వామి కైంకర్యార్థము తన తండ్రి సిద్ధపరచిన కుసుము దామములను తన మెడలొ 
నల౦కరించుకొననది కొప్పున ముడుచుకొనినది నీటిలో తేన ప్రతిబింబమును చూచుకొని 
మురిసినది తాను అందముగ మరింత సౌందర్య వంతముగ స్వామికి కనుపించవలయునని 
ఆమె తపన అట్లెన స్వామి తనను తప్పక చేరదీయు ననెడి ఆశ తనను వివాహమాడునని 
ఆమెకు గల విశ్వాసము అచంచలమైనది చివరకు కాత్యాయనీ వ్రత మొనర్చి “తిరుష్పావు' 
అను పాటలు పాడి సఫలీకృత మనోరధయైైనది మచ్చునకు ఆమె పాడిన ముప్పది తిరుష్పావు 
పాశురముల ను౦డి ఒకటి - 

శిత్తమ్‌ శిరుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్‌ 

పాత్తామరై యడియే పోత్తుమ్‌ పారుళు కేళాయ్‌ 

పెత్తమ్మెయ్‌ త్తుణ్డు మకులత్తిల్‌ పిజన్ద, నీ 

కుత్తే వలబ్గిక్తై క్కొల్లామల్‌ పోకాదు, 

ఇతెప్పజై కొళ్వానన్దుకాణ్‌, గోవిన్దా; 

ఎతెక్కు మేళేళు పిజవిక్కుమ్‌, ఉన్దన్నో 

డుత్తేమే యావో మునక్కే నామాఖ్‌శెయ్‌వోమ్‌, 

మత్తైనజ్కామబ్గిళ్‌ మాత్తేలోరిమృావాయ్‌ (51) 

ఈ పాశురము యొక్క సారాంశమిట్టున్నది, 

“ ఏనాటికిని, ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్యము కలవారమే కావలెను 
నీకే సేవలు చేయువారము కావలెను, మాకు ఇతరము లయిన కోరిక లేమియు లేకుండు 
నట్లు చేయుము” (52) 

ఇట్లు తాను తరించి, తదనంతర భక్తులను తరింప జేయుటకు తాను చేసిన 
ముప్పది రోజుల ““కాత్యాయనీ వ్రత సంబంధమైన గీతములను (పాశురములను) రచించి, 
సంక్తీర్తనా మార్గమున శ్రీ రంగనాధుని చేరుకొనిని భక్త శిరోమణి గోదాదేవి ( ఆండాళ్‌. 


71 


సంకీర్తనలు రచించి, హరి గుణ గానము చేసి, మదుర భక్తిలో నోలలాడి తొను 
గొపికర్డై, శ్రీ రంగనాధున్నికై తపించి, పరితపించి, చివర కాయననే భర్తగ పొంది ఆయన 
యందే ఐక్యమైనది ఆ మహాభక్తురాలు, ఆండాళు, 


ఈమె వలెనే సంసార సాగరమును సులభముగతరించిన కృష్ణ భక్తురాలు మీరాబాయి. 
ఈమె పదునారవ శతాబ్దమునకు చెందినది. ఈమె కాలమును గూర్చి “శబ్‌నమ్‌'” అను వారు 
ఇట్లు వివరించిరి. 


కళ గదా గ భా ళాాగి, (షం ఇ. ఇళ ఇ తాగి, (460 ఇ (6) 


ఆమె జన్మ సంవత్సరమును గూర్చి మత భేదము లున్నను, మీరాబాయి 16వ 
శతాబ్దమునకు చెందినది యని స్పష్టమగుచున్నది 

మీరాబాయి పసితనము నుండియే శ్రీకృష్ణుని తన మనోనాధుని నెంచి, సేవించి, 
క్రీరించి తరించినది ఆమె రచనలును మధుర భక్తి ప్రపూరితములే ఆమె రచించిన 
అసంబ్యాక కీర్తనలు నేటికిని దేశమందెల్లెడల వ్రజ్ఞ పాళీ, రాజస్టానీ మొదలైన బాషలలో 
బజనక్తీర్తనలుగా పాడుకొనబడుచున్నవి మచ్చునకు కొన్ని పదములందలి చరణములను 
ఉదహరింతును 


ఇ ఇని షానా షె ఇజ్యభ్లా్యా | 

ర. 

ళా శ్రషాన క్రయ గారా ఈ ఫాభగాలా | 

క్ర భఖ ఇ గా ఇగ కూ భారా | 

న క్యు ఇరగ శ్రతాఖ వగా ఇాం గళ | (540) 

దీనియందు మురళీ కృష్ణుని మనోహర స్వరూప వర్ణన కలదు అట్టి సుందర 
రూపుడైన నందలాలుని తన కన్నులలోనే నివసించమని కోరుతున్నది మీరా. 

బగా ఇళ భా ఇల్లీ 

ఇం ఫి కలా ఫి భండా చా గాలి 


వాళ్ళా? ఫి క్రాసాగసా షి పాం గరా ఇ ఇగ 
సై న స (55) 


72 


నా మనసులో రాధాశ్యాముడు నివసించియున్నాడు. మీరా అను పేరుగల నన్ను 
లోకులు రకరకముల దూషించినారు. ఐనా నేను అడుగు కదిపి గోవిందుని గుణ గానము 
చేయుచు, బృందావన విహారియైన శ్రీకృష్ణునే ద్యానించెదను, అని మీరా స్పష్టమొనర్చినది 
అనగా ఈ ప్రప౦ంచముతో ఆమెకు సంబంధము లేదన్న మాట ఆ ముకుందుని తోడిదే 
లోకము 


ఆమెకు కృష్ణుడే సర్యస్వము ఆయనయే నాధుడు ఈ భావమును వ్యక్తీకరించు ఈ 
చరణము గమనింతము. 


ఇళ్లే గగ ర్ల్హ క్యా ట ఇార్ల 
గ్ర షా ఆశ్రాం షి స భల (56) 


ఇతః పూర్వమే నుడివినట్లు స్త్రీలు నారాయణుని తమ మనోనాధునిగ నెంచుటలో 
వింతలెదు కాని నమ్మాళ్వారు వంటి పురుషులు సైతము ఇట్టి నాయికా వస్థకు లోనై మధుర 
భాచనావేశపరులై సంక్తీర్తనలు పాడుట లోనే ప్రత్యేకత యున్నది ఇట్టి ప్రత్యేకత లోని 
మహిమను గుర్తించిన వాడగుట చేతనే అన్నమాచార్యుడు తానును అదే మార్గమును 
అవలంభించెను. 


సంక్షీర్తనా సాంప్రదాయమునకు మార్గ దర్శకులు తుంబుర నారదులు వారు అనన్య 
సామాన్యమైన సంక్తీర్తనా మార్గము నవలంభించి భగవద్గుణ గానము చేయుచు నిరంతర 
ధ్యాన నిష్టలో మునిగి ఆ పరమానందము నందలి అనుభూతులను చవి చూచుచు శ్రీ 
మహావిష్ణువు సాన్నిధ్యమును పొందిన దేవర్డులు వారు. అట్టి సులభ మార్గమును జీవులకు 
తెలియపరచ్చి మోక్ష మార్గమును కరతలామలకము గావించుటకు అవతరించిన వారు 
ఆళ్యారులు ఏతన్నార్గమును అనుసరించి, పండిత పామరు అందరికిని అందుబాటులో 
నుండగల మధుర సంక్తీర్తనలను రచించిన వారిలో ఆద్యుడు, ఆంధ్రుడు తాళ్ళపాక 
అన్నమాచార్యుడు 

బాల్యముననే అధ్యాత్మిక జ్ఞాన పరిపాకము నందిన అన్నమయ్య ప్రపత్తి మార్గము 
నవల౦ంభించినాడు మధుర సంక్రీర్తనలచే ఆశ్రియః పతి అనంతావతార కళ్యాణ గుణలీలా 


వర్ణన గావించి, తాను స్వయముగ పొడీ తరించి తన తరువాతి వారందరిని తరింప 
చేయుచున్నవాడు అన్నమాచార్యుడు 


73 


ఈయన రచనలలో ఆ తిరువేంకటాధీశుడే నాయకుడు ఈయనయే నాయిక ఆ 
పరమాత్ముని వివిధ అవతారముల సారము శ్రీ వేంకటేశ్వరుడే ఏ అవతార వోషములను 
వర్ణించినను అవి ఆ శ్రీనివాసునికే చెందును. ఉదాహరణకు ఈ క్రింది శృంగార పదమును 
గెకొన వచును 

““శిలుత నవ్వుల వాడె శిన్నెకా వీడు 

వెజిపెరుగడు సూడవె శిన్నెకా 1|శనిజబుత!! 

పాలసుమేని వాడు బోర వీపువాడు 

సెలసు మొరవాడు సిన్నెకా! 

గొలుసుల వంకల కోరలతో బూమి 


వెలసినాడు సూడవె సిన్నెకా || శిజబుత!! 


మేటికుజుచ వాడు మెడమీది గొడ్డలి 
సీటకాల వాడు సిన్నెకో 
ఆటదాని బాసి అడవిలోరాకాస్‌ 


వేటలాడీ జూడవె సిన్నెకా 11 శిజుత!! 


బింకపు మోతల పీల్లగోవివాడు 

సింక సూపుల వాడు సిన్నెకా 

కొ౦కక కలికి య్ర కొసరి కూడె నన్ను 

వెంకటేశుడు సూడవె సీన్నెకా (57) || శియిత॥! 

ఈ పాటలో దశావతార వర్ణన ఉన్నది. ఆయన ఎన్ని అవతారములెత్తినను, ఎన్ని 
వేసములు వేసినను, వెంకటేశ్వరుని రూపము తోనే తనను కూడి నాడు అను భావన నాయిక 
ప్రకటించినది ఇట్లు అన్నమయ్య ఎన్నిపుణ్యక్షేత్రములు తిరిగినను ఆ యా అర్బామూర్తులను 
దర్శించి సేవించి తన సంక్తీర్తనలచే గానము చేసినను వారందరి లోను శ్రీ వెంకటేశ్యరునే చూడ 
గలిగినాడు ఇటిదే గోపాలుని విషయమును. 


గక 


గోవిందుడీ బాలుడు గోపాలుడు 

కావింపరేపల్లె లోని కాంతాలోలుడు || గోవిందు!! 
జనియించె గృష్టుడు పర్యలోక జిష్టుడు 

దనుజాంతకుడు యీతడే విష్ణుడు 

పని వడి సజ్జనుల పాలికి వర్ధిష్టుడు 

సనకాదుల మతుల సంచరిష్టుడు గోవిందు! 
పెరిగె గంస జ్రైత్రుడు భీషణతేజ మిత్రుడు 

వరవసుదేవ దేవకీ పుత్రుడు 

సరుస భావించి చూడ సర్వజీవగాత్రుడు 

పరగ రుక్మిణీ సత్యభామా కళత్రుడు ॥గోవిందు!! 
వెలసె భూధరుడు విశ్వలోక గురుడు 

సులలిత బలభద్ర సోదరుడు 

కలిత నిశ్చల శ్రీ వేంకట గిరి సంచారుడు 

కలసిన ఆఅలమేల్మంగా మనోహరుడు (58) ॥ గోవిందు! 


ఇట్లు దహరించుచు పోయినచో వేలాది సంక్షీర్తనలు గలవ్చ. ఎన్నియని చెప్పగలము 


ఇది మాత్రమే గొప్పది యనుటకు వీలు లేనట్టి సంకీర్తనలు గద్గా! 


ఇట్లు అన్నమాచార్యులు తత్పుత్రుడు పెదతిరుములా చార్యులు, పౌత్రుడు చిన 


తిరుములాచార్యులును శృంగార సంక్షీర్షనలరచన గొవించిన వారే. మధుర భక్తిలో తానమాజీ 
ఓలలాడినవారే 


అత్యాధునికులలో ఇట్టి మధుర భక్తిలో మునిగితేలినిరంతరము రొముని తన వెంఓ 


త్రిప్పికొన్న ఘనత శ్రీ రామ కృష్ణ పరమహంసకు దక్కినది. ఆయన గొప్ప వేదాంతి భక్తుడు 
ప్రపన్నుడు. ““ ధ్యానమ్‌ త్రైలధారా వదవిచ్చిన్న సృృతి సంతాన రూపమ్‌”' అన్నట్లు రామకృష్ణుని. 
సజీవ భక్తి స్రవంతి ఆయన భక్తిలో పరవశుడగును ఉన్మాదియగును. ఏమేమో పలవరించును 
గంటలు రోజులు దొర్లి పోవును. అయినను బాహ్యస్కృతి యుండదు తానేమి చేయుచుండెన 


75 


తొనెటుగడు అట్టి దివ్యస్థితిలో అతను కోటి సూర్య ప్రబా సమానమైన ఒకతేజః పుంజమును 
గా౦చును దానిలో తాను లీనమగును అది ఆయనలో అంతర్లీనమగును 


ఒకానొక జటాధారి వలన రామ మంత్రోపదేశమును రామకృష్ణుడు పొందెను. 
ఆనాటి నుండి బాల రాముడే “*రామలాలా” ఆతనికి సర్వస్వము. అనేక విధముల 
రామలాలాను రామకృష్ణుడు సేవించెను కల్లియై లాలించెను జోలపాడెను బుజ్జగించెను. 
మందలించెను అతడు (రామలాలా) ఒక చోట నుండడట, చెప్పిన మాట వినడట, 
“గంగానదిలో ఉజికి యధేచృముగా ఈదులాడును ఎంత చెప్పినను వినడు. తామర 
రేకులను బోలు సుందర నేత్రముల తోడి తన దృష్టి నాపై నిగిడ్బి పకపక నవ్వును. తన కొంటి 
చేష్టలను మజీంతగా సాగించును” (59) ఇది వాత్సల్య భక్తి జటాధారి తాను నిత్యము 
ఉపాసించెడి రామలాలా విగ్రహమును రామకృష్ణుని వద్దనే విడచి పోయెను. 


“సాధన కాలమున తొలి నాలుగేండ్లలో శ్రీ రామకృష్ణుడు భగవానుని యెడ ముఖ్యముగా 
శాంత దాస్య, అపత్య భావముల నవలంభించి వాని యన్నిటి యందును అబండ 
విజయోపేతుడయ్యెను కొన్ని సమయములందు శ్రీ దామ సుదామాది శ్రీకృష్ణ మిత్రుల సబఖ్య 
భావమును గూడ అనుసరించెను పిమ్మట వాత్సల్య మధుర భావము లనెడీ 'ప్రేమామృత 
సాగరోత్తుంగ తరంగములలో నోలలాడ నభిలషించెను” (60) 


శ్రీ రామకృష్ణుడు ఈ అవస్థలన్నియును దాటి మధుర భావభక్తి సాధనకు పూనుకొనెను. 
““ ప్రేయసీ తన ప్రియుని 'ప్రేమించునట్లు ఏ మహోన్నత భక్తి భావమున భక్తుడు 
భగవానుని ప్రేమించునో ఏ దివ్య భావము శాంత దాస్యాదికమైన యితర భావములకు 


ఆలవాలమో అదియే మధుర భావమని గ్రహించి యుంటీమి” (61) 


ఆళ్యారాదులును, అన్నమాచార్యులును తదితరులును సంకీర్తనల చేతనే మదుర 
బావనలు గల వారై శ్రీహరిని సేవించి తరించిరి, రామకృష్ణునిది మధుర భక్తియే గాని 
సంక్షీర్తనా మార్గము కాదు. సేవా భావము మాత్రమే అయినను అది మధుర భావన ఆ 
భావనా సిద్ధికి ఆతడు స్త్రీవలె వేషము ధరించెను. నటించెను, తానేది సాధింపబూనునో 
తద్విషయమున ప్రతి సూక్ష్మ వివరమును పొటించుట అతని ప్రవృత్తి. 


“మధుర భావ సాధనకై అతడు స్త్రీదుస్తుల నన్నిటిని మధురునడిగి పడసెను. 
సముచిత సువర్ధా భరణములను (స్త్రీపాత్రధారణమున) నటులు దాలు కేశకలాపమును 


76 


సైతము నుధురుడు సమకూర్చెను ఇక శ్రీరామకృష్ణుని శ్రీకృష్ణ ప్రేమోన్మత్త గోపికా జీవితము 
ప్రారంభమైనది. శ్రీ కృష్ణుని తమ భర్తగా నొనర్పుముని బృందావన గోపికలు కాత్యాయనీ దేవిని 
ప్రార్ధించినట్లు శ్రీ రామకృష్ణుడు జగజ్జననిని అందులకె ప్రార్ధించెను. ఈ సమయమున 
నాతడు తజిచుపరిచారికగా రా ధాకృష్ణులను సేవించును ”" (62) 


““ప్రాణవల్లభుడగు శ్రీకృష్ణ సమాగమమునక్రె శ్రీరామకృష్ణుడు మహా పరితాపము 
నంద సాగెను. .. దినములు, నెలలు గడచుచుండెను విరహవేదన దుర్భరమయ్యిను. 
అన్నపానములను మజిచి అహర్నిశము అతడు విలపించును శ్రీ కృష్ణ సందర్శన మహోత్కంర 
క్రమముగా ప్రేమోన్మాదముగా పరిణమించెను” (63) 


ఇట్లు రామకృష్ణుడు శ్రీకృష్ణుని రాధగా సాధింప నెంచెను తాను రాధగా మారెను 


““అపారము, అగాధము, మహోజ్యలము అగు రాధాదేవి శ్రీ కృష్ణ (ప్రేమాను 
రాగములు శ్రీ రామకృష్ణుని యందు అభివ్యక్తమై “మహాభావము” అతని యందు రూపు 
దాల్బ్చెను” 

(64) 


ఆళ్వారులు, తదితరులు, అన్నమయ్య మొదలైన వారు సంక్షీర్తనా మార్గమున 
మధుర భక్తులై తరించిరి. వారెట్టి యవస్థల నందిరో, ఎంత తపన చెందిరో, ఎట్లు భగవానుని 
'సేవించిరో, ఏయే భావముల ప్రకటించిరో- ఇది యంతయు వారి సంక్తీర్తనలను గమనించినచో, 
పరిశీలించినచో ెలియవచ్చును మరి రామకృష్ణ పరమహంస అట్లు కాదు కదా! అతడు 
సంకీర్తనలు రచించినట్లు గాని, వానిని గానము చేసినట్లు కాని తోచదు అతడిటీవలి 
వాడగుటచే(19 వశతాబ్దము) అతని జీవిత చరిత్ర సుస్పష్టముగా మనకుతెలియవచ్చుచున్నది. 
అతని దివ్యాను భూతుములను అతడే తన శిష్యులకు పలు విదములుగతెలిపెనట. (65) 
ఈవిధముగ సంకీర్తనల తోడి మధుర భావన గాని కేవల మధుర భావన గాని మోక్ష 

మార్గమే యని సుస్పష్టమగుచున్నది 


కనుకనే అన్నమాచార్యుడు మధుర సంకీర్తనా గానంచూర్గమునవలంభించెను. 
ఏంకటేశ్వరుని నమ్ముకొన్న మధుర భక్తుడాయన ఆది లక్ష్మి నుండి గోపిక వరకు గల అన్ని 
పాత్రలూ అన్నమయ్యవే. చివరకు వారి వారి చెలికత్తెల వరకు తానేయ్రై స్వామిని సేవించినాడు. 
“కార్యేషు దాసీ” అను సూక్తిని అక్షరాల ఆచరణలో పెట్టినాడు. 


77 


ఒకప్పుడు కాలస్య యగును మరొకప్పుడు యశోదగా మారును మరొక మారు 
వకుళ మాతగా అవతార మెత్తును ఇట్లు తల్లివలె లాలించును ఉగ్గు పెట్టును, ఉఊయల 
లూపును, జొలలుపొడును బతిమిలాడును. ముద్దుగారే సుందర రూపమును తలచుకొని 
మురిసిపోవును అల్లరి చేసిన మందలించును. బుద్ధులు చెప్పును బుజ్జగించును. పాగడును 
బభయపెట్టును విశ్వరూపము జూచి తాను భయపడును 


దాసిగసెవ లొనర్చును చెలికత్తెగ రాయబారము నెరపును. రాధగ అలుక చెందును 
గోపిక వలె ఆర్తి చెందును విరహ గీతములు పాడును రుక్నిణిగ సేవలొనర్చును సత్యగ 
సవతి మచ్చరము చూపును మనొనాధునిపై కోపించును. నర్తకియై నాట్యమాడును, అలమేల్మంగ 
యగును అంతలోనే దూరమగును అలిగి మూలకు ఒదుగును 


ఆయనను అందల మెక్కించి పల్లకి మైయును. మోసెడీ వారిని “కులుకక నడవరో 
కొమ్మలాల'" అని హెచ్చరించును అందలములో నున్నది అలమేల్మంగగా అంతలో 
ఊహించును కులికితే ఆమె కురులలోని విరులు జల జల రాలునేమోయని కలత చెందును. 


ఇట్లు అన్నమయ్య వివిధ శృంగార నాయికలుగా తన్ను తొను ఊహించుకొనును. 
ఆయనను అన్ని విధముల మురిపించును. మై చురపించును. తాను పరవశ యగును, 
విరహార్తిచే దుఃభిత మతి యగును ఆవేశపడును, ఆవేదన పొందును చివర కాయనను 
పొందును ఈపొందు శారీరకమైనది కాదు మానసికము,. దివ్యమైన సంగమము ఇది ఆరని 
తీయని బాధ నుండి పొందిన మధుర ఫలము, ఈ కలయిక ఆత్మ పరమాత్మల విశిష్ట 
వంయోగము. అదే విశిష్టాద్వైత సిద్ధాంతము. ఇది కాంతాది విషయిక రతి కాదు 
భగవద్విషయికము ఇందలి మాధుర్హము వర్ణనాతీతము అనుభవైక వేద్యము 


78 


క. 
12. 
13, 
14 
15, 
16 


18 


19 
20. 


సంఖ్యా సూచి 
నారద భక్తి సూత్రములు - 2వ సూత్రము 
శాండిల్య భక్తి సూత్రములు - ప్రధమాధ్యాయము - 2వ సూత్రము 3వ పుట 
శ్వతాశ్వతరోపనిషత్తు - 6వ అధ్యాయము - 23వ శ్లోకము 
శ్రీ వైష్ణవ పత్రిక - స్వర్ణోత్సవ సంచిక - ము - రామకృష్ణమాచార్యులు 
వారి వ్యాసము - భక్తి ప్రపత్తుల తారతమ్యము నుండి - 136వ పుటి, 


06 ౧౧1౦9000 0 ౪159010౪24 - 8౫ ౧ 1! 5/69/2534 0[4౧/& 
= న౭ర్ర6 354 


శ్రీ భాష్యమ్‌ - గీతావ్యాఖ్యానమ్‌ - శ్రీ భగవద్రామానుజులు 


. శ్రీ వైష్ణవపత్రిక రజతోత్సవసంచిక - భక్తి - ప్రపత్తులు - శ్రీమాన్‌ ముడుంబై 


రామకృష్ణమాచార్య వ్యాసము - 137వ పుట 
ఆంధ్ర శతక సాహిత్యము డా. కె గోపాలరావు - పుట 36 


"16 ౧౧/|౦5౦౧|/ 0౪/131506ఇ6/2002 - ౫ ౧ 1 5[86౧0/1534 0౧౧/2 
౧2౦6 358 


శ్రీమద్భగవద్గీత - విజ్ఞానయోగము - 17, 18, 19 శ్లోకములు 
శ్రీమద్భగవద్గీత - భక్తి యోగము - 2వ శ్లోకము 

శ్రీ గీతామృతము - శ్రీ సీతారామ యతీంద్రుల వ్యాఖ్యానము - 134వ పుట 
శ్రీమద్భగవద్గీత - ద్వ్యాదశాధ్యాయము - భక్తి యోగము 16, ఓ8 శ్లోకములు 
భక్తి యోగము - శ్రీ చిరంతనానందస్వామి - 1వ పుట 

యోగ సూత్ర వృత్తి - భోజదేవుడు 

"౧68 105081 01 ౬0౪8 - 64 గడగగంగు2| (1923) 


[6 001% 2౧64 6అ/6100గ601 0% ౪119[%8/15గ) - 5 ౮21544! 
0109 119 


వైష్ణవాంధ్ర వాజ్బయము డా. వేటూరి ఆనందమూర్తి - 37వ పుట 
భాగవతము - వ్యాస ప్రణీతము - 3, 29-11, 12 
739 


21, 
22 
23. 
24. 
25 
26. 
27. 
28 
29. 
30 
వ 
3౩2 
వ 
వ. 
ఏర్‌ 
36, 
37, 
38 


బక్తి యోగము - చిరంతనానందస్వామి - అనువాదము 13వ పుట 
శ్రీమద్భగవద్గీత - రాజవిద్యారాజగుహ్యయోగము - 33వ శ్లోకము 

తెలుగు కవులు - భక్తి తత్యము - డా మహతీ శంకర్‌ 2వ పుట 

బగవద్భ్శక్తి రసాయనము - ప్రధమోల్లాసము 3వ శ్లోకము 

భగవద్భక్తి రసాయనము - వ్యాఖ్యాత - దామోదర శర్మ - పీరిక నుండి. 
నారద బక్తి సూత్రములు - ప్రధమాధ్యాయము 18వ పుట 

నారద భక్తి సూత్రములు - దొడ్డ వెంకటరెడ్డి గారి వివరణము 

నారద భక్తి సూత్రములు - చతుర్ధాధ్యాయము 51వ సూత్రము. 

దివ్య ప్రబంధమాదురి - శ్రీమాన్‌ కె టి ఎల్‌ నరసింహాచార్యులు పుట - 20. 
భాగవతము - 22వ అధ్యాయము - 21వ శ్లోకము 

భాగవతము - 22వ అధ్యాయము 

నారద బక్తి సూత్రములు - పంచమాధ్యాయము 82వ శ్లోకము 

తెలుగు కవులు - ఏడవ అధ్యాయము - 16వ శ్లోకము 

బగవద్గీత - ఏడవ అధ్యాయము - 16వ శ్లోకము 
శ్రీమదాంధ్రమహాబారతము - అష్ట మస్కంధము - పోతన 

శివానంద లహరి. 

మకున్దమాల - కులశేఖరాళ్య్వారు 

శ్రీమధ్భాగవతము - దశమస్కందము - 38వ శ్లోకము 


39,40 శ్రీవైష్ణవ పత్రిక రజితోత్సవ సంచిక - పుట 82 కర్మప్రపత్తి వ్యాసము నుండి - 


న. 
42 

43, 
44, 


శ్రీమాన్‌ మొలుగురామానుజాచార్యులు, 
శ్రీమద్భగవద్గీత - ద్యితీయోధ్యాయము - 7 వ శ్లోకము 
శ్రీమద్భగవద్గీత - అప్టాదశోధ్యాయము - 62వ శ్లోకము 
శ్రీమద్భగవద్గీత - అప్టాదశో ధ్యాయము - 668వ శ్లోకము 
శ్షీవెస్టవ పత్రిక- రజితోత్సవ సంచిక- 19 76 మే- భక్తి ప్రపత్తుల తారతమ్యములు. 
వ్యాసము - శ్రీమాన్‌ ముడు౦బై రామకృష్ణమాచార్యులు పుట- 139. 
త 


తీర్‌ 


4 రి, 


శృంగార సంక్రీర్తనలు - టి టి డి ప్రచురణ - పీరిక- పుట 15 
తిరువాయ్‌ మొజి - పిటిజి వెంకటలక్ష్మీ నర్సింహాచార్యులు వారి పీరిక - 
నమ్మాళ్యార్ల వైభవ సంగ్రహము నుండి పుట -1 


47, 48. తాం తాళ్ల? - ల భా కార్త సరకు, 


4 రి 


50. 


ర్‌ 
52 


53 
ర్‌ 4 
ర్‌5్‌ 
56 
ర5్‌7 


58, 


ర్‌్రి 
60 
61 
న్‌ 62 
63 
64 
65 


శ్రీ శరగోప గీతామృతము (1381వ పద్యము) కేటి యల్‌ నరసింహాచార్య 
అనువాదము. 


శ్రీ శరగోపగీతావృుతము (133వ పద్యము) కెటి,యల్‌ నరసింహాచార్య 
అనువాదము, 


తిరుప్పావు - ఆండాళ్‌ - 29వ పాశురము, 

తిరుప్పావు - ఆంధ్రవివరణము - శ్రీమాన్‌ శ్రీ భాష్యం అప్పలాచార్యులు - పుట 
695 

యగ = కృంగి ళాల - గలి - ఫెషగ్యాక్టుం 3 

య కళ్షగ ఇళ భాం రా 142 

భగ ఇ ఇళ్ళకి. భ్యాల్లు- 155 

ఖగ ఇగ ఇళాభి- భగ - క్ర 169 

శృంగార సంకీర్తనలు - 12వ సంపుట టి.టి డి ప్రచురణ, పద సంఖ్య 182 
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల శృ౦గార సంక్రీర్తనలు - పుట 7 9 పదసంఖ్య 137 
తితిదే ప్రచురణ 

శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర - చిరంతనానంద స్వామి - పుట - 182 

శ్రీ రామకృష్ణ జీవితచరిత్ర - చిరంతనానంద స్వామి పుట - 179 

శ్రీ రామకృష్ణజీవిత చరిత్ర - చిరంతనానంద స్వామి పుట - 183. 

శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర - చిరంతనానంద స్వామి పుట - 184 

శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర - చిరంతనాన౦ంద స్వామి పుట - 185 

శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర - చిరంతనానం౦ద స్వామి పుట - 186 

శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర - చిరంతనానంద స్వామి పుట - 187 


81 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుని 
శృంగార సంకీర్తనలు - వుధుర భక్తి 


( అన్నవాచార్యుని వ ధుర భక్తి) 


5వ ప్రకరణము 


83 


84 


ప౦ంచవు ప్రకరణము 
ఆన్నవాచార్యుని శృంగార సంకీర్తనలు - 
వుధుర భక్తి 


శ్రీ కైవల్యమునకు సోపానమున్సు నిరంతర అనంద దాయకమును అగు భక్తియే 
రసమని మహా మనీషులు, భక్తాగ్రగణ్యులు ఆలంకారికులు అయిన రూపగోస్వామి, 
మధుసూధన సరస్వతి మొదలగువారు ప్రతిపాదించి నిరూపించినట్టు ప్రకరణాంతరమున 
వచించి యుంటిని, 


అట్టి “భక్తి రసము” నకు ఆలంబన విబావము భగవంతుడు ఆయన పరమోదాత్త 
చరిత్రలు విభావములు భగవదాకార చిత్తవృత్తి స్థాయీ భావము అదియే “బగవద్రతిో. 
అను భావములు ఆయా సమయములందు జనించిన నేత్రాది వికారములు, నిర్వేద, శంకా 
హర్షాదులు వ్యభిచారులు ఇవియే పరమానంద స్వరూపమగు “భక్తి రసము” గా 
పరిణమించును జీవాత్మ పరమాత్మల నాలంబముగా గొని నాయికా నాయకుల పరస్పర 
శృంగార విలసన రూపమున ““దివ్య శృంగారము” గ గూడ రూపము నొందును” అని డా 
వేటూరి ఆనందమూర్తి గారు వివరించిరి (1) 


రసస్ఫూర్తి కలుగు వరకు సహృదయుల హృదయముల నుండు భావము స్థాయీ 
భావము కనుక ఇట్టి స్థాయీ భావమునే రసమని చెప్పవచ్చును 


ఇట్టి స్థాయీ బావము బక్తి రసమున పుష్కలముగ గలదు 


ఏలనన కాంతాది విషయక రతి విషయమునను నిరతిశయానందముకలు గుటకు 
కారణము లున్నవి కాని అవి మాయా కల్పితములు 


కొన దేవాది విషయక రతియందు కలుగు నిరతిశయానందము అనంత 
కాలము౦డునది 


శ దేవాది విషయమనగా ఇచట ఇతర దేవతలు కాక కేవల పరమానంద స్వరూపుడైన 
శ్రీమన్నారాయణుని సంబంధ విషయము కనుక అది భగవద్రతి, భగవద్రతి వలన లభించు 
ఆనందము నిత్యమైనది అట్టి భగవంతుని ఆకారము మనోగతమై పుష్కల రసరూపమును 
పాందుచున్నది 

8ి5్‌ 


కాన్హాది విషయకమైన రతివలన కలుగు సుఖము తృప్రితొ అంతమగుచున్నది కాని 
బగవద్రతి అట్లు కాదు ఒక మారు ఆయన దివ్య స్వరూపము మనసున ముద్రితమైనచో 
ఇతర వికారములెన్ని కలిగినను భగవదాకారతను తుడిచివేయజాలవ్వ ఆయానంద మును 


య 


హరింపజాలవు 
ఈ కారణము చేతనే బగవద్యక్తికి రసమని నిరూపించినారు మధుసూధన సరస్వతి 
మొదలగువారు 


భగవద్విషయక రతి వలన ఆనందము ననుబవించు భక్తుడు దానిని విస్మరించుట 
గాన్సీ కోల్పోవుట గాని జరుగదు మదుసూధన సరస్వతిని గూర్చి వ్రాయుచు సన్నిధానం 


సూర్యనారాయణగారు ఇట్లనిరి 


“ అనుభవ మాత్రము వలననే సాక్షాత్సుబ విరుద్ధములయిన శొక్క క్రోధ, భయాదులకు 
రసత్వమంగీకృతమై యున్నది అను భవ సిద్ధమై మిగిలిన రసముల కన్న వేయి రెబ్లెక్కువగా 
రస్యమానమగుచున్న బక్తిని రసము గాదనుట ఎట్లు ? రసకోవిదుల దేవాది విషయక రతి 
రసము కాదనియు, బావమనియు చెప్పిరి. ఇతర దేవాది విషయక మగు రతి భావమే 


ఏలన, వారును జీవులే యగుటచే పరమానందము గలుగదు పరమాత్మ స్వరూప 
శ్రీకృష్ణరతి పరమానందమునకు గొంపోవును చురియు కాంతాది విషయకములగు 
నేరసములం౦ందును భగవద్రతి యందు వలె బూర్ల సుఖము లేక యానందము కలుగును 
కాన వాని యందు రస పుష్టి లేదు అవిక్షుద్ర రసములు భగవద్రతి పూర్ణ సుఖము. అది 
మిణుగురు పుర్యుల కన్న సూర్యకాంతి ఎట్లు బలవత్తరమోయటల్లే మిగిలిన రసముల కన్న 
శ్రేష్టతరము, బలవత్ర్తరము”” నని వచించినాడు 2 


ఇట్టి బక్తి రసము లోని మాదుర్యమును (గ్రహించిన తాళ్ళపాక అన్నమాచార్యులు 
వేలాదిగ సంక్తీర్తనలు రచించి తరించినారు. వాని యందు భగవద్రతి సంబంధ శృంగార 
లీలా వర్ణన గావించి ఆనందడోలికలలొ నోల లాడినారు శృంగార సంక్తీర్తనల పేరుతో 
రచించిన ప్రతిపదము భగవద్రతితో ముగింపు ఈయబడినదే వివిద నాయికలు చివరకు 
శ్రీనివాసునితో తాదాత్యమును పొందినట్లు శృంగార సంక్తీర్సనలన్నింటి లోను గమనించవచ్చును 


అన్నమాచార్యులు రచించినవి “మధుర భక్తియుత* సంక్షీర్తనలు కావున అవి 

శృంగార సంక్షీర్తన లయినవి శృంగార సంక్తీరనలగుట చే వానియందు అలంకార శాస్త్రమున 

పెర్కొన బడిన అష్టవిద నాయికలు, చతుర్విద నాయకులు, నాయికాసహాయకులు అందరూ 
86 


చోటు చేసికొనినారు ఆ నాయికలు అనుభవించు కామావస్థలు వర్ణింప బడినవి స్పీయ 
పరకీయ నాయికలు, విప్రలంబ, సంభోగ శృంగారములును వర్ణింప బడినవి సామాన్య 
నాయికకు తాళ్ళపాక వారి శృంగార పదములందు తావులేదు కాని తరువాతి కాలమునకు 
చెందిన క్షేత్రయ్య పదములలో భక్తితోపాటు రసదృష్టి కూడ పరిపుష్టముగుటచే వివిద శృంగార 
నాయికలకు స్థానము లభించినది అందువలననే క్షేత్రయ్య పిమ్మట వచ్చిన అలంకారికులు 
సామాన్యను గూడ సమర్థించినారు అకృర్‌ షా (బడే సాహెబ్‌) రచించిన శృంగార రస 
మంజరి యందు ఈ విషయము గోచరించును. 


[0౪/68 10 [1౫౫ (ఉంం0గ౫|౧ 10 06 4411001 5100812 404%) 15 &గ 
ఆగ౦110౧ ౪౧160 080 ౧౭/8 0౧)/ 0౧6 00)601 ౪061౧6 1 06 (౧6 0856 0 5౪/౬ 
0 ని/1|86/2, గం! 0 52గ4౧౫/ 1115 508 101౧08 ౪౧100 ౧4/౧8 00౧౧8 
1౧0 061౧8 10౧౩9౦౧౧౫6 006%, ౧/౦6౦68 ౧౦ 66516 [0 1౧౫ 006/ 6196 1(020 
౧౭/6 06106 గంగ౧అ/ &౧6 ౪6110 08 10౪6, ఇగ 860% 10/6 &/865 గ౧౦( 0౫ &0)౫ 
(850% ౦01 08460౧ కగ06గ6౧08 5[0౪9 1౧41 3600 [0౪6 18 & 016931౧8 (121 
౧౧౦౪౮౪6౧68 6౧/63 6౮9 3 

“ఏది ఏమైనను క్షేత్రయ్య మొదలగు పదకవులకు ఒక స్ఫూర్తిని కలిగించి 
మౌర్గదర్శకములైనవి తాళ్ళపాక వారి రచనలేయని చెప్పవచ్చును ఈ విషయమున వీరు 
వేసిన పునాదుల మీదనే తరువాతి కాలమున జరిగిన అలంకార శాస్త్ర నిర్మాణమంతయు 
నిలువవలసిన దాయెను ” అని డా వేటూరి ఆనందమూర్తి గారు అభిప్రాయము 
వెలిబుచ్చిరి 4 


అట్టీ తాళ్ళపాక వారి రచనలలో అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు ప్రత్యేకతను 
సంతరి౦చుకొనినవి నాయికా నాయక స్వరూపము స్థితి భేదమును బట్టియు, అవస్నా 
భేదమును బట్టియు అనేక రీతులుగా గోచరించును 


అన్నమాచార్యుని రచనలలో ఏడుకొండలవాడ్రైన తిరువేంకట నాధుడే నాయకుడు 
లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి మొదలయిన నాయికలు ఎంతమంది యున్నను, అలమేల్మంగయే 
ప్రధాన నాయిక్క ఇన్నింటినీ మించి అన్నమయ్యయే స్వయముగ నాయికయ్రై విరహము 
ననుభవించుచుండును మధుర భక్తిని ప్రకటించును సౌధారణముగ శృంగార రచనలు 
చేయు కవులు ఆయా సందర్శచుల ననుసరించి శృంగార రస పోషణమున 
సహకారులగుచుందురు కానమధుర భక్తులు ఆ సాంప్రదాయమునుపాటించుచునే తామే 
నాయికలగుట మోషాంశము, అట్లే నాయికలు తమ మనోనాయకుడైన దేవదేవుని సంసర్గముచే 
87 


దివ్యానుబూతుల నందుట జగద్విఖ్యాతమే వారి వలెనే మధుర బక్తులైన జీవాత్మలు పరచూత్మతో 
ఐక్యమై అట్టి అనిర్వ్యచనీయానంద సంసర్గ స్థితిని పొంద గోరుటయు సహజమే, అట్టి మదుర 
బక్తుడైన అన్నమయ్య తిరువేంకటనాధుని తన మనోనాయకుడు గనెంచి ఆయన సామీష్యమును 
మనో వాక్కాయ కర్మలచే కోరుకొనినాడు. తొలినాళ్ళలో ఆయన ఆధ్యాత్మ రచనలు మాత్రమే 
చేసినను, వైవాహేక జీవిత ప్రారంభము నుండి క్రమ క్రమముగా శృంగార క్రీరనల రచనలు 
గావించి యుండవచ్చును. అప్పటికి ఆయన భాగవత కావ్యమును సంపూర్ణ అవగాహనతో 
పరించి అందలి గోపికా భక్తిని జీర్దించుకొని యుండవచ్చును. అంతకు మున్నే శ్రీ వైష్ణవ 
ఆచార్యుల బక్తి రచనలు సర్వము పరించి సుగ్రాహ్యము గావించు కొనిన వాడగుట చేతను, 
ఆయనకు శ్రీమన్నారాయణుని దివ్య శృంగార లీలలు మధురోహలను కలిగించిన వనుటలో 
సందేహము లేదు. అందునను ఆయన కేవల మానవ మాత్రుడు కాడు. నందకాంశ 
సంభూతుడు హరి భక్తిని తేట తెలుగున ప్రచారము గావించుటకు అవతరించిన దివ్యుడు, 
కారణ జన్ముడు జన్మించిన తన వంశమును, తన గానామృతముచే సమకాలీనులను, 
రచనలచేత దనంతర కాలము వారిని తరింపజేయుటకు దివి నుండి బువికి దిగి వచ్చిన 
మహానీయుడు ఆయన అందులకే గురువుల శు శ్రూష లేకుండ గనే శతకములు చెప్పగలిగెను 
విష్ణుబక్తుల చరిత్రములు, వారి రచనలు, గురు శుశ్రూష వలన ఆయనకు లభించిన 
బాగ్యములు. వీనికి తోడు అనుకూల వతులైన ఇరువురు ఇల్లాండ్రు = వెరసి శృంగార పద 
రచన కావ్య పరనము, స్వానుభవము జోడ్రై, భక్తి పోపానముల మరొక మెట్టుపై కెక్కించి 
శ్రష్టకరమైనమధుర భక్తునిగావించి, అనంతుడైన శ్రీమన్నారాయ ణునిపై వేలకొలది సంక్తీర్సనలు 
రచింపజేసినది 

అట్టి దిచ్య శృంగార సంకీర్తనలు సాధారణులను సైతము మైమరపింప జేసి పరవశింప 
జెయు ననుటలో విప్రతిపత్తి యుండరాదు ఆ కీర్తనలను భక్తీ పారవశ్యముతో వినువారిని 
ఆన౦దడోలికలలొ నూగులాడించుటయీ గాక తిన్నగా ఆ శ్రీనివాసుని పద సన్నిధికి గొంపోవు 
ననుటలో అతిశయోక్తి లేదు 


ఇట్లన్నమయ్య శృంగార సంక్తీర్తనలను గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. అట్టి 
వానిలోని మధుర భక్తిని తదాలంబన మగు నాయికా నాయక స్థితిని స్వరూప స్వభావాలను 
నాయోపీన కొలది పరిశీలించి ప్రకటించుటయీ ఈ సిద్ధాంత వ్యాసము యొక్క ప్రధానోద్దేశ్యము 


అన్నవాచార్యుని శృంగార రచనలలో అష్టవిధనాయికలు, వారనుభవించిన 


88 


దశకామావస్థలు, పూర్వరాగృ విప్రలంబములు, సంబోగ శృ౦ంగారములు మొదలైన అలంకార 
శాస్త్రజ్ఞులు నుడివిన్న వోషములన్నియు పుష్కలమైన రసముతో చిప్పిల్లినవి ఏ నాయిక 
యైనను, ఏ యవస్థనందినను, చివరకు తిరువేంకట నాయకునితో సంసర్గము నందుటి, 
అను భావన పరాకాష్టనందు కొనుచున్నది ప్రతిక్తీరనము నందును ఇట్టి భావములు తప్పక 
గోచరించును. నాయిక ఎంత ఆవేదన పాందినను, నాయకుడు ఇతర స్త్రీలను మన్నించి 
వచ్చిన చిహ్నములను గుర్తించినను, ఆర్తి చెందిను, నాయకునిపై అలిగినను, చివరకు ఆ 
నాయకునిచే తనే మన్నింపబడి అతనితో శృంగార రసవాహినిలో తేలుటయే ప్రతి క్షీర యందలి 
అంతిమ ఫలము ముందుగ ““ఆష్ట విధ నాయికో ల గురించి ప్రస్తావిస్తాను. 


స్వాధీన పతిక 12-67 


చాలదా యీ చనవులు 
మేలపు చేతల నిన్ను మెచ్చించ గలిగె చాలదా! 


ఎంతటిదిరా నిన్ను నిందాకా రానీక 

పంతమాడి వలపించి బాసగొన్నది 

ఇంతి నోచి నట్టి నోము ఎటువంటిదో నీ 

చెంత జేరి నీ మంచి చెక్కునొక్కగలిగె చాలదా! 


ఎవ్వతెరా నిన్ను నెలయించి తన నిండు 

జవ్యనము విలువిచ్చి జట్టి గొన్నది. 

అవ్వలదాని భాగ్యమది యొట్టిదో నీవు 

పవ్యళించు పరుపుపై పవ్యళించ గలిగె [1 చాలదా! 


ఎట్టీదిరా సతి నిన్ను యింటిలోన వెళ్ళనీక 

పట్టుకొని కౌగిటిలో బాయనీనిది. 

అట్టి నిన్ను తిరువేంకటా ధీశుడా నీవు 

దట్టించు కౌగిటిలో తగులగ గలిగె చాలదా! 


ఇందలి నాయిక “స్వాధీనపతిక పతిని పూర్తిగా స్వాధీన మొనర్చుకొనినది. తన 
యిచ్చవచ్చిన రీతి మలచుకొన గలిగినది, తన మేలపు చేతలచే ఆయనను మెప్పించి తిన్నగా 
నాయకుడైన వేంకటనాధుడు పవ్వళించు పరుపుపై పవ్వళించ గలిగినది తన కౌగిటి నుండి 
సడలనీయక బంధించినది. 
89 


సదా సాకూతా ఆజ్ఞాకర ప్రియ తమా స్వాధీనపతికా'' యని రస మంజరీ కారుని 


నిర్వచనం 5 


“వరుడు కైవసమైన వనిత స్వాధీన పతికొ” 6 


“కాంతుదు రతిగుణాకృష్ణుడై ఎవతె చెంతను బాయడో విచిత్రవిబ్రమాస్త్త ఆనాయక 


స్వాదీన పతిక యన బడును వేదము వేంకటరాయశాస్త్రి సాహిత్య దర్పణము. పుట 49, 


“నాయకుడు సురతాతిరసబద్ద్భుడై తన పార్వ మందుండగా అధికమగు హర్ష 


సౌబాగ్య అభబిమానములను కలిగి యుండు నాయిక “స్వాధీన బర్భక అనబడును” 
(నాట్యశాస్త్రము పి ఎస్‌ ఆర్‌ అప్పారావు గారుపుట678 ) 8 


2 


మదించిన యేని గకు మావటీడు వంటి దాపె 
సదరాన నిన్నిటు వసము చేసుకొనెను ॥పల్తవి॥ 


ప్పురాన గొనివేసి కామిని నిన్నిపుడిట్టె 
చిప్పిల దనమొకము చేసుకొనెను 
ముప్పిరి నంతటి మీద ముంచి చేతులెత్తిమొక్కి 
అప్పనము చుట్టముగా నటు చేసుకొనెను 1[మదించిన!! 


తొడమీద గూచుండి తొయ్యలి చన్నులనొత్తి 

చిడు ముడితో గిందు సేసుకొనెను 

జడిగొనమోవి తేనె చవి చూపి నిన్నింతలో 

కడలేక తన సొమ్ముగా జేసుకొనెను మదించిన! 
సేసవెట్టి పెండ్లాడి చేరి నిన్నలమేల్మంగ 

చేసూటి మగనిగా జేసుకొనెను 

ఆసల శ్రీ వేంకటేశ అన్నిటా నిన్ను గూడి 

పోసరించి పాయరాని పొందు సేసుకొనెను మదించిన! 


ఇందలి శృంగార నాయిక తన భర్తను సంపూర్ణముగక్రెవసము గావించుకొనినది 


ఆమెను మావటీడు తోన్సు శ్రీ వేంకటేశుని మదించిన “* ఏనిగో” తోను అన్నమాచార్యుడు 
పోల్చి చక్కని పోలిక చెప్పినాడు మావటీడు చెప్పినట్లు ఎంతటి మద గజమైనను నడచుకొన 
వలసినదేగదా! ఈమె అలమేల్మంగ యగుటచే ““దివ్య'' శుభాక్షతలళో పెండ్లీ చేసికొని తన 


90 


మగనిగా జేసికొనినది నాయకుడు ఆది దేవుడు తన సర్వస్వమును ఆయనకు సమర్శించుకొని 
మరీ తన వశమొనర్చుకొనినది. 


లౌకికళ్ళంగార కావ్య పరనము వలన పాఠకుడు అమందానందము నను భవించును 
మరి ఆ దివ్య దంపతుల శృంగార లీలా వర్ధనము పరించునపుడు అలౌకికమైన ఆనందానుభూతి 
కలుగకమానదు ఇచ్చట శబ్దముల రీత్యామనకు కొంత ఇబ్బంది కలిగినను, అది లౌకికముతో 
ముడి పెట్టక కేవలమై ఆత్మ పరమాత్మల సంగమ సన్నివేశమును గ్రహించినచా ఎంతటి 
మధురానుబూతికలుగును అట్టి మధుర భావములు ఇమిడి యున్నవగుట చేతనే అన్నమయ్య 
పదములు మధురభక్తి గీతాలుగా ప్రసిద్ధినందినవి 


లౌకికాత్మల సంయమునమునకే పరవశత్యము గలుగు చుండ అత్మ- పరమాత్మల 
సంయోగవల ఇతరమును తలపింపజేయునా? నిధికన్నా రాముని సన్నిది, సేవ 
సుజదాయకములు గదా! అని త్యాగరాజు నుడివిన మాటలు ఇచ్చట స్మరణీయములు 


మరియొక కీర్తనలో అలమేల్మంగ శ్రీనివాసుని గుండెపై నెలకొన్నివిదమును అన్నమయ్య 
ఇట్లు వర్ణించినాడు 


గారవించి పతి నీకుగెవశమై వుండగాను 

చేరి యంత నవ్వినాను చెల్లునే నీకు 

మేర మీరి నిన్నే పొద్దూ మెడగట్టు కండగాను 
ఆరితేరి బిగిసినా అందమేనేనీకు 24-255 


నిరంతరము నాయిక నెడ బాయ కుండుటకు గాను నాయకుడైన శ్రీనివాసుడు 
ఆమెను మెడలోనే కట్టుకొనినాడట ఆమె గట్టిగా బిగుసుకొనినను అది అందమే మదురమైన 
బావన 

నిరంతర పతిసొన్నిధ్యము లభించుట నాయిక భాగ్యము. పతి సతి మాజ మీరని 
వాడైన మరింత సౌభాగ్యము. 
డీ మగడు మన్నించిన మగువది భాగ్యము 

సాగసియాతడు మోహించుట బాగ్యము 


91 


గలరు. 


క 


2. 


న్‌ 


వెగటులేని రతుల వేసరినిది భాగ్యము 
మగువల వలపులు మరి ఏమి చెప్పేరే ॥చెలులారా॥ 


శ్రీ వెంకటేశుడేలె మచ్చిక నీ సతిది భాగ్య 

మా వేళ నాతడు మెచ్చినది భాగ్యము 

తాపుకొని యెప్పుడే తన వాడౌటే భాగ్యము 

యేవని తల నేరుపులికి నేమి చెప్పేరే [చిలులార!! 


ఇట్టీ స్వాధీన పతికలు అన్నమయ్య మధుర భక్తి ప్రపంచమున అసంఖ్యాకముగ 


ఇంకను ఈ క్రింది కీర్తనలు చూడనగును. 
మొగ మాయలాడివే మొగని నింతసేసితి (22-486) 
కంటి మిదె మిమ్మిద్దరి కన్నుల ప౦ండువుగాను (28-236) 


అలుమేలు మంగనీ వభినవ రూపము (12-159) 


(ఇది డా వేటూరి అనందమూర్తి గారిచే ఉదహరింపబడినది) 


వాసక సజ్తిక 
జ 


““అద్యమే ప్రియ వాసర ఇతి నిశ్చితయా సురత సామా గ్రీం సజ్జీకరోతి సావాసక సజ్జా, 


వాసకో వారోి' 10 రసమంజరి. 


. 


ప్రియాగమవేళ గృహము, దనువు సవరించు నింతి వాసకసజ్ఞ'” (11) ఆంధ్ర 


సాహిత్య దర్పణము, 


“ ఉచిత వాసకము నందు (తగిన కాలమందు - రాత్రి) రతి సంభోగలాలసయై 


సంతోషముతో అలంకరించుకొను నాయిక వాసకసజ్ఞు' యనబడును (12) నాట్యశాస్త్రము. 


ఇదివో మా విన్నపము యిట్టిచిత్తగించవయ్య 
సుదతి వున్న జాడలు చూతువురావయ్యా 1! ఇదివో! 


92 


ఇప్పుడే వచ్చేవని ఇంట వాకిటను చెలి 

కప్పురపు టారతెత్త గాచుకున్నది. 

దప్పిదేర నీకు నీయ తట్టిలోన బాగాలు 

కుప్పలుగా మీ దెత్తుకొని వున్నది “| ఇదివో! 


ఆరగించ వచ్చేవని అన్ని దెరగుల నెల్లా 

చేరవిందాయితముగా జేసుకున్నది 

గౌరవాన బాదాలు గడిగే నంటా బన్నీరు 

ఆ రీతి బైడి బిందెల నమరించుకున్నది ॥ ఇదివో! 


పవళించవచ్చేవని పట్టిమంచము మీదట 

వివరించి పూ బరపు వేసుకున్నది 

నివిరి శ్రీ వేంకటేశ నీవు విచ్చేసి కూడగ 

తవిలి యలమేల్మంగ తనివితో నున్నది || ఇదివో! 


ఇందలి నాయిక అలమేల్మంగృ తనను తాను శృంగారించుకొని పడక సవరించ్చి, 
దానిపై పూలు జల్లి పడకటింటిని సిద్ధము చేసి కొననది. నాయకుని కొరకెదురు తెన్నులు 
చూచుచున్నది నాయకుడు రాగానే కర్పూరపు టారతులు ఎత్తి బాగాలు (తాంబూలము) 
ఇచ్చుటకు సిద్ధముగ ఉన్నది. పన్నీటి పైడి బిందెలు పాద ప్రక్షాళనకు ఆయత్తము చేసినది. 


ఇంతటి ప్రయత్నము వ్యర్థమగునా! ఇంతగా మనసార కోరుకున్న మనోనాయకుడు 
వేంకట నాధుడు రానే వచ్చెను. అన్నులమిన్నయైన అలమేల్మంగను తవిలి కూడెను. ఆమె 
తనివి నందెను. 


వాసక సజ్జక య్రైన నాయిక నాయకున్నికై ఎదురుచూచుటయే సామాన్య 
కావ్యలక్ర్షణములలో చెప్పబడినది కాన యిందు ఆ ఎదురుచూపుల ఫలితముగూడ 
చెప్పబడినది నాయికమధుర భావనలతో గృహమును మనోహరముగ దిద్ది తీర్చుటకు తగిన 
ఉపాయము ఆమెకు లభించినది ఇట్టిదే మరియిక పదము. 


ఎప్పుడు గాని రాడో యెంత దడవాయ - కాలి 
చప్పుడాల కించి మతి జల్లురనె నమ్మా పల్లవి 


93 


ఇద్దర మదిరి పాటు ఏకా౦ళాన నాడు కొన్న 

సుద్దులు తలచి మేను చురుకనెనమ్మా 

పెద్దగా గస్తురి బొట్టు పెట్టిన నీతడు గోర 

దిద్దుట దలచి మేను దిగులనె నమ్మా ॥ ఎప్పడు! 
పాయక యాతడూ నేనూ బవ్వళించే యింటి వంక 

బోయి పోయి కదుచిన్న బొయితి నమ్మా 


తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొత్తిన 

పాయపు జంద్రుల జూచి బ్రమసితి నమ్మా | ఎప్పుడు! 

కూడిన సౌజ్యములందు కొదలెని వాని నా 

వేడుక మతిదలచి వెరగాయ నమ్మా 

యీడు లేని తిరువేంకటేశుడిదె నా తోడ 

నొడి నట్టే నా చిత్త మలరించెనమ్మా || ఎప్పుడు! 

ఇందలి నాయిక పడుకటింటిని చక్కగా సవరించి నాయకున్నికై ఎదురుచూచి చూచి 
చివరకాయనతో సంగమింప గలిగినది ఇచబ్లెదురు చూచుట యందలి తపనను అన్నమయ్య 
మదురముగ వర్జించెను. అలమేల్మంగను అడ్డుపెట్టుకొని ఆయన తానే నాయికయ్టై తన 
మధురభక్తిత్‌ వా క్రసూనములతో ఆ దేవదేవుని దివ్య శృంగార లీలా వ్లోషములను స్తుతించెను 

విరహోత్కంరిత 

ఓ. గోసంకేత స్థలం ప్రతి భర్తురనాగమున కారణం యా లోచయతి సా ఉత్కా" 


అస్యాచేష్టాః- అరతి సంతా! భృంబ్రాంగా కృష్టిః! కంపరుదిత స్వావస్థ కదనాదయ" 
(రసమంజరి) (13) 
2 పతిరాక తడవుండ నుత్కంరదాల్నునింతి విరహోత్మ (14) 
8 అనేకకార్యవ్యాసంగములచే ప్రియుడు రానిచో దుఃజార్త యగు నాయిక విరహోత్కంరిత 


యనబడును (నాట్యశాస్త్రము) (15) 


వ 


9% 


4 వచ్చుటకు ఉద్యుక్తుడయ్యును దైవ వశమున ప్రియుడు ర౮ాడేని ఆతని రామి వలన 
వగచే పీడితయైనట్టిది విరహొత్కంరిత యనబడును (సాహిత్య దర్పణము) (16) 


ఉక్కంరిత యనగా విచారించునది అని యర్థము పతిరాకకారకుఎదురు తెన్నులు 
చూచుచు ఆలస్యకారణముగ విచారించునాయిక ““విరహొత్కంరిత'' నిట్టి పొటు వద్దయ్యా 


'తెగువలు నీవు రాగా దిష్పుకొంటి గాని | పగవారి! 
నీసుద్దులే ఆడుకొంటి నెలతల తోడుత 
అసలు మతిబెట్టు అలసితిని 


గాసిలిన మీద కాకలు దొట్టించగాను 
వీసమం౦త పొద్దెనా వేగించ రాదాయ [పగవారి!! 
చొప్పుగా నీకెదురులు చూచి వాకిటను 
రెప్పల ముయ్యగలేక రేసువడితి 
వుపష్పతిల్లు వలపెల్ల నొక్కమాటే రేగగాను 
ప్పు వంటీ తమకము నీగగ రాదాయను 11పగవారి!! 
కందువకు నీవు రాగా గక్కన గాగిట నించి 
యిందుకా శ్రీ వేంకటేశ యిట్టె మెచ్చితి 
విందుల నీరతులలొ వేడుక పిక్కటిల్లగా 
సందదించి కుచములు సదమద మూయెను [[పగవారి!! 


పతిరాక తడవైన కారణమున ఎదురులు చూచి చూచి నిద్రవోక వాకిట వేచినది 
కాకలు రేగినవి వీసచుంత పొద్దెనా తాళలేని స్థితిలో నున్న నాయిక ఇందు వర్ణింపబడినది 
ఇందలి నాయిక స్పష్టముగ సూచింపబడక పోవుటచే మదుర భక్తుడైన అన్నమయ్యయే 
నాయికయ్రై పరమాత్మ సందర్శనాభిలాష అధికము కాగా ఇంక క్షణకాలమైన ఓర్చుకొనలేని 
విరహముచే ఆర్తి చెందుచు తన మనోభావము నిట్లు ప్రకటించెను. భక్తి మార్గమున ఆ స్వామి 
కొరకు తహతహలాడుచు నిప్పు వంటి తమకమును దాచుకొనలేక సతమతమైన ఆత్మస్వరూపము 
ఇచ్చట సుప్రకటితమైనది చివరకు వేంకటేశుడు ఆమెకొ కూడుటయే ఫలము 


95 


“వలచి భ్‌ మార్గము తోడ నిన్ను 
వర్ణించుచు ఉన్ననాపై - చలమేలరా 
సాకేత రామా” - 


అన్నత్యారగా జ క్రీర్తన ఇప్పట్టున స్మరణీయము. ఆ కీర యందే చివర తన విరహపు 
తీవ్రతను ప్రకటించినాడు త్యాగయ్య. 


“తందనాలతో పాద్దుపుచ్చనేల 
తాళజాలనయ్య త్యాగరాజ నుత - చలమేలరా, 
2. ఏమిసేతు నమ్మలాల యిదిపో నాకాపిరము 
కామించి వలపుపతి కౌగిలే కోరని 1|పల్లవి!! 
కాయమే కాకలబొందీ గానీ రమణని బాసి 
పాయమే చిగురించీ బైపైనే 
చేయి చెక్కిటి మీద జింతలు రేచే గానీ 
యే యెడ గనుచూపులు యొదురే చూచీని | ఏమిసేతు!! 
పని పూని పయ్యెదే పైపై జారీగానీ 
ఘనమైన చన్నులైతే గట్టులయ్యిని 
గొనకొన్న విరహము కోపము పుట్టించీగానీ 
ననుపులసెలవులు నవ్వింపిచీనీ || ఏమిసేతు!! 
గారవపు నాకాగిలి కారాలు పుట్టించీగానీ 
వూరేటి మోవి తేనెలు వుట్టి పడీని 
యీరీతి శ్రీ వేంకటేశుడింతలోనను గలొనె 
శేరేటి మోము కళలు తెలివి సేసీనీ [1 ఏమిసేతు॥ 


ఈ పదము నందలి నాయిక రమబణుని బాయుట చలన కాయము కాకలు బొగదినది 


96 


చెక్కిటి చేయి చింతలరేపినది, పెచ్చురేగిన విరహము కోపము పుట్టించినది దీని యందు 
నాయిక విరహ తీవ్రత తారస్థాయికి చేరినది అది సాధారణమైన విరహము కాదు లౌకిక 
శృ౦0గార నాయికల విరహము అంతకన్నను కాదు దివ్యశృంగారము అన్నమయ్య పక్షమున 
నాలోచించినచో అది విశిస్టా ద్వైత శృంగారము అభేద తత్వమును ఆకళింపు చేసుకొన్న 
ఆత్మయనెడి నాయికపొందిన విప్రలంబ శృంగారము దానికి తగిన ఫలము నాయిక చివరకు 
పొంద గలిగినది అంతలోనే శ్రీ వేంకటేశుడు ఆత్మను తనలో లీనము చేసికొనినాడు. 


ఇట్టి విరహమునే మీరా పాడిన విరహ గీతికలో మనము గాంచవచ్చును. 


హేరీ మై తో దర్‌ద్‌ దివాణీ, మేణి దర్‌ద్‌ న జాత్రెకోయీ 
ఘాయల్‌కీ గతి ఘాయల్‌ జుతై జోకోయీ ఘాయల్‌ హోయ్‌ 
జౌహర్‌ కీ గతి జౌహరిజాణ్రై కీ జిన జూహరి హోయ్‌ 
సూల్‌ ఊపరిసేజ్‌ హమారి సోవణ కిస్‌విధ్‌ హోయ్‌ 

గగన మండల పర్‌సేజ్‌ పియాకీ కిన్‌ విధ్‌ మిల్‌ణా హోయ్‌ 
దర్‌ద్‌ కీ మారీ బన బన డోలూ బైద్‌ మిల్యానహి కోయ్‌ 
మీరాకే ప్రభు పీఠ మిటైగీ జబ్‌ బైద సావలి హోయ్‌ (17) 


అనగా “ బాధాపీడితురాలనైన నా బాధ ఎవరికే విధముగా తెలియును అయ్యో, నా 
బాధ తీర్చుటకు తగిన వైద్యుడెవరు? ఆ నీలమేఘ శ్యాముడైైన శ్రీకృష్ణుడు వచ్చి చికిత్స 
చేసిననే కాని నామనోవ్యధ తీరదు”. అని ఈ మీరా పదమునకు అర్ధము 


ఇట్టిదే నమ్మాళ్వార్‌ అనువైష్టవ భక్తుని పాశురములలోను గోచరించును 


“ ఇట్టక్కాలిట్టకై కళాయిరుక్కు 
మెళున్సలాయ్‌ మయ జ్ఞమ్‌ కైకూప్పుమ్‌. 
“కట్టమేకాదలెన్ను మూర్‌చ్చిక్కుమ్‌ 
కడల్‌వణ్డా కడియ్టై కాణిన్నుమ్‌” 
వట్టవాయ్‌ నేమి వలజ్జా యావెన్నుమ్‌ 
వన్దిదా యొన్దెస్టే మయబ్ధమ్‌ 

శట్టనే దెళునీర్‌ తిరువరబ్గల్తా 

యివళ్‌ తిరత్తెన్‌ శిన్దిత్తాయే”” 8 


ర 


ఓ సుందరుడా। నన్ను కనికరించక మిక్కిలి క్రూరుడ వైనావు సుమా! నీపై నాశ 
మిగుల చెడ్డదై నన్నుమిక్కిలి బాధించుచున్నది దానిచేత నే నింత బాధపడుచున్నాను'' అని 
దీని యొక్క బావము 


దీని యందును నమ్మాళ్వారు స్వయమృుగా తానే నాయికయ్రై పాందెడి విరహ వేదన 
గోచరమగుచున్నది. 


ఇంకను ఈ క్రింది క్తీర్సనలు తాళ్ళపాక అన్నమయ్య గారివి చూడవచ్చును, 


ఓ “ోవిన్నవించవే వో రమణి” - (16-2) 

(ఇది వేటూరి ఆనందమూర్తిగారు ఉదహరించినది) 

నీరు వట్టుగొన్న చోట నేత దీరునా - (18-242) 

వెలది చందము లెల్లా విన్నవించిత్తిమినీకు - (28-285) 
4 మించి కాలము కిందు మీదాయెనే- (30-315) 


విప్రలభ్ధి 

1. గోసంకేతమరసి నాధుడు లేమి వెసనార్తయౌ కాంత విప్రలబ్ధి* (కావ్యాలయార 
సంగ్రహము - 77 పుట) 

2 “సంకేత కేతనే ప్రియ మనవలోక్య సమాకుల హృదయా విప్రలబ్ధ" (రసమంజరి) 

3 _ గదూతిని బంపి సంకేతమును జెప్పియున్నప్పటికిని, ఏదేని కారణమున ప్రియుడు 
రాకపోవుటచే వంచిత అయిన నాయిక విప్రలబ్ధ అగును ' (నాట్య శాస్త్రము) 

4. “వం౦చనా ప్రయుక్త విరహవేదనావత్‌ విప్రలబ్బా'” శృంగార మంజరీ - అకృర్‌షా) 
అలంకారికుల మతము ప్రకారము సంకేత స్థలమునకు ప్రియుడు రామిచే కుందు 
నాయిక విప్రలబ్ద కాని తాళ్ళపాక వారి క్షీరనలలొని నాయిక సామాన్య కాదు దివ్య, 
అలమేల్మంగ, అందును శ్రీ వేంకటేశ్వరునకు ఇల్లాలు. ఇట్టి యామె సంకేతస్థలము 
నేర్పరచు కొన వలసిన పని లేదు తన ఇంటికే వత్తు నన్న స్వామి రాలేదు దూతిని 
పంపినను ప్రయోజనము లెవయ్యెను అందుకే తాను మోసగించినట్లు భావించి 
ధుఃభించుచున్నది ఈ క్రీర్తన నరసినచో ఇది సుస్పష్టమగును. 


98 


తలపోసి తలపోసి తమకించీ నా మనసు 
తలపు దెజిచి నా దండకు బిలువరే 1పల్లవి॥ 


చెలికత్తెల మూటలు చే కొని వివిన వాడు 
యెలమి నిక్కడి దేల రాడే 
కలకల నవ్యుతాను కానుకలం౦ందిన వాడు 


పలుమారు నెక్కడ పరాకున నున్నాడే తలపోసి! 
ఆసపెట్టి నాకు లేక లంపిన యట్టి వాడు 

పాసితా నెక్కడ నేమి పనికున్నాడే 

వాసికెక్కీ నాపై వలపు చల్లిన వాడు 

సేస చేబట్టుక యెంత సిగ్గుతో నున్నాడే 1తలపోసి॥ 


పక్కన నాయం౦డ వచ్చి పవళించి వున్నవాడు 

మొక్కలాననే నవ్వలి మోమైయున్నాడే 

యిక్కడ శ్రీ వేంకటేశుడే నలమేల్మంగను 

మిక్కలి నన్నేలె యెట్టు మెచ్చు తానున్నడే ॥ తలపోసి! 


నాయకునికి చెలికత్తె ద్వారా సందేశ మంపినది వచ్చెదనని లేకలు కూడ 


పంపినాడాయన కాని రాలేదు. ఆయన గురించి తలపోసి తలపోసీ్‌ తమకించిన దామె 
మనసు తహతహ లాడినది 


“హరిచరణామృతెన తుల్యం నజానే'” అను కులశేఖరాళ్యారుల శ్లోకము ఇప్పట్టున 


చింత్యము (19) 


అందుకే ఇందలి నాయికహరి ముకుందుని తలపోసి తలపోసి ఆయన సన్నిది కొరకు 


పరితపించినది ఆ తపననిష్రయోజనము కాలేదు ఆయన వచ్చితన ప్రక్కనే పవళించినాడు 
మిక్కిలిగా ఆమెను ఏలినాడు 


మరియొక ఉదాహరణ - 


విన్నవించ నేమున్నది వే గినంతాను! 
ఇన్నిటా నీ సొమ్ము నేను యీ దేర్తువుగాక పల్లవి! 


99 


యెదురు చూచితి నీకు నింతులచే చెప్పంపితి 

వెదికితి నీవుండేటి విడిదలను 

చెదరని వలపులు చిమిడితే గొరయౌనొ 

పదను దప్పకుండాను పాలింతువుగౌక || విన్నవించ!। 


పట్టితి వ్రతము నీక్రు 'పైపై దమ కీంచితివి 

బెట్టిపేరు కొని నిన్ను బిలచితిని 

పెట్టిగాని మనసిదివేచితేను చవియౌనా 

యిట్టి ససినాడకు౦డా నేలుదువు కాక || విన్నవించ॥! 
వేళలు గాచితి నీకు వేగించితి నిందాక 

మూలమైన దేవరకు మొక్కు కొంటిని 

యీలీల శ్రీ వేంకటేశ యిటు నన్ను గూడితివి 

బాలకి నన్నిళ్టే చేపట్టుదువు గాక (విన్నవించ॥! (14- క్ష7) 


ఇందలి నాయికయు ఇంతులచే నాయకునకు కబురంపినది ఎదురు చూచినది. 
ఆయన విడీది చేయు తొవుల వెదకినది ద్రతము పట్టినది. తమకించినది, పేరు పెట్టీ 
పిలచినది. స్మరించినది. ఇంతకన్న నాయిక వలపు వేదన తీవ్రత ఎట్లు తెలియగలము. 
ఇందలి విప్రలబ్బ నాయిక అన్నమయ్య మనోభిప్రాయమును స్పష్టపరచుచున్నది. ఆయన 
మధుర బక్తి పరాకాష్టనందినది. ముగ్ధ స్వీయ నాయిక కనుకనే ఇంతటి తపన. మొక్కు 
కొనిన ఆమెను చివరకు వేంకటేశుడు కూడినాడు. ఆకలయికయే ఆమె ఎదురు చూపుల 
ఫలము, 


ఇట్టీవే మరి కొన్ని పదములు 


ఓ... ఏమి గట్టుకొనెనె తా నిందు వంకను 
దోమటి కోరిక లెల్లా దొడ్డి బెట్టె గదవే 1 పల్లవి!! 


యెదరు చూచితి డాను ఇందాకా విచ్చేసేనని 
ఇందివో తా చెలి నంపెనెడుమాటకు 


100 


తత్తరించి వుండి తినే దనతో మాటాడేనని 
పొత్తుల లేకలంపెదా బొద్దు వోకకు 


న. 


సాధారణముగ అన్నమయ్య పదములలో విప్రలబ్బనాయిక సంకేత స్థలములను 
వెదకుచు బోవదు ఈ విషయమును “శృంగార చుంజరీ కారుడైన అకృర్‌షా అభిప్రాయము 
ఎలిన స్పష్టమగుచున్నది. ఆయన విప్రలబ్ద నాయికా లక్షణముల దెలుపుచు ““వంచనా 
ప్రయ్యుక్త విరహ వేదనావతీ విప్రలబ్బా” అనినిర్వచించినాడు ఈ విషయమును వివరించుచు 
డొ. ౨ఘవన్‌ గారు ఇట్లు స్పష్టపరచినారు. 


కాగ షీంా00!/01"5/10841 [142౧12గ' 0గ౧౦1565, 5౧౭2౧66449 6641౧1- 
10౧ గౌ! 1 16 ౧౦1 ఇ0౧1104016 10 2 8౬ 0౧ 92గొజగ్ర& ౪౧౦ 6౦ ౧౦1 గ్ర౦ 10 ఇ 
1౧/౪శార్ల ౧1206, 96410౧9 అధి6గ100 6౧1౦౧ ౦౧ ౫౧౭౭1౧8 2.161 0౪/౧ 63166006 
ఇగ6 28 615-2000186 0/18 [0౪63 12|4/6 10 ౧996౧1 ౧11591 1౧౪9 116 
9గగ౧౫4?2 142020 ౧921/00 [12/095 ౧8 800098 01 116 “/012 ౬206402" 01913 
19 6910100 14 906 19 0౧6 1౧ 16 ౧౬౧9 0 89021210౧0 00096668౧1 0౧ 


61920౧0100 6౧1 026366 0 116 10౪67” (20) 


శృంగారమంజరి కారుడు మాత్రము రసమంజరీ కారుని నిర్వచనమును విమర్శించి 
సంకేత విషయమును అందుండి తొలగించినాడు. అతని దృష్టిలో స్వీయ విషయమున 


సంకేతము”' నకు ప్రసక్తి లేదు ఆ నాయికయున్నచోటునే ప్రియుని కొరకువేచి, యాతడు 
రామిచే విరహాతిశయము ననుభవించుచున్నది కావచ్చు. 


శృంగార మంజరీ కారుని లక్ర్షణమిట్లున్నది. 
“వంచనా ప్రయుక్త విరహవేదనావతీ విప్రలబ్ద' 


కొనసుషుటన స్వీయా విప్రలబ్బా నాయిక స్వరూపమే శృంగార మంజరీ కారుని 

లక్షణములకు దోహద మిచ్చియు౦డునని తలపవచ్చును. ఏలన, తాళ్ళపాక వారి శృంగార 

పదములందలి నాయిక సర్వత్ర స్వీయయీ. అందును దివ్య అట్టి జగజ్జనని దివ్య శృంగార 

వర్ణన సందర్భమున ““సంకేత స్థలముల” ప్రస్త్తియీ యుండదు. ఇక వంచనయన మరి 
101 


సర్వాంతర్యామి యగు పరమాత్ముడు తొనంతకు బూర్వము ప్రత్యక్షముగ చవులిచ్చిన సతికి 
ఆ సమయమున వచ్చివేడుక నింపకుడుట వంచనయే యగును గదా! (21) 


అని డా వేటూరి ఆనందమూర్తి గౌరు తమ యబిప్రాయమును ప్రకటించినారు 


కాని ఇంతకు మునుపు ఈయబడిన ఉదాహరణ పదములో ““ విన్నవించనేమున్నది'* 
అను దానిలో నాయిక “వెదికితి నీ వుండేటి విడదులను"' అనుట చేత సంకేత స్థలమునకు 
బోయినట్లే స్పష్టమగుచున్నది కాని ఇతర క్రీర్గనలన్నిటిలోను, అనగా విప్రలబ్దకు సంబంధించి 
నంత వరకు ఆమె యున్నచోటనే నాయకుని కొరకు వేదనావతియ్రై వంచింపబడిన దాని వలెనే 
గోచరించుచున్నది “శృంగార మంజరీ కారుడు”' తరువాతి కాలము వాడగుటచేత, తనకు 
పూర్వులైన వారి కొందరి రచనలను పరిశీలించి యుండవచ్చును తాళ్ళపొక వారి రచనలు 
పరిశీలించెనో లేదో తెలియరాదు కాని అతనిచే నిర్వచింపబడిన “విప్రలబ్ది ' నాయిక యొక్క 
లక్షణములు మాత్రము అన్నమయ్య రచనలలో అధికముగ గోచరించును 


2 ఇదియేటి దయ్యా యెంత సేసితివి నీవు 
చెదరని దయతో విచ్చేయవయ్య ఇంటికి ॥పల్లవి!! 


చెలులతో యేమని చెప్పింపితివి 

యెలిమి నానవాలు యేమిచ్చితివి 

కులికి యేమని యాస కొలిపితివి 

చెలినిమన్నింతువు విచ్చేయవయ్యా ॥| ఇదియేటి!! 


3 విచ్చేయవయ్యా వేగమే అక్కడికి 
అచ్చమైన కోరికతో నలసే చెలి 
వుప్పరిగే లోన నీవు వున్నావంటా వచ్చి 
అప్పుడే రావైతి వంటా నడిగే చెలీ 
తొప్పదోగె జమటతో తూగు మంచముపై బండి 
ముప్పిరి మోహములోన మునిగే జెలి (25-572) 


4 శ్రీ వేటూరి ఆనందమూర్తి గారిచ్చిన ఉదాహరణ 


“పొద్దిక నెన్నడు పొాడుచునా పోయిన చెలిరాదాయను 
నిద్దుర కంటికి దోపదు నిమిషం బొకయీడు'” (12-188) 


102 


5. ఖండిత 


॥ అన్యోపభోగ చిహ్నితః ప్రాత రాగచ్భతి పతిర్యస్య సా ఖండితా- ప్రాతరిత్యుపలక్షణం 
అస్యాచేష్టాః - అస్ఫుటాలాప చింతా, సంతాప. నిశ్వాస, తూష్ణీం భావ, 
అశ్రుపాతాదయః - రసమం౦జరీ 
॥ ఉచితవాసకము నందు (తనతో కలసియు౦డవలసిన సమయములో, ప్రియుడు 
ఇంకొక నాయికతో కలసియుండి తన యొద్దకు రానిచో దుఃఖార్త యగు నాయిక “ ఖండిత” 
యనబడును (నాట్యశాస్త్రము) 
॥ ప్రియుడు అన్యతొడి సంబోగ చిహ్నములు కలవాడై ఎవకెకడకు వచ్చునో, ఈర్జ్యా 
కషాయిత యగు నా నాయికను ““ఖండిత' యని పండితులు పేర్కొందురు (సాహిత్య 
దర్పణము) 
1 విభుడన్యసతి బొంది వేకువారా గుందు నబల “ఖండిత (కావ్యాలంకార 
సంగ్రహము) 
అప్పటి యెండ చెమట లట్టే వుండేనా 
నెప్పు దప్ప బొంకేవునే నెజంగనా 1 పల్లవి! 


ఆవుల గాచిన నాటి యడవి కంపల చేర 

లావల నేడు మాయక అల్టే వుండేనా 

యేవంక నెవ్వతో నిన్ను నెనసి చేసిన చేత 

నీ వెంత మొజగిన నేనెళుంగనా | అప్పటి! 


వెన్నలు ముచ్చిలు నాడు వేడిపాలార గించిన 

అన్నువ నీ మోవి పాక్కులళ్లే వుందేనా 

వన్నెకాడ యెవ్వతెకో వలల జిక్కీన నీ 

నిన్నమొన్నటి సుద్దులు నేనెణుంగనా ॥| అప్పటి! 


రంగుగ మధురలోని రమణి మెత్తిన నాటి 

అంగడి గంధపు బూతలట్టే వుండేనా 

చెంగటి మొరగి కలసితివి వెంకట రోయ. 

నింగి మోచిన చేతలు నేనెటుంగనా | అప్పటి! 
103 


నాయకుడు దుష్టుడు, తప్పుచేసియు అనృత మాడువాడు నాయకుడు అన్యనాయికా 
సంపర్కముచే కలిగిన చిహ్నములు మాయకుం౦డగనే నాయిక ఇంటికి వచ్చెను. అతని 
శరీరమందలి సంభోగ చిహ్నములు నాయిక గుర్తించి ప్రశ్నించినది అన్నింటికి ఏవియో 
నెపములు చెప్పి తప్పించుకొన జూచినాడు నాయకుడు. కాని నాయిక ముగ్ధకాదు. ఆమె 
ప్రొఢ. ఈతనిమాయచేష్టలన్నియు బాగుగనెఅింగినది. అందుకేనాయకుని, ఈర్వాకషాయిత 
యగు యామె, దెప్పిపాడుచుచు దుఃభించుచున్నది పల్లవి లోనే నాయకుడు బొంకుటి, 
దానిని ఆమె గుర్తించుటయు జరిగినది. 


ఈ సంక్రీర్తనలో కృష్ణలీలలు, బాలకృష్ణుని మధురక్రీడలు, ఆధారముగ గొని 
అన్నమయ్య స్వయముగ నాయకర్డై, ఆ స్వామి సన్నిధి కొజికు ఎదిరి చూచి చూచ్చి, స్వామి 
కృష్ణావతారమందలి కొన్ని లీలలను ఊహించి, ఖండిత నాయికకు అనువుగా తన్నుదాను 
మలచికొనినాడు. ఇతర నాయికతో సంభోగ శృంగారము ననుభవించిన స్వామి స్వేద 
శరీరుడ్రైనాయికా గృహమునకు, రేయి బాగుగ గడచిన పిమ్మట ఏతెంచినాడు. తనస్వేదమునకు 
కారణము ఎప్పుడో తాను వ్రేపల్లెలో తోడి బాలురళతో కలసి గోవుల కాపరిగ ఎండలో తిరుగుటయీ 
అని చెప్పినాడు. నాయిక బేల కాదు. “ అప్పటి చెమట లళట్టే వుండేనా” అని ప్రశ్నించినది. 
ఆయన శరీరము పై గల నఖదంతక్షతములు అడవులలో తాను దిరిగినప్ప్తుడు అచటి కంపల 
చీరులుగా చెప్పగా “ ఆలగాచిన నాటి ఆ గాయములు నేటికిని మాయక అట్టే వుండేనా” 
అని అవి ఎవతియో తముకముతో చేసిన చేష్టలు అనుచు ఆయన గుట్ట బయట పెట్టినది. 
ఆయన అధరములు కందినవి. ఆటనట్టి పొక్కినవి గూడ. వానిని వెన్నలు దొంగిలించు 
రోజులలోని వేడి పాలారగించి నప్పటి పొక్కులుగా ఆయన చెప్పి తప్పించుకొన జూచినాడు, 
కాని ఆమె ప్రొఢ గదా | ఈ చిన్నెలన్నింటిని జూచి ఖండితయైనది ఆయన సమర్ధన 
అన్నింటిని ఖండి౦చినది ఆ చేతలు మైపూతలు శృంగార చిహ్నములు అన్నియును 
స్పష్టమగుటచేతనే ఖండిత నాయిక య్రైనది. కాని ఈమె లౌకిళ నాయిక కాదు దివ్య, 
అన్నమయ్య పరముగ జూచినను మధుర భక్తి తోడి చేతనుడు, మధుర భక్తుడు మై మరచి 
పరమాత్మయందే మనసునులగ్నము చేసి ఆర్తితో గానము చేసినపుడదిని ప్రయోజకమగునా? 
దానికి సుమధుర ఫలము లభింపదా? అందుకే ఆయన ఆపై చెంగట మొరగి కలిసినాడు. 
లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని దివ్య శృంగార లీలా వర్ణన ఈ విధముగ నొనర్చి 
అన్నమయ్య పదే పదే ఆ వేంకటరాయని సన్నిధిని పొందగలిగెను. దినమున కొక క్రీర్తనకు 
తక్కువ కాకుండగ వ్రాయగలుగుట కాతడు మధుర భక్తుడగుటయీ కారణము. 


104 


“ జిహ్యేక్తీర్తయ కేశవం ముర రిపుం చేతో భజ శ్రీధరం” (22) 


అని కులశేబరులు ఆనతిచ్చిన ముకుంద మాలను సంపూర్ణముగ అనుసరించిన 
వాడు అన్నమయ్య చారిత్రకాధారమును బట్టి 1 8వ శతాబ్దమునకు చెందిన వాడే యయిన 
పోతన తన“ భాగవతము'' నందును స్మరణ బక్తికి మిక్కిలి ప్రాముఖ్యమును సంతరించినట్లు 
మనకు తెలియును ప్రహ్లాదుని వలన స్మరణ బక్తీక్సి గోపికల మూలమున మధుర భక్తిని 
ప్రకటించినవాడు పోతన. 


“క్రీనాదు వర్ణించు జిహ్వ జిహ్వ”, 

“దేవదేవుని ఓంతించు దినము దినము” 

““వైకుంరబొగడని వక్రంబు వకక్రయే 

ఢమ డమ ధ్వని తోడి డక్కగాక” 

“చక్రి చింతన లేని జన్మంబు జన్మమే 

తరళ సలిల బుద్భుదంబు గాకి" 

“ముక్తి నిదిగాన వచ్చునే, ముఖ్యమైన 

శార్గ కోదండ చింతనాంజనము లేకి (23) 

ఈ తత్వము నెజింగిన వాడగుట చేతనే అన్నమయ్య కీర్తనా మార్గము నెన్నుకొనుట 


అందులకే ఆయన స్వయముగ ఏ నాయిక రూపము ధరించినను చివరకు ఆ శ్రీనివాసుని 
తోడి అనిర్వాచ్య సంసర్గము నంద గలుగుట 


మరియొక కీర్తనలో బండిత యగు నాయిక యొక్క విచారము సు ప్రకటితము 


“బంగారు వంటి దాన పచ్చివిటుడవు నీవు 
యొంగిలి నీమాట వింటి నేమి సేతురా 11 పల్లవి! 


కందు వగు నీ మేను కౌ గలించగానెనామై 

చందముగ నీమేని లచ్చన లంటెను 

చిందర వందరలైన జీడి వంటిది వలపు 

యిందులోనె కానవచ్చెనేమి వచ్చెరా | బంగారు! 


మొక్కితి నీ పాదాలకు ముందర మొక్కినవారి 
యెక్కడో కస్తూరి బొట్టు యిదె నన్నంటె 


105 


మొక్కలాన ముయికిని ముల్లు వంటిది వలపు 
యిక్కడనే కాన వచ్చె నేమిసేతురా [| బంగారు! 


బాగాలు నీ కిచ్చితేను పాగిన నీ తమ్ములము 

పోగులై తోడు తనపుక్కిలి నిండె 

బాగుగా శ్రీ వేంకటేశ పంట వంటిది వలపు 

యీ గతినే కానవచెనేమి సేతురా ॥ బంగారు! 


ఇందలి నాయిక స్వభావము మేలిమి బంగరు వంటిది నాయకుడు పచ్చివిటుడు 
ఆయన పలుకున వన్నియును అబద్ధములే ఇతర నాయికలకు చెప్పిన ప్రియోక్తులే ఈమెకును 
చెప్పెను అందులకే ఆయనవి ఎంగిలి మాటలు ఇతః పూర్వముదహరించిన కీర్తనలోని 
నాయిక యంతటి జాణ కాదేమో ఆమె నాయకుని శరీరము నందలి ప్రకటిత మగు 
చిన్నెలనుబట్టి అతని స్థితిని ఊహించ గలిగినది 


ఈమె నాయకుని రాకకు వేచి వేచి చివర కాయన దర్శనము కాగానే బిగియార 
కౌ గిలించుకొనినది ఆయన కౌగిలిలొ ఆయన శరీరమున కంతకు మున్నె పరస్రీవలన 
అంటుకొనిని మైపూతలు ఈమె శరీరమున కంటుకొనినవి వలపు జీడి వంటిది. జీడియంటు 
కొనిన గుర్తులు అంత త్వరితము గ మాసిపోవుగదా! ఈ విషయము నామె గుర్తించి ఇందులోనె 
కానవచ్చె నేమి వచ్చెరా అని విచారించినది 


అయినను సహించి పాదములకు మొక్కినది అంతకు మున్నె మొక్కిన వారికి 
చెందిన కస్తూరి బొట్టు ఆయన పాదములకు అంటుకొని యుండుటచే అది ఈమె నుదుటికి 
అంటుకొనినది ఆమె మనసు చివుకు మన్నది. అప్పటికిని ఓపికతో పోకలందించినది ఆ 
పోకల నోరితో ఆయన ఈమె అధర చుంబనము గావించగా అంతకు మునుపే ఆయన 
వేసుకొనిన తాంబూలపు ముక్కలు ఈమె పుక్కిలి నిండినది దానితో ఆయన బండారమంతయు 
బయటపడినది ఈమె దుఃబాతి శయము తీవ్రమైనది “ ఈ గతినే కానవచ్చె నేమిసేతురా” 
అనుచు వ్యధ చెందినది ఇట్లు బండిత నాయిక స్వరూప స్వభావములను అన్నమయ్య 
చక్కగా చిత్రించినాడు 

భక్తి పరముగనాలో చించినచో పరమాళ్ళుని పద సన్నిధిని కోరుకొను భక్తులు కొల్లలు. 
కోరిన వారికి కోటి వరాలను కాదనక గుప్పించు కరుణా స్వరూపుడు ఆ శ్రీనివాసుడు, 
అన్నమయ్య గారు నాయికా భావము వహించి ఆయనకై మధుర భక్తితో తపన చెందు 

106 


సమయమునకు ఏ భక్తునకు ( బక్తురాలికి) అబెదాను బూతి నొసంగుచుండెనా ఎవరి 
కీర్తనలకు ఉప్పాంగి అవుందాను బూతిలొ నోలలాడుచుండెనా ఎవరి 
పరిచర్యలందుకొనుచు౦డెనొ, ఎవరెవరి కానుకలు స్వీకరించు చుండెనొ, అందుకే ఈ నాయిక 
(అన్నమయ్య) ను కటాక్షించుటకు వచ్చుటలొ ఆమందమైన జాప్యమే జరిగినది మొత్తము 
పై ఈయన మొర వినినాడు తక్షణమే బయలుదేరినాడు ఉన్నవాడు ఉన్నబ్లు బయలు 
దేరినాడు తనయవస్థను గమనింపలేదు గజెంద్రుని రక్షించు సమయమున బయలుదేరినబ్లు 
బయలుదేరెనేమో | అంతకు బూర్వము ““అలవైకుంర పురంబులో . _ ఉత్పల పర్యంక 
రమావినొదియైన శ్రీహరి వివాద ప్రోద్ధత శ్రీకుచొపరి చేలాంచల మ్రైనను వీడకుండ 
గజప్రాణావనొత్సాహియై'' చనుదెంచినట్లు అన్నమయ్య గారిని కరుణించు టకు శ్రీ వేంకటేశుడు 
తొనున్నస్థితిని మరచివేంచేసి నాడు ఇట్టి ఖండిత నాయికస్థితిని అనుభవించిన అన్నమయ్య 
ధన్యుడు 


ఇట్టివే మరి కొన్ని క్తీరనలు చూడనగును 
ఇ ర్త 


క్ష ఏ వూరికే వూరు ఎక్కడికి ఎక్కడ 
నీవు మాకు నికనేల నిజమైనా జెప్పరా 
అర్జమ రేతిరి దాకా నందు నిందు నుండి వచ్చి 
వద్దువోరా నీకు నింత వలసి నొల్లములు 


వద్దు నీకు మా కోడి వట్టిమాటలు 

ముద్దులు నీపై గునిసి మురిసెబోయికను పల్లవి! 
ఈడవచ్చి ప్రియము నాకేమి చెప్పేవిందాకా 

గూడి నాకకే బ్రియము గులుకరాదా | 

వొడిక నిందాక నీవు వచ్చిన నేరమికి 

సూడు బాడు జెనకే బొ సాలపు చేతలనే 1వద్న!! (12-50) 


గరిమతో నిన్నిట్టా గల నీకు 
బెరసిన నా మీద బ్రియమున్నదా ॥ పల్తవి॥ 


చు 


107 


తను రోమ రోమ రంధ్రములను బ్రహ్మాండ 

జనన సంహార విచారములు 

మనసున నీకివి మంత్రములై, నన్ను 

గనుగొని కరుణించ గలదా వేళ 11గరిమ!! (30-27) 


6. కలహాంతరిత 


|) పతి మవమత్య పశ్చాత్‌ పరితప్తా కలహాంతరితా 

అస్యాశ్చేష్టా భ్రాంతి, సంతాప, సమ్మోహ, నిశ్వాస, జ్వర ప్రలాపాదయః (రసమంజరి) 
1). ప్రియోక్తులు పలుకుచున్నను ప్రాణనాధుని ఎవతె కోపముచే తొలగించి పిమ్మట 
తాపము నొందునో అట్టిది “కలహాంతరిత* యనబడును (సాహిత్య దర్పణము) 
॥). ఈర్చా కలహము వలన వెడలిన ప్రియుడు మరలిరాకుండుటచే అమర్హ వశయగు 
నాయిక “కలహాంతరితి” యనబడును, (నాట్య శాస్త్రము) 
౧౧ అల్కనధిపు దెగడి అనుశయము జెందు సతి “కలహాంతరిత'” 

చేసిన నేరిమిది నీతో చెప్పక పోదు 

దోసము లేదనవయ్యు తొత్తనీకు నేను 1|పల్లవి!। 

పడిబెట్టి నట్టీ నా సవతి మచ్చరమున 

తొడి బడ నూరలే దూరితి నిన్ను 

జడీగొన్న ఆపెలోడి జగడపు వేళనిన్ను 


వడిసాకాలు దాకినా వడి మొక్కనైతిని చేసిన! 
గాటపు బొరుగువారి కాంతాళపు బరాకున 

మాటాడినా నీతోడ మాటాడనైతి 

నాటగ నాపెదిట్టుళా నాతమ్మ నీపై బడీతే 

పాటించి తుడుపనైతి బంతమియ్యనైతిని 1 చేసిన! 


దిమ్మురేచే వారి తోడ దిట్లాడే పరాకున 
యెమ్మెతో నీవు వచ్చిన దెజఖుగనైతి 


108 


కమ్ముక శ్రీ వేంకటేశ గక్కున నన్ను గూడితివి 
నెమ్ముదిగా సంతసాన నిన్నుమెచ్చనైతిని చేసిన! (18-42) 


ఈర్వా కలహములచే నాయకుని కరినోక్తులాడి పిమ్మట పరితాపము నొందు నాయిక 
కలహాంతరితయన బడును 


ఇందలి నాయిక అసూయా గర్వాదులచే స్వామి యెడల నెన్నియో అపరాదములు 
చేసినది పిమ్మట తన తప్పులను గుర్తించి పశ్చాత్తాపపడుచున్నది తనను క్షమింపుమని 
వేడుకొనుచున్నది 


సవతి మచ్చరమున ఆవేశ మధికము కాగా స్వామిని దూరినది. మాబాడకుండ 
ను౦డినది అసలు ఆ స్వామి వేంచేసినదే యెజుగ నంతటి పరాకు చిత్తగించినది 


సవతితో పోరు పెంచిన సమయమున స్వామికి తన పాదము సోకినా అది తెలిసికొని 
ఆయన కాళ్ళకు వంగి మొక్కలేదట సవతులను తూలనాడు సమయమున ఈమె నములుచున్న 
తాంబూలము కొంత ఆయనపై పడినను సరకు సేయక్క తుడువక అల్లే కలహించెనట 


అయినను స్వామి ప్రేమతో ఆమెను కమ్ముకొని కూడెను అప్పటికిని ఆమె 
సంతోషింపలేదు ఆయనను మెచ్చుకొనలేదు మిక్కిలి ఆలస్యముగ తన తప్పును తెలిసికొని 
పశ్చాత్తపపడుచున్నది. నాయిక చేసిన దోసము చెప్పక తీరదన్నట్లు తన నేరములన్నియు, 
నేకరువు పెట్టీ తన దోసములను మన్నించమని వేడుకొనుచున్నది 


బక్తులందరును చేసెడి పని ఇదియే స్వామి కరుణా కటాక్షము కొజకు ఆయనను 
స్తుతించెదరు కొలిచెదరు. పూజించెదరు. ఆయన గుణ గానము చేసెదరు. చివరకు 
ఏమేమో పలుకుచు ఆయనను అదిక్షేపించెదరు. తిరస్కరించెదరు తుదకు బాహ్య స్పృతిలోకి 
వచ్చి తమ తప్పులను తెలిసికొని పశ్చాత్తాప పడెదరు. 


ఉదాహరణకు రామదాసు జీవితము నందలి యొక ఘట్టము విషయమును 
స్పష్టపరచుచున్నది 
రామదాసు చెజిసాల పాలైనపుడు ఆయన ఎంతగనో రాముని వేడుకొనినాడు భటులు 
పెట్టిడి బాధలెక్కువైనవి తానెన్నెన్ని సేవలు చేసినాడు సీతమ్మవారికి చింతాకు పతకము 
లక్ష్మణునకు పచ్చల పతకము, ఆయనకు స్వయముగా గుడులు, గోపురములు, చుట్టు 
ప్రాకారములు ఏర్పాటు చేసెను ఇవన్నితానుగా చేసినవే, కాని దశరధుడో, జనకుడ్‌ో చేసినవి 
109 


కావు. ఇందులకు ఆరు లక్షల పైకము వెచ్చించినాడు అది చెల్లించు వరకును తనకు శిక్ష 
తప్పదు రాముడేమో కులుకుచు తిరుగుచున్నాడట అందులకే ఆయనను భక్తిపారవశ్యమున 
నిలదీసినాడు అట్టి శక్తి భక్తునకు మాత్రమే కలదు సంతాపము తోడి సమ్మోహమెక్కువై 
పప్రలాపములు పుట్టినవి 

““ ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్రా” అని నిర్మిహమాటముగ 
నడిగినాడు. కాని అంతలోనే పళ్చాత్తాప పడి శరణు వేడుకొనినాడు 


“అబ్బా తిట్టితినని అయాసపడ బోకు రామచంద్రా 
దెబ్బల కోర్వక అబ్బా తిట్టితినయ్యా రామచంద్రా” 


ఇది ప్రణయ కలహము కాకున్నను బక్తి కలహము. భక్తుడు భగవంతుని కరుణ 
కొరకు ప్రాకులాడు సమయమున చేసెడి ప్రయత్నములలో నిది యొకటి ఆత్మ పరమాత్మను 
సమీపించ వలెననెడి తపనలో కొనసాగిన భక్తి పారవశ్యము నందలి అవస్థలలో నిది యొకటి 


అన్నమయ్య గారి పై కీర్తనలో ఇట్టి భావమే ఇమియున్నది లౌకికముగ చూచినచో 
మనకు కేవలము కలహాంతరితయనెడి శృంగార నాయిక మా త్రమే కానవచ్చుట కాని ఇందలి 
నాయిక లౌకిక శృంగార నాయిక కాదు భక్తి శృంగార నాయిక మధుర భక్తిలో పరవశించిన 
నాయిక అన్నమయ్యయే స్వయముగ నాయికయై తక్కిన మధుర భక్తులపై మచ్చరముచే 
నిట్టి కీర్తన రచించె ననిపించును “భక్తులకు కాము క్రోధములుండునా” అనెడి 
సందేహమునకిచ్చట తావు లేదు ఏలనన భక్తి తారస్థాయికి చేరినప్పుడు ఇహ ప్రపంచమును 
మరచిన భక్తుడు పొందెడి అనేక అవస్థలలో ప్రలాపము అను స్థితిలో తానేమి చేయుచున్నాడు 
అను ప్రశ్నకు తావులేదు మొహమధికమై ఉన్మాద స్థితివలన ప్రలాపము సంబవించును 
దీనినే ప్రతిపాదించుచున్న'“రసమం౦జరీ” కారుడు “' కలహాంతరిత' ' కు నిర్వచనము చెప్పుచు 
దానియొక్క చేష్టలు ఇట్లు చెప్పినాడు “ అస్యాచేష్టాః- భ్రాంతి, సంతాప, సమ్మొహ, నిశ్వాస, 
జ్వర, ప్రలాపాదయః” 

ఇది లౌకిక నాయికల విషయము ఇక బక్తి రసమున అ(గ్రస్థాయికి చేరుకొనినప్పుడు 
భక్తునకు స్వామి సామీష్యము కొరవడి నప్పుడు గాని, స్వామి పరీక్షించినప్తుడు గాని ఇట్టి స్థితి 
కలుగుటలొ ఆశ్చర్యమేమున్నది. “రామకృష్ణ పరమ హంస” ఇట్టి ఉన్మాద స్థితిని ఎన్నియో 
మూరులు పొందినాడు. 


110 


ఇట్టి స్థితినే నమ్మాళ్వారులు పొందినట్లు ఈ పాశురము వలన మనకు స్పష్టమగును 
ఈయన ద్రావిడ వేదమను తిరువాయ్‌ మొజి అను దానిని రచించెను అది యంతయు 
నుధుర భక్తి సంపన్నము. 


“పోకు నమ్బీ యన్దామటైపురై కణ్ణిన్తశవ్వాయ్‌ ముజువలుమ్‌ 
ఆకులబ్ధ్గళ్‌శియ్యవళి తజ్మేనోత్తోమే యామ్‌ 
త్తోశ్రిమామయిలార్‌ కళ్‌ నిన్నరుళ్‌ శూడ్‌ వార్‌ శలియో శ్రెవెత్తెళ 
ఆకల్‌ పోకవిట్టు కుళలూతు పోయిరున్తే 


స్వామి యొక్క సౌందర్యమును తిరస్కరించుచు పెడమొ గమన నాయిక (నమ్మాళ్వారు) 
“నీవెవరి కొప్పును చూచిమోహించితివో అక్కడికే పొమ్ము అని కసరు కొనుట ఇందు వర్ణితము. 
“వారెచ్చట నున్నారు అని స్వామి ప్రశ్నింపగా “నీవు వేణు గానము చేసినచొ వారు 
అభిసారికలైనీ వద్దకు వత్తురు" అని నాయిక సమాదానము నిచ్చెను (24) 

అన్నమయ్యయు ఇట్టి స్థితినే పొంది “కలహాంతరిత నాయికయై ఆ స్వామి 
లోపములనెన్నినాడు. చివరకు ఆయన మనోనాధుడైన శ్రీ వేంకటేశ్వరుని కృషకుపాత్రుడైనాడు 

ఇట్టి కలహంతరితగా ఒండు రెండు కీరనలతో దక్క మిగిలిన అన్నింటిలోనూ మనకు 
అన్నమయ్యయే కన్పించును అలమేల్మంగాది దివ్యనాయికలకు కలహాంతరిత సంబందమైన 
పదములలో ఒకటి రెండు తావులందే ప్రవేశము కలదు నా దృష్టికీ వచ్చిన దివ్యనాయిక గల 
కీర్తన 

ఏమి చెప్పుదు కాతాళమిట్లాయ నావలపు 

కామించిన దాన నీకు కరుణించు మికను 11పల్లవి!! 

కుప్పళించి నిన్న రాని కోపమే జూపితి గాని 

చొప్పుగా నెదుట నిన్ను జూడనైతిని 

చెప్పకు బుద్దులనుచు చెలికి మొక్కితి గాని 

ముప్పిరి జేతులెత్తి మొక్క నైతి మీకును ॥ ఏమి! 

తత్తరించి నీవు సేసే తప్పు లే పట్టితి గాని 

ఒత్తి నీ విచ్చే బాగాలు పట్టనైతిని 


1111 


ఇత్తల సవతులతో నెమ్మెలు చెప్పితి గాని 

హత్తి నీతో నవ్వుచు బ్రియములు జెప్పనైతి ఏమి! 
వెక్కసపు మాటాడగా వీగనొత్తితి గాని 

తక్కక జూచిన నీపాదా లొత్తనైతిని 

నిక్కి శ్రీవేంకటేశుడ నే నలుమేలు మంగను 

నుక్కువ నేర్చితి గొని మంకు నేరైతిని ఏమి! (20-548) 


ఇందలి నాయిక అలమేల్మంగ దివ్య శ్రీనివాసునకు మరియొక దేవి శ్రీదేవి ఆమె 
యొద్ద కేగి తనను నిర్లక్ర్యము చేసెనను ఈర్చ్యచే కాబోలు అలమేల్మంగ స్వామిపై నిరాదరణ 
చూపినది. హితములు చెప్పబోయిన చెలికి మొక్కినది గాని స్వామికి మొక్కలేదు. ఆయన 
తప్పులనెన్నినది సవతులతో మాటాడినది గాని స్వామితో పలుకనైన లేదు. పాదములొత్త 
లేదు మూర్ధత్వమును తెలిసికొనలేదు, కాని మక్కువ మీరగ ఆయన కొరకు తపించుట 
తెలిసినది ఆ మీరిన మక్కువ చేతనే ఆమె అలుక బూనినది అందులకే కలహించినది, 
ప్రణయ కోపము గడ్డిమంట వంటిది తృటిలో శాంతించినది తన తప్పును తెలిసికొనిన 
యామె పశ్చాత్తాపము బొంది తన్నుతాను నిందించుకొనుచు స్వామిని వేడుకొనినది. 


తక్కిన క్తీరనలలో అన్నమయ్యయే కలహాంతరిత. మధుర భక్తి పరాకాష్ట నందిన స్థితి 
ఇది ఈ క్రింది కీర్తనలో అన్నమయ్యయే మునకు గోచరించును 

తొలుత నిన్ను దిట్టే దోసకారిని 

పలుమారు మాకేల బాతి పడేవయ్యా || పల్లవి! 

నిచ్చనిచ్చనీమీద నేరములు యెంచి యెంచి 

పచ్చిసేసే నేనెంత పాప జాతిని 

నుచ్చరపు దాని నింతే మంచి దాననా నీకు 

యిచ్చగించి నాచెజిగు యేల పట్టేవయ్యా || తొలుత! 

పట్టినీవే పెనగ బలిమి దప్పి౦చు కొనే 

నెట్టన నేనెటువ౦టి నిష్టూరినో 

ట్రవై శ్రీ వేంకటేశ తేజాన నన్ను గూడితి 
విట్టి కదపలోన నేలమొక్కేవయ్యా తొలుత! (20-257) 


112 


ఇందలి నాయిక అన్నమయ్యాయే నాయికా భావము వహించిన దాను స్వామితో 


కలహించినాడు. కొంతసేపటికి తన దప్పును దెలిసికొని పశ్చాత్తాప పడిన విషయము ఈ 
పదము నందు సుస్పష్టము. 


ఇట్టివే కొన్ని కీర్తనలు 


2 


అప్పటి కాతాళాన నంటిగాని నిన్ను 
అప్పగించే నా వలపులంటిగా నిన్ను || పల్లవి! 


వీడిన నీనా సంధి విరహ తాపపు వేళ 

ఆడరాని మాటలెల్ల నంటీగా నిన్ను 

యీడనే నీవు మన్నించే దించుకా నెరుగలేక 

తఇదురోలు మాట దప్పె నంటిగా నిన్ను | అప్పటి!! (20-316) 


నాయిక వశ్చాత్తాపము నందుట ఈ పదమునందు గమనింపవచ్చును. 


న 


ఏలిన వారి సెలవేమి సేసినా 
నాలినా చేత లెల్లాను నవ్వు సేసుకొమ్మీ ॥1పల్లవి॥ 


తాలిమి లేనిదాన తమకించి నిన్నునిట్టి 

వేళతోనె రావనుచు వెంగె మాడితి 

నీలాగు నెజఖుగక నేరము లెల్దానెన్నితి 

వోలవేయ కిక నన్నీ నోరుచు కొమ్మీ ॥॥ఏలిన!! 


వేటూరి ఆనందమూర్తి గారిచ్చిన ఉదాహరణ 


ఎంతవాడవైన నిన్ను నింతసేసితి 
ఇంతిని నాయపరాదా లెట్టోరి చేవయ్యా 1॥ఎంత!! 


మనసు నొప్పించితి మాటలెల్లానాడితి 


చెనకగా వద్దని పై జేయి వేసితి 
పెనిగిలి నీతోడ ప్రేమరెట్టించగాను 


యెనసి నాయపరాధా లెట్టోరి చేవయ్యా ఎంత! (17-565) 


113 


7. ప్రోషిత పతిక 
1... దేశాంతర గతే భర్రరి సంతాప వ్యాకులాపోష్రిత భర్యరా (రసమంజరి) 


1... ఎవతె పతి నానా కార్యవశమున దూరదేశమేగునో, మదన దుఃఖార్తయగు నామె 
ప్రోషిత భరకయగును - సాహిత్య దర్పణము, 


॥॥ నానా కార్యాసక్తుడై ప్రియుడు దేశాంతరము వెడలగా కేశ సంస్కారాదులను వర్ణించి 
యుండు నాయిక ప్రోషిత భర్చక యగును. - నాట్య శాస్త్రము 


౫ నిజెశుడు, విదేశ గతుడైన గృశత దాల్చునతిన ““ ప్రోషిత పతిక'' 
- కావ్యాలంకార సర్యగ్రహము, 


అన్నమాచారుని క్తీర్తనలలో ప్రోషిత పతికకు దివ్య శృంగార వర్ణనము నందు 
స్థానము౦డుటకు వీలులేదేమో యని డా, వేటూరి ఆనందమూర్తిగారు అభిప్రాయ పడినారు. 


“ప్రోషిత భర్శకా, ప్రవత్స్యత్సధికాది నాయికా భేదములు మాత్రము తాళ్ళపాక 
కవుల దివ్య శృంగార వర్ణన ప్రదానము ఖైన పదములందంతగా గొచరములు కావు. తుదిని 
బేర్కొన్నయీ యవస్థా నాయికలకు లౌకిక శృంగార వర్ణనమున గల స్థానము దివ్య శృంగార 
వర్ణనమున నుండుటకు వీలు కాదేమోయను కొందును. వైష్ణవాలంకారికులగు రూపగోస్యామి 
ప్రభృతులు కృష్ణరతి విషయమున సామాన్యాబెదములను బరిగణింపక స్వీయా, పరకీయా 
నాయికలను మాత్రమే పరిగణించినారు. తాళ్ళపాక కవుల దివ్య శృంగార పదములలోను 
మనము అచ్లే అవస్థా నాయికలను లెక్కించు పట్టున ప్రోషిత పతికా, ప్రవత్వ్యతృ్సతికా 
భేదముల నంత విస్పష్టముగా గుర్తింప జాలని కారణమున వానిని విడచి విప్రలబ్బ నాయికను 
మాత్రమే స్మరింతుము'' (25) 

తాళ్ళపాక అన్నమాచార్యుని రచన లన్నింటిని (శృంగార రచనలు) పరిశీలించినచో ఈ 

షయము తేటతెల్లమగును స్పష్టముగా గుర్తింప జాలక పోవుట వాస్తవమే అయ్యును అట్టి 
పోకడలున్న ఒకటీ రెండు క్రీరనలను ఇచ్చట ఉదహరింతును. 

నిజేశుడు దేశాంతర గతుడై యుండుట వలన మదన దుఃఖార్తర్దై, కృశత వహించి, 
కేశ సంస్కారాదులను సైతము వర్జించి యుండు నాయిక ప్రవత్స్యతృతిక లేక ప్రోషిత పతిక 
యని యాలంకారికుల మతము, 


1164 


దేశము అనగా కొన్ని పల్లెలు, పట్టణములు గల భూమియను అర్థముతొ పాబు 
(ప్రదేశము అనునది కూడ నిఘంటువులలో చూడనగును అట్లే ప్రదేశము అనగా స్థలము, 
చోటు, తావు అనియు నర్ధములు గలవు, కావున ఉన్నతావు వదలి వేరు తావులకు బోయిన 
వానిని గూడ దేశాంతర గతుడని చెప్పుకొనన విజ్ఞుల కభ్యంతర ముండదని యనుకొందును 
ఈ క్రింది కీర్తనను '“ ప్రోషిత భర్శకి' కు ఉదాహరణముగ నీయ వచ్చునను కొందును 


ఎప్పుడు వచ్చునో యంటా నెదురు చూచీ బతికి 


తప్పీదేరు మోము తోడ దాచలేదు ప్రియము (పల్లవి! 
వేట వోయిన మగడు వీధిరాగా కిన్నెర 

మీటుచు దా నిక్కి చూచి మేడపై నుండి 

గాటపు గుబ్బల కొంగు గప్పదు జారిన నింత 

ఆటది వలచే నేని ఆపరాదు ప్రియము (1ఎప్పుడు! 


తేకువ మెరసి రాగా తిరువేంకటేశు జూచి 

వేకపు దురము తోడ విజ్ఞవీగీని 

కాకతోడ జిత్త మెల్ల గరిగి నీరై మించె 

యేకట నెవ్వరకైన నెంత గాదు ప్రియము 1 ఎప్పుడు! 


ఇందలి నాయిక పతి ఎప్పుడు వచ్చునో యనుచు ఎదురు చూచుచున్నది ఆమె 
ముఖము అలసట గలిగినట్లున్నది ఆ నీరసించిన మొగము ఆమె మనసులో దాగిన పతి 
యందలి ప్రేమను చాటుచున్నది. 


పతి వేటకేగినాడు ఎప్పుడు మరలివచ్చునో యేమో ఎంతకును రాడు జారిన 
కొంగు సవరింపదు. కిన్నెర మీటుచు మేడపై నుండి నిక్కి చూచును మదన తాపము 
'హెచ్చినది. అందులకే కాకతోడ చిత్తమెల్ల కరిగి న్నీరైనది ఎవరినైన కోరిక ఎంత పనినైన 
చేయును. 


ఇచ్చట వేటకేగుట యనగా ప్రియురాలిని వదలి ఇతర ప్రదేశమున కేగుట అనగా 
దేశాంతర మనియే భావము శరీరము కార్యము నొందినట్లు కనబడకున్నను మనసు కరగి 
న్లీరైనది. అనగా మదన దుఃఖార్త యైనదనియే గదా భావము స్త్రీ వలచినచో ఆమె ప్రేమను 
పట్టియు౦చుట ఎవరికిని సాధ్యము కాదు. “ ఆటది వలచెనేని ఆపరాదు ప్రియము” అని 


115 


మొదటి చరణము నందలి చివరి పాదము. దీని వలన వేట్టకై ఏగిన తన ప్రియుని కొరకు 
నాయిక మదనార్హయ్రై యున్నదనియు, ఆమె వలపు ఆపరానిదనియు, అందులకే ఆమె 
మనసు కరిగి న్నీరెినదనియు తెలియుచున్నది. ఇట్లు అలంకారికులు చెప్పిన “ప్రోషిత 
పతిక* లక్షణములు కొన్నియ్రైనను కలిగియుండుటచే ఈ పదము నందలి నాయిక ప్రోషిత 
భర్శృక యని చెప్పవచ్చును. ఈ క్రింది పదము నందును ప్రోషిత పతిక పాడ గాంచవచ్చును. 


అతనికీ నిది పరాకౌనో కాదో 
కాతరపు బ్రమనే గాచుకున్న దానను (30-102) 
ప్రోషిత పతికగా మీరాబాయి నీ క్రింది పదమున గా౦ంచవచ్చును. 


మాయీ మేరా పియా బిన్‌ అలూణోదేస్‌ 

రాగ రంగ్‌ సిణగార్‌ నభావై, ఖులిరహై సిర్‌ కే కేస్‌ 
సాదణ ఆయో సాహిబ్‌దూరే, జాయిరహే పరదేస్‌ 
సేజ్‌ అలూణీ భవన అకేలే, రైణ్‌ భయంకర్‌ బేస్‌ 

ఆవ సలూణీ ప్రీతమ్‌ ప్యారే, బీతే జో బస్‌ బేస్‌ 

మీరాకే ప్రభు హరి అవినానీ, తన మన కరూం సబొపేస్‌ 
(మీరా బృహత్ప్సద సంగ్రహ్‌ 34-37) 


8. అభిసారిక 
| స్వయ మభి సరతి ప్రియ మభి సారయతి వాయాసాభిసారికా - రసమంజరి 


1 మద్యమదముచేకాని, మదన పారవశ్యముచే గాని లజ్జను విడచి కాంతుని యొద్దకు 
పోవు నాయిక “ అభిసారిక ' యనబడును, - నాట్య శాస్త్రము 


॥ కాంతాభి సరణ శీల యభిసారికాఖై చెలువు మెజియు 
= కావ్యాలంకార సంగ్రహము 


౪ ఎవతె మదన వశం వదయై కాంతుని తన కడకు రప్పి౦చుకొనునో లేక్ర తానే యాతని 
కడకు బోవునో ఆ నాయికను పండితులు “అభిసారిక యందురు.- సాహిత్య దర్చృణము 


116 


యెందాకా సిగ్గువడే నిప్పుడు నీవు 

కందువలెల్లా నంటి కౌగిలించరాదా పల్లవి! 
పూచిన తంగేడు వలె బొలతి నిలుచున్నది. 

కూచుండు మనరాదా కోరి నీవద్ద 

రాచిలుక వలెనే రవభిగా మాటొడీ 

చేచేత మెచ్చి సంతోసించగ రాదా ॥ యెందాకా!! 


యెలమి రాయంచవలె నింటికి వచ్చేనిపుడే 

చెలరేగి కాపురాలు సేయరాదా 

కొలని తుమ్మెదవలె కోరి నిన్ను బాయలేదు 

పిలచి లాలన సేసి బెరయగరాదా [1 యెందాకా॥ 


అందపు గోవెల వలె ఆకు కోరికి నీకిచ్చి 
చెంది పొత్తుల వీడెము సేయరాదా 
ఇందునే శ్రీవేంకటేశ యీకె నిట్టి యేలితివి 


పొందుల రతులు తలపోసి కొనరాద [1[యెందాక!! 


ఇందలి నాయిక స్వయముగ నభిసరించినది. మధ్యవర్తిగ చెలికత్తె కాబోలును 
రాయంచవలె ఒయ్యారముగ నడచి కాంతుడున్న ఇంటికి యరుదెంచినది. రాచిలుక వలె 
మాటాడీనది. పూచిన తంగేడు వలె నిలచినది ఇది బాహ్య సొందర్యవర్ణణా వోషము. 
ఇందలి అంతరార్థము మరియొకటి గలదు. నొయిక నడక రాయంచ వలెనున్నది అనగా 
అందమైన నడక నడక యనగా నడత యను కొనినచో నాయిక యొక్క (మధుర భక్తుని) 
ప్రవర్తన ఉత్తమ మైనదని భావము. ఆమె చూచుటకు పూచిన తంగేడు వలెనున్నది, ఇచ్చట 
ఆమె యనగా అత్మ ఆత్మ వికుంచినది. అనగా భగవత్సంబంధమైైన జ్ఞానముకలిగి 
యున్నదని అర్ధము. ఇంక ఆమె పలుకులు చిలుక పలుకులు. చిలుక మనమేది నేర్పించిన 
దానినే తిరిగి పలుకును. ఇచ్చట భక్తుడైన అన్నమయ్య గురూపదేశమును బొందినవాడు. 
ప్రహ్లాదుని వలె నోరు నొవ్వంగ హరిక్తీర్తి నుడువువాడు. ఆ శ్రీమన్నారాయణుని స్మరణము దక్క 
అన్యచింతనలేని వాడు సదా కొలనిలోని తుమ్మెద వలె పద్మమునెడ బాయక పరమాత్మను 
అంటిపెట్టుకొని యుండు స్వభావము గలవాడు. ఆ కారణముగనే ఆయన ఇంటికే అనగా 
కోవెలకే అభిసరించినవాడు. కొండంత దేవుని యొద్దకు ర్తిక్త హస్తములతో పోవుట పాడికాదు 

117 


గదా! అందులకే ఆకులు (తాంబూలము) కొని పోవుట. కోయిల ఎట్లు ఆకులను కొరికి 
వేయునో అట్లు అందముగతాను సిద్ధము చేసిన విడెమును కొరికి మరీ ఆయనకు సమర్ప్చించినది. 
కొరికినచో నది యెంగిలి యగును గదా! అను సందేహము కలుగక మానదు. కాని ప్రేయసీ 
ప్రియుల మధ్య ఇట్టి ఎంగిలి మంగలములు అను భేద భావములకు తావు లేదు. వీరు లౌకిక 
ప్రేయసీ ప్రియులు కారు. అన్నమయ్య సాహిత్యమున లౌకిక శృంగారమునకు తావులేదని 
ఇతః పూర్వమే పలు మారులు మనవి చేసి యుంటిని, ఇది ఆత్మ పరమాత్మల మధ్య నడచు 
దివ్య శృంగారము, 

వికసించిన జ్ఞానముతో సతృవర్తన కలిగిన భక్తుడు పదేపదే హరి నామస్మరణ 
చేయుచూ నాయికా భావము వహించి అందించిన నైవేద్యమును భగవంతుడు అందు కొనక 
మాౌనునా” శబరి అందించిన ఎంగిలి పండ్లను భుజింపలేదా? విదురుడు అందించిన అరటి 
పండు తొక్కలను స్యీకరింప లేదా? అందునను ఇచ్చట తాంబూలమన గా హృదయ మనియీ 
భావించ వలెను. ఆ హృదయము తొలుత అజ్ఞానముతో మలినమైనదే కాన గురూపదేశమైన 
పిమ్మట దోషరహితమైనదే. అందుకే శ్రీ వేంకటేశుడు ఆమె నట్టే యేలుట. ఈ విషయములన్నియు 
చెలికత్తె చేత చెప్పించినాడు అన్నమయ్య, అభిసారికగా వచ్చిన నాయికను శ్రీ వేంకటేశుడు 
ఆదరించి పరిపాలించుటయే ఈ క్రీర్రనలోని భక్తికి పరాకాష్ట 

ఈ క్రింది క్రీరనలొ అలమేల్మంగా శ్రీనివాసుల పరమైన దివ్య శృంగార లీలా వేషము 
గౌంచవచ్చును అలమేల్మంగయే అభిసారికయై శ్రీనివాసుడున్న చోటికి అరిగినది ఈ కీర్తన 
యందును చెలికత్తె ప్రమేయమున్నది ఇచ్చట చెలికత్తెగా అన్నమయ్యయే పూనుకొనెను. 

ఏమి నవ్వులు నవ్వేవు ఎజీగెజీగుండీ నీవు 

కాముకురాలైన దాని గౌ గలించరాదా || పల్లవి! 

చెక్కిట చెమట తోడ చెలినీ వద్దికి వచ్చే 

వుక్కుమీరి చన్ను జన్ను నొారయగాను 

యెొక్కుడైన యాసలతో నెదుట నిలుచున్నది 

(గక్కన నలవు దీర గౌగలించరాదా 11ఏమి॥ 


క్రామ్ముడి జారుతోడ గోరి నీ వద్దికి వచ్చే 

కమ్మువిరులు వీపుపై గడు రాలుగా 

నిమ్మపండ్ల కానుక నీకు నొసగినదే 

కమ్ముకొనీ లాలించీ గౌ గలించరాదా ఏమి! 
118 


ముదముప్పాంగ నలమేల్‌ మంగ నీవద్దికి వచ్చే 

గుదిగొన్న వాసనలు గుబులు కోగా 

ఎదపై శ్రీవేంకటేశ ఇరవాయ గూడితిని 

కదిసి ఇంకా నింకా కాగలించరాదా 1 ఏమి! 

కాముకురాలై కొరి నీవద్దకు వచ్చిన అలమేల్మంగను ఏలుకొమ్మని దూతి చెప్పుటయు, 
ఆమె తమిదీరునట్లు శ్రీ వేంకటేశుడు ఇరువుగ గూడినట్లును వర్ణితము నాయిక ఏ యవస్థలొ 
స్వామిని చేరినను కొరినను అంత్యమున శ్రీ వేంకటేశ్వరుని ఆలింగన సుఖము లబించుటయీ 
అన్నమయ్యగారి ప్రతిపదము నందలి ముఖ్య వోషము, ఇంకను ఈ క్రింది క్రీరనలను 
గమనింపవచును 
మ అవధారు చిత్తగించవయ్యా యీాకెదిక్కు 

కవగూడి యిప్పుడిట్టె కౌ గలించవయ్యా ॥| పల్లవి! 

చినుకు చిరుచెమట చెక్కుల వెంట గారగా 

వనిత ఇదివో నీవద్దికి వచ్చె 

కొనలువేళ్ళదురుము కొంత గొంత ముడుచుకు 

యెనలేని తమితోడ నిదె నిలుచున్నది అవధారు! (28-462 


2. అద్దమ రాతిరి కాడ అలపు చూడకవచ్చే 
చద్దికతో పీటపై గూచుండ బెట్టుకోవయ్యా పల్లవి! 


సారె జారు దురుముతో సతినీ ఇంటికి రాగా 

జీరల చెమట గారీ జెక్కుల వెంట 

చేరి సురటి విసరి చెంగలువలు ముడిచి 

గౌరవించి పరుపుపై గాగలించుకోవయ్యా ॥అద్దమ!! (29-420) 

3. _ నేనెఅిగినవే తొల్లి నీ సుద్దులు 

మానగద వయ్య నీ మతకము లెల్లను పల్లవి! 

నీవున్న యిక్కు లెజీగి నెలత యీడకే వచ్చె 

సేవ సేయరమ్మని చెప్పింపితివో 

వోవల నీవప్పటిని వొట్టేల పెట్టకునేవు 

దేవరవు గావా నీవు దిమ్మరి తనానకు |నేనెజిగినదే!! 
119 


డా. వేటూరి ఆనందమూర్తిగారి ఉదాహరణ 

““కామి౦చి నీవరుగ గలయు నాయకుడు నే 

డేమి భాగ్యము సేసెనే తరుణి 

కాగిన గుబ్బల మీద కమ్మ జెమటల దొప్ప 

దోగిన బయ్యెద కొంగు దూలగను 

వేరైన కొప్పున క్రొవ్విరులు దురిమి విజ్ఞ 

వీగుచు నీవెటు వాయ్యేవే తరుణి ॥నేనెజిగినవే! (12-142) 

ఈ పైన నేనుదహరించిన కీర్తన త్రయములో అభిసారిక స్పష్టముగ గోచరించు 
చున్నది. ఇందలి నాయికలు ఎవరో ప్రత్యేకించి పేర్కొనకపోవుటచే మధుర భక్తుడైన 
అన్నమయ్యయే నాయికా భావముని అభిసారిక యైనట్లు మనమూహింప వచ్చును. ప్రతి 
క్షీర యందును దూతీ ప్రమేయమున్నట్లు సుస్పష్టముగ తోచుచున్నది. 

ఇట్లు అలంకారికులచే పేర్కొన బడిన శృంగార నాయికలు ( అష్టవిధ) అన్నమయ్యగారి 
శృంగార సంకీర్తనలలో ప్రత్యక్తమగుదురు. అట్టి నాయికలు ప్రియుని సమాగమమునకు 
దూరమగుటచే పొందెడి అవస్థలు లౌకిక నాయకులకే వర్తించు ననెడి అభిప్రాయమునకు 
తావులేదు ఏలనన ఇట్టి శ్చంగార సంక్తీర్సనలు మానవ విరచితములు, మానవుడైన అన్నమయ్య 
అనంత భగవత్‌ జ్ఞాన సుసంపన్నుడై మధుర భక్తితో సేవించినవాడు. కనుక తానే నాయికగా 
మారి ఆ స్వామిని చేరుకొనుట్టకె వివిధ నాయికల భావము వహించినట్లు గనే నాయికలను భవించు 
అవస్థలను తానే యను భవించెను. శ్రీ వేంకటేశ్వరుని కొణికు శ్రీ, భూ, నీళలు, అలమేల్మంగాది 
దివ్యనాయికలు అవస్థలు పొందినట్లుగ భావించెను ఆ భావనలో దివ్యాభూతులను పొందెను. 
ఏ నాయిక ఏ అవస్థలో నుండి స్వామిని గూర్చి చింతించినను ఆయన కొజకు అభిసారిక యై 
పోయినను విరహమున తన్నుదా మరచి ఆయనను విమర్శించినను చివరకు స్వామితో పొందు 
అబించుటయీ ఈ క్రీర్తనలలోని వైశిష్ట్రము స్వామిని సంక్తీర్తనలచే సేవించుట వలన కలుగు 
ఫలమిద్తియే గదా। 

ఇట్టీ శృంగార నాయిక లనుభవి౦చిన దశ కామావస్థల నుండి ఏడెనిమిది అవస్థలకు 
మాత్రమే ఉదాహరణలుగా అల్పబుద్ధికి తోచినవి. జడత, మరణము అను అవస్థలకు ఒక 
విధముగ మధుర భక్తిలో తావు లేదన వచ్చును, ఏలనన ప్రతి క్షీర యందును నాయికకు 
స్వామి సంసర్గము లభించుచునే యున్నది భక్తులకు మరణముండదు. వారికి స్వామితో 
సంసర్గమే లభించును అనగా ముక్తి యన్నమాట, ““జడత్వమనగా స్కృతి లేకుండుట. 


120 


అంగములు, చేష్టుల దక్కుట అట్లే మనస్సు” అని సాహిత్య దర్పణ అనువాదము (27) 
మనసు, శరీరము చేష్టలుడిగి నప్పుడు సంక్షీర్తనా రచన కొనసాగదు. ఈ కారణమున 
నేమో అన్నమయ్య రచనలలో జడత్వ మరణావస్థలకుతావు లేకుండ పోయినది. అంతియగాక 
మరణము వలన శృంగారమునకు స్థానము లేకుండ పోవును, రసాభాసమగును పూర్వ 
కవులెవ్యరును విషాదాంత కావ్యరచన సాగించునట్లు తోచదు. ఆధునిక కాలమున మాత్రమే 
““విషాధ సారంగ ధరాది'” కావ్యములు వెలువడినట్లు తోచును అందులకే అన్నమాచార్యాది 
తాళ్ళపాక కవులు విషాదాంత రచనలకు తావీయ లేదు. భక్తి విషయమున మరణమును 
మాటకే తావు లేదు. భౌతిక శరీరమునకు నాశన ముండునే గాని ఆత్మకు లేదు కదా! భక్తి 
శరీరమునకు గాక ఆత్మకు సంబంధించినది. కర చరణాదుల భక్తికి సహాయ కారులు మ్ముక్తి 
లభించునది ఆత్మకు - అట్టి ఆత్మకు నాశము లేదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను గదా | 


నైనం ఛిందంతి శస్తా ణి నైనం దహతి పావకః 
నవైనం క్షేదయం త్యాపో నశోషయతి మారుతః 


కనుక విప్రలంభ శృంగారమున అభిలాషాది అవస్థలకు లోనైన శృంగార నాయికా 
స్వభావమును సంతరించుకున్న సంక్తీర్తనలను క్రమముగ నుదహరించెదను. 


విప్రలంభేచాభిలాష చిన్హా స్కృతి గుణక్రీర్సనోద్యేగ ప్రలాపోన్నాద వ్యాధి జడతానిధనాని 
దశావస్థా భవంతి - రసమంజరి (28) 


రసమంజరీ కారుని వివరణ ననుసరించి దశకామావస్థలీ విధముగనిర్ధయించ బడినవి, 


) అభిలాష, |) చింత, 1) అనుస్కృతి, క! గుణక్షీర్తనము, ట్ర ఉద్వేగము, 
౪70) విలాపము, ౪1) ఉన్మాదము, ౪) వ్యాధి 1 జడత, అ మరణము 


) అభిలాష 
క్ష సత్సంగమేచ్చా అభిలాషః - రసమం౦జరి ( భానుదత్తుడు) 
2) అభిలాషయనగా కోరిక ;- సాహిత్యదర్పణము (వేదంవారు) 


8) తాను కామించిన స్ట్రీని( పురుషుని) గూర్చిన జ్ఞానముతో ప్రారంభమై సంకల్ప పూర్వకమైన 
ఇచ్చచే ఊద్రిక్తమై సమాగమోపాయము వెదుకుటి. 


121 


లక్షణములు - 1 ప్రియుడున్నచోటు నుండి వెడలి మరల ప్రవేశించుబ 
2... ప్రియుని దర్శన పధమందు నిలచుట. 
3. మదన చిహ్నములను ప్రదర్శించుట. 
నాట్య శాస్త్రము (పి. ఎస్‌. అప్పారావు) 


అప్పటి నుండి చూచె మాపెనేనీ యెదుటనే 
కుప్పళించె పెంజెమాట కుచముల వెంటను ((ఫల్లవి| 


రెప్పలెత్తి నిన్ను జూచు రేసులేక సిగ్గుతోను 

కప్పిన పయ్యద కొంగు కడు బిగించు 

చెప్పునొక మాట నీతో చెలియమాటుకు బోవు 

ఇప్పటి యీ సతిమొహ మేమందు మిక 1! అప్పటి! 


సెలవుల కొంత నవ్వు చెక్కున చెయి జేర్చు 

అలివేణి నీ మాటే ఆలకీంచును 

తలపులో నిన్ను మన్నించు దగ్గరినీ వొద్ద బొంచు 

వలపు లీపెకు నాపవశముగాదిప్పుడు అప్పటి! (20-259) 


స్త్రీ పురుషులలో నెవరైనను తాము కామించిన వారితో సమాగమోపాయమును 
వెదకుచు చేయు పప్రయత్నమునకు ప్రదర్శించు చేష్టలకు అభిలాషయని చెప్పవచ్చును 


పై పదముగ నాయికకు గల అబిలొష స్పష్టమగు చున్నందున ఆమె నాయకుని 
ఎదుటనే తిరుగాడగా చెమటలచే కుచములు కుప్పళించినవి అనగా నిండి పోయినవి 
ఆయన వైపు రెప్పలెత్తి చూచును కొంగు గట్టిగా బిగించును, ఏదో యొకటి కల్పించుకొని 
ఆయనతోమాటాడును అంతలోనే అతని దృష్టిపధము నుండి తప్పుకొనును చిజు నవ్వులు 
నవ్వును చెక్కిట చేయి చేర్చును, ఆయన మాటలు వినును మనసు నిండ అతని రూపమే 
నించుకొనును. పొంచి చూచును. ఏవేవో సైగలు చేయును. చనవులు చూపును. ఆయన 
నొక్కమారు కౌగలింపు సమయమున్నకై చూచును. 

ఈ చిన్నెలన్నియును ఆమె కాతనిపైగల అభిలాషను ప్రకటించునవే అతని పై తన 
యనురాగమును సూచించునవే, ఎటులైనను అతనిని తన కౌగిట చేర్చుకొన వలెననెడి తపన 


ఇందు గొచరించును. 
122 


ఇది లౌకిక విషయము ఇంక అలౌకిక శృంగార విషయమును పరిశ్‌లింతము 
ఇందలి నాయిక ఎవరో ప్రత్యేకముగ పేర్కొన బడలెదు కనుక అన్నమయ్యయే నాయికగా 
తన్నుదాను మలచుకొన్న భక్తుడాయన. సాక్షాత్‌ శ్రీ వేంకటేశుడే నాయకుడు భక్తుదనగా 
ఆత్మ శ్రీవేంకటేశ్వరుడు పరమాత్మయని వేరుగ జెప్పపని లేదు 


ఆత్మ పరమాత్మలో లీనమగుటకు పాందెడి ఆరాటము మాత్రమే మనకీ పదమున 
(గ్రాహ్యము చెమటలచే కుచములు కుష్పళించుట యనగా హృదయ భాగము బక్తి రసముచే 
ఆగర్థమైనదని చెప్పుకొనవలెను రెప్పలార్పక స్వామివైపె తదేక దృష్టితో చూచును నడుమునకు 
బట్ట చుట్టు కొనుట వినయ విధేయతలను బక్తిని సూచించును. నడుమునకు బట్టగట్టిగా 
చుట్టుకొనును ఇదివైష్ణసాంప్రదాయమునందలి భాగము ఆయనతో నేదోమొర వెట్టుకొనును 
మౌటునకు బోవుట యనగా ప్రదక్తిణము చేయుటగా గుర్తింపవలయును విగ్రహము 
చుట్టు తిరుగవలెను గదా! అపుడు స్వామి కనుల ఎదుట నుండక పోవుట తటస్థించుట 
అదియే “చెలియ మాటుకు బోవుట” 


ఆయన లీలలను తలంచుకొని చిరునవ్వు నవ్వును. చెక్కిట చేయి జేర్చుకొని 
పరమాత్మగురించి ఆలోచించు చుండును ఆయన మాటలను అనగా ఆయనకు సంబంధించిన 
మౌటలు (కధలు) వినును. మనసు నిందా ఆ స్వామినే నింపుకొని ఆయన సన్నిదినే 
పొంచియు౦డి ఆయన కరుణా కటాక్షవీక్షణముల్నకై ఎదురు చూచును. తనను రక్షింపు మని 
మనసున కోరుకొనుచు తన ముఖ భంగిమలచే ఆ స్వామిని దీనముగ వేడుకొనును ఆయన 
సంసర్గము కొజికు ఉబ్బి పోవును ““కన్నెనీ కౌగిటికి పొంకము చూచును. పొంకము అనగా 
“* ఉబ్బు” అని సూర్యరాయాంధ్ర నిఘంటువు అనగా పొంగి పోవు నన్నమాట. 


ఆత్మ( జీవునకు) పరమాత్మునిలో ఐక్కమగుటకు పొందెడి తపన అనగా '' అబిలాష” 
మనకీ పదమున గొచరించును దీనిని ప్రధమ భక్తి దశగా చెప్పవచ్చును 


అంత్యమున శ్రీ వేంకటేశ్వరుడు నాయికను కూడుటయే ఆమె భక్తికి పలము 


మదన చిహ్నములను ప్రదర్శించుటయు అబిలాషను సూచించును ఈ క్రింది 
కీర్తనను పరిశీలించినచో ఈ విషయము సుబోధక మగును 


కొమ్ము నిన్ను చూచి చూచి కొప్పుదువ్వుకొనుటెల్లా 
రచ్చునుట గాదా యుల రంతు సేతువు 


123 


చెలియ నీమొగమై సిగ్గువడుటిెల్లాను 
కలసే కొరకేగాదా కాతాళించేవు (31-342) 


నాయకుని జూచి జూచి కొప్పుదువ్వుకొనుట, మొగము జూచి స్గిపడుట ఇవన్నియు 
మదన చిహ్నములకు ఉదాహరణములే, 


ఇట్లే - సొలసి పాలసి నిన్ను జూచి జూచి మాటలాడే 
యమెలమి నాపెనీతో నేటికో కాని 
తలుపు మాటున నుండి తనివోక నవ్వీని 
చెలరేగి తనునేమి సేసితివో కాని 


యెన్నిమారులైన జేతులెత్తి యొత్తి మైొక్కేని 
పన్నిన తారు కాణా లెట్టివో కాని (28-ఓ69) 


మాటిమాటికి నీ కొలువునకు వచ్చును నీకు చేతులెత్తి మొక్కును. తలుపు మాటున 
నుండి నవ్వును, పరవశముతో నిన్ను జూచి నవ్వును. ఇన్ని చేసినను నీవు ఆమె విషయము 
చూడకుండ ఆలమేల్మంగనైన నన్ను ఏలితివి. మజీ ఆమె ఎవరు? ఆమెకు నీకు గల 
సంబంధమేమి? మీ చావి వరుసలేమి? అని అలమేల్మంగ ప్రశ్నించినది, 


శ్రీహరి తత్వమెరిగిన వారు అన్నమయ్య శ్రీవైష్ణవ సాంప్రదాయమున లక్ష్మిలేని 
నారాయణుడు లేడు, సీతలేని రాముడు లేడు, రుక్మీణి లేని కృష్ణుడు లేడు అదే వైష్ణవ భక్తికి 
లక్షణము. లక్ష్మి ద్వారా నోరాయణని సేవించుటయీ రామానుజ సిద్ధాంతము. అందులకే 
వారు అను సంధానము చేసెడి ద్వయమంత్రములో “శ్రీ” ని చేర్చి యీ జపము చేసెదరు. 


1, శ్రీమన్నారాయణ చరణొశరణం ప్రపద్యే అనియు 
2, శ్రీమకే నారయణాయ నమః అనియు ద్వయమంత్రము. 


అదే శ్రీ వైష్ణవ భక్తికి లక్షణము. ముందు లక్ష్మీదేవిని స్మరించిన పిమ్మట నారాయణ 
స్మరణము జగజ్జననిని స్మరించినచో ఆమెయీ భక్తుని గూర్చి భగవంతునకు నివేదించును. 
అట్టీ యెడ కేవలము లక్ష్మినే ప్రార్థించిన సరిపోవదా అను '్రశ్నముదయించును. నిజముగ 
అంత మాత్రము సరిపోదు కైవల్యము నిచ్చు అధికారము ఆమెకు లేదు కాని తనను 


124 


వేడుకొనిన విషయమును భగవంతునకు నివేదింప గలదు. అందులకే ఇరువురిని కలిపి 
వేడుకొనుట ముఖ్యము. 


ఈ రహస్యము నెరింగిన వాడగుట చేతనే మధుర భక్తుడైన అన్నమయ్య తన 
యవస్థను స్వామికి నివేదించుకొ ణకు అలమేల్మంగ నాశ్రయించినాడు. ఈ మధుర భక్తుని 
ఆరాటమునామె గ్రహించినది. పై కీర్తనలో (28-169) అలమేల్మంగ చేత అడిగించినాడు 
చేతులెత్తి మొక్కుచున్న ఆ మధుర శృంగార నాయిక ఎవరు అని ఆమె స్వామి తన నేలిన 
ఏకాంత సమయమున ప్రశ్నించినది. ఆ భక్తుని గురించి స్వామికి గుర్తు చేసినది 


మహా భక్తుడైన రామదాసు కూడ ఈ ధర్మ సూక్ష్మమును [గ్రహించిన వాడై సీతమ్మ 
వారితో మొర బెట్టుకొనినాడు చెజిసాలలో శిక్షలకు గురియైన ఆ భక్తుడు ఎన్నియో విధముల 
ప్రార్ధించినాడు విసిగిచేసారి దూషించినాడు. మరల తన తప్పుతెలిసికొని బ్రతిమాలుకొనినాడు 
అయినను ఫలితము శూన్యము, చాలా ఆలస్యముగవైనను విషయము గ్రహించినాడు 
సీత్రాదేవిని ఆశ్రయించినాడు తండ్రితో ఎంత మొరపెట్టుకొన్నను సాధింపలేని పనులు కల్లి 
యొద్ద చెప్పుకొన్నచో నెజివేరుట లోకమున చూచుచున్నారము గదా | 


అందుకే తనను బ్రోవమని రామయ్యకు చెప్పవలసినదిగా సీతామాతను వేడుకొనెను 


నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి 

నను బ్రోవమని చెప్పవే 

నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి 

జనకుని కూతుర జనని జానకమ్మ 

ఏకాంత రంగుడు శ్రీకాంత నిను గూడీ 

ఏకాంతమున నేకశయ్య నుండెడి వేళ ॥॥నను॥ 


ఆయన లక్ష్మీదేవితో ఏకాంతమున ఏకశయ్య నుండెడివేళ నెమ్మదిగా తన గురించి 
విన్నవించమని ప్రార్థించినాడు. 


అన్నమయ్యయు ఇట్టీ దారినే నడిచినాడు. ఆయన మొర ఆజనని వినినది. శ్రీ 
వేంకటేశునకు ఏకాంత సమయమున ఈ భక్తుని “ అభిలాషను” ఆయన కెరుక పరచుటయీ 
ఈ కీర్తన లోని సారాంశము, 


125 


చివరకు ఆ సామి కరుణించినట్లున్నది ఆయనయే సిగ్గులొాలక వొయుచున్న 
మధుర భక్తుని పలుకరించినాడట నాయకుడు తనతొ మాటలాడినట్లు, కూడి యాడినట్లు 
తలం౦ంచుట నాయికలకు సహజమే గదా ! అట్టి యెడ మధుర భక్తుల భక్తీ తీవ్రత ప్రత్యెకముగ 
జెప్ప పని లేదు 

ఈ క్రింది క్షీర్రనలో ఈ విషయము సు ప్రకటితము 


తమకమే నీకు నాకు తగుగాక 

జతుభి సిగ్గులు నేడు సారెకునేలే పల్లవి! 
చక్కనే నాడేటి పెండ్షి సందడిలో నీ చన్నులు 

యిక్కువల నన్నుదాకా నికనేలే 

పిక్కటిల్లగోరి వేడి పెరటము వచ్చితివి 

మక్కువ వెనక తియ్య మరియేలె ॥తమకమే॥ 
పచ్చగాగ నీవు సాకు పసపులు నలచగా 

హెచ్చినీ గోరిదే తాకె నిక నేల 

అచ్చుమోవనీవునా అంగము అంటుకొంటివి 

తచ్చినే నిన్ను జూడగా దలవలంచ నేలే ॥ తమకమే! 


అనవుగా నీవు నాకు నారతులెత్త గానే 

ఎవసె నీడల గాగిలగ నేలే 

చెనకి కూడిత్తి నిన్ను శ్రీవేంకటేశుడ నునే 

దనిసితివీ సుద్దులు దాచనేలే ॥తమకమే!! (22-200) 


2. చింత 
1. సందర్శన సంతోషయోః ప్రకార జిజ్ఞాసా “చింతా'' - రసమంజరి 
2... ప్రాపుపాయాదుల నరయుట “సాహిత్య దర్పణము” 


3. ప్రియుని సమాగమమునకు ఉపాయమేది* అని దూతితో నాలోచించుట - 


126 


లక్షణములు - 1. భావ సూచక అర్థనిమీలిత నేత్రములు 
2 కంకణమును, వడ్డాణమును, నీవీ బంధమును నాభిని స్పృశించుట 


మరులు దెలివియు నాయ మాటలైన నాడరే 
అరమోడ్పు గన్నులనేల అలసీ జెలియ || పల్లవి! 


తరుణిమై చెమరించె తలపెందు నున్నదో 

విరహపు చింతలలో వెదకేని 

కురులెల్ల నెరివిచ్చె గుణమెందు దాగెనో 

పరవశములో జిక్కి భావించే నిదివో మరులు! 
చెక్కులెల్ల పులకించె చిత్రమేమిసేనెనో 

మొక్కుల శిరసు వంచి మొరసెని 

ముక్కుల నూర్వులు ముంచె ముందునేమి కాగలదో 

నిక్కు కుచ గిరులతో నిలువీదీ నదివో మరులు! 


సిగ్గులెల్ల నుడివొయ చేతలిక నేటివో 

కగ్గని శ్రీ వేంకటేశు కాగిటిలోన 

అగ్గపు వేడుక లబ్బె నంగన నోము ఫలాన 

తగ్గమొగ్గు లెల్లాదీరి తమకించే నిదివో మరులు! 


చింత అనగా తదేకమైన ఆలోచన ఇచట నాయికయొక్క ఆలోచన యంతయు 
నాయకుని పొందుట గురించినదే అభిలాష మిక్కుటసైన స్థితి దానికి దీనికి ఇంచక 
భేదము. నాయకుని పొందుటకు తగిన మార్గము నాలోచించుట అరమోడ్పు కన్నులళో 
భావసూచకమైన ముఖ భంగిమలతో నుండుట 


ఈ కీర యందలి నాయిక అరమోడు కనులతో విరహపు చింతలతో నుండుట చేత 
ఆమెశరీరము చిరుచెముటల [గగ్రమ్మి యున్నది చెక్కులు పులకించినవి నాయకుని తలచి 
తలచి నిటబ్బార్పుల విడచినది. చివర కావె. చింతకు ఫలితవు లభించినది 
“కలౌస్మరణాన్ముక్తిః' అను వచనము ప్రకారము స్మరణ చేత ఆమెకు స్వామి సన్నిది 
లబించినది. శ్రీవేంకటేశ్వరుని ఆలింగన సుఖము చవి చూడ గలిగినది. ఇందలి నాయికను 
అలమేలుమం౦గగనే గుర్తింపవలయును, ఆ దివ్యదంపతుల విప్రలంభ శృంగారము చక్కగా 


127 


ఇందు వర్ణింప బడినది. 
చూతువు విచ్చేయ వయ్య సుద్దులు చెప్పగనేల 
రాతిరి బగులు జాగరము లాయెను పల్లవి! 


తగిన చింతా సముద్రాన గోరిక తోడ 
దిగిన యట్లు చెక్కు చేతికి వచ్చెను 


క. న. 


1. _ ముంచిన వలపు తలమునుకలై వనితకు 
దించినట్టు కొప్పువీడి దిగ జారెను 
యెంచరాని తమకము ఇగిరించి నట్టుమేన 
జంచుల పులకలెల్ల జాజు కొనేను (26-47 5) 


ఇందలి నాయికకు వలపు తలమునకలైనది, ఆ వలపు భారముచే ఆమె కొప్పు ముడి 
వీడినది చింతా సముద్రమున కోరిక యనెడి ఓడ ప్రవేశించినదా యన్నట్లు ఆమె చేయి చెక్కు 
నంటుకొని యున్నది యెంచరాని తమకపు వేడి చేత ఆమె మేన పులకలు వాడమినవి. 
చివరకు శ్రీ వేంకటేశుడు ఆమెను పొాందుటయీ ఆమె చింతకు ఫలము. 


రమణీ భాగ్యము నేడురచ్చలకక్కె 

తమకపు వలపు నీతల కేల యెొక్కదో ॥ పల్లవి! 
చెలి తలపులో చింత చెక్కిటి చేతికివచ్చె 

యెలమి నీ చిత్తమింకా నేల రాదో 

నిలువున కాకలెల్లా నిట్టూర్పుల బుట్టి 

తలిరుబోడిపై నీకు దయయేల పుట్టదో రమణి! 


టు 


ట్టపు గోరికలెల్లా తను పులకలు దీరె 

యిట్టె విన్నపాల గత లేల తీరవో 

చిట్టకపు విరహము చెమటల గాన వచ్చె 

గటిగా నీమోహమేల కాన రాదో రమణి! 


ఇందు నాయిక యొక్క చింతావస్థను అమె చెలికత్తి నాయకునకు నివేదించుచున్నది. 
ఆయన కరుణ కొరకు నాయిక తపించుచున్నదని, స్వామి మనసు కరిగి కరుణ కొరకు నాయిక 
128 


'షెంచుచున్నదని స్పామి మనసు కరిగి కరుణ జూప్పునట్లుగా చెలికత్తె వర్ణించినది ఇందలి 
చెలికత్తె మరి యెవ్వరోగాదు అన్నమాచార్యుడే ఆయన చెలికత్తె నుండి నాయిక వరకు అనేక 
రూపము లెత్తును తన భావనలో భక్తుడు పొందెడి అన్ని అనుభూతులను అన్నమయ్య 
పొందును. లక్ష్మిద్యారా స్వామికి తన వునోవేదనను విన్నవించుకొనెడి “భీవైఫ్టవ 
సాంప్రదాయము” ను బాగుగ ఆకలింపు చేసుకొనిన వారు అన్నమయ్య అందువలననే 
తాను చెలికత్తె యై అలుమేలు మంగను సేవించుట. ఆమెకు స్వామికి మధ్య రాయబారము 
నడుపుట, వారి సమాగమము ఏకాంతము తనకు కావలెను. ఆ ఏకాంత సమయమున తన్ను 
గూర్చి ఆ మాత స్వామికి మనసు కరగునట్టు చెప్పవలెను 


చెలి తలపులలో చింత, చెక్కిట చేయి, వేడి నిట్టూర్చులు. దట్టపు కోరికలు, ఇవి 
అన్నియు ఆమెకు స్వామిపై నున్న చిట్టకపు విరహమును సూచించుచున్నవి, ఇన్నివిధముల 
అమె పరితపి౦ంచుచున్న “నీకేల దయరాదయ్యా స్వామీ” అని చెలికత్తె పాత్ర వహించిన 
అన్నమయ్య మనవి చేసినాడు చివరకు నాయిక చింత దీరునట్లును, భక్తుని ( చెలికత్తె) 
రాయబారము ఫలింప జేయునట్లును స్వామి కరుణించినాడు. 


ప్రక్కన శ్రీ వేంకటేశ పడతి గూడితి విబ్దై 


తక్కి౦చి మన్ని౦చ నీకు దరియెట్టాయెనో రమణి! 


అనుస్కృతి 
1... ప్రీయాశ్రిత చేష్టాద్యుద్భోదిత సంస్కార జన్యం జ్ఞానం స్పృతిః - రసమంజరీ 
ప్రియ చేప్పాదులను జ్ఞప్రికి చేసుకొనుట సృృతియని భావము 
(రసమంజరికి తెలుగు అనువాదము - శ్రీ నీలకంరయజ్య) 


2. సదృశజ్ఞానా చింతాదుల వలన పూర్వాను భూతొర్థ విషయక జ్ఞానము స్పృతి 
యనబడును. 
(సాహిత్య దర్పణము - వేదంవారి తెలుగు అనువాదము) 


3... తరచుగా నిట్టూర్చులు విడచుట, తాను కోరినదానినే చింతించుట, ఇతర 
కార్యములందు విముబులైయు౦డుట. 
129 


క్ష ఆసన శేయ్యాదులల్‌ స్థిరముగ నుండకపోవుట 


లి 


2 చేయు పనిని ఆలొచనలతో మధ్యలోనే విడ 


(టే 


స్ర్రము, డా పీ ఎన్‌ (అప్పారావు 


అన్నిటా నీకు బుణ్యమయ్యగాని 
మన్నించి నా తాపము మానుప రాదా 


తలపోత ఘనమాయ తత్తర మాపగరాదు 
అలిగినీత్‌ బాసినపు బి నుండి 
పలికితి నీతాను పంతము లిచ్చితి నీకు 


మఠఅసిన నావెత మానుప రాదా (| అన్నిటా! 


కూచుండ సయించరాదు గుట్టుగ నుండగ రామ 
ఆ చాయ మారు మోదుయి నపుటి నుంది 
చెచేత వద్దను౦దాన చేతులెత్తి మొక్కితిని 
కాచుకొని నన్నిక గరుణించరాదా మ. 
చెప్పరాదు విరహము సిగ్గులు బాయిట బడె 
అపుసము వావడచి నప్పుటి నుండి 


ముషారి శ్రీ వేంకటేశ ముంచి నన్ను గూడితివి 


ఫ్‌ 


చేరె నికనన్ను దయ జూడరాదా ॥| అస్నటా॥। 

ఈ పదమునందలి నాయిక అలమేల్గంగయే స్యామిపై అలిగినది అప్పటి నుండి 
ఆయనపై మ అధికమ్రైనవి తలపోత ఘనమైనది. తత్తరము అనివార్యమైనది 
ఒక చొట నండలేదు మనసున నుంచబెదు. విరహవేదన చెప్పుటకు వీలు లెకున్నది 


ఆ 


4 న పెట్టుకొనినప్పుటినుండి, ఆయనకు 


| 
మారు మోమయినప్పుటి నుండి జరిగినవి అనగా విప్రలంభ శృంగారము ప్రారంభమై, 
చింత పెరిగి స్ప్రతియనెది అవస్థకు చేరుకొనిని దన్నమాట ఆయననే నిరంతరము ద్యానించుచు 
తనను కరుణించమని వేడుకొనినది నాయికయైన అలమేల్మంగ ఆ తలపోతకు (సృృతిక) 


ర్తి 


ఫలము శ్రీ వేంకటేశ్వరునితోడి సంగమమే అందుకే ““ముప్పిరి శ్రీ వేంకటేశ ముంచినన్ను 


శూ మాకే 


గూడదిత్‌వి అని చివర అనుచున్నది కాని ఆయిన కరుణ ఆపారము ఆందు వలవనె ఆ 
స్వామి తన కఠరుణాసముద్రమున ఆమెను ముందుబట ఆయన ప్రైవులొ ఆమెకు 
తలమునకలైనది. నాకు అలసటి కలుగుచున్నది స్వామీ  నన్నించుక కరుణించరాదా ! అని 
ప్రార్థించినది 


““దప్పిదేరె నిక నన్ను దయ జూడరాదా”' అని వేడుకున్నది ఇందు మొదటి 
చరణమున “తలపోత ఘనమాయ'”' అనినది నాయిక తలపోత అనగా ఆలొచన అని 
““సూర్యరాయాంద్ర నిఘంటువు" ఆ స్వామిని గూర్చిన ఆలోచన యన్నమాట. తచెక 
ధ్యానము ఒక కోరిక వలపు తోడి కోరిక అది పెచ్చు పెరిగినది గత సతులు నెమ 


వేసుకొన్నది ఆయనపై అటగుట, మారు మోమగుట, అప్పసము వాదడచుట, ఇ 
అన్నియు గతస్కృతులు, ఇట్లు పూర్చాను భూతార్థక విషయ జ్ఞానము కలిగి యుం౦డుబడే నిది 


అనుస్కృతియనబడినది 


లా 


ఇంక బక్తి పరముగ జూచినచో తలపోత అనగా ఇచట ధ్యానమని చెప య. 
ఇది నిరంతర ప ఇతర కార్యముల యందు విముఖులై యుండి. స్వామి లీల 
వేోేషములనే తలచుచు, బాహృప్రపంచమును మరచిపోవుట “ ధ్యానంచఛ త్రైలదారా వచ 
విచ్చిన స్పృతి సంతాన సమ అనినట్లు ఘనమైన తలపోతలచే స్యామిని మెప్పించినది ఈ 
ఆత్మ అందుకే ఆయన అపార కరుణా కటాక్షమునకు నోచుకొనినది నాయిక 


ఇట్టీవే ఇంకను ఒందు రెందు కీర్తనలు ఈ క్రింద నుదహరించినవి చూడవచ్చును 


“తలపోసి త అపోస్‌ తనువెల్లాకాకరేగె 


న్యా 


తా 


వలపు దరింవరాడు వాములాయ నిపుడు (25-307) 


ఇట్టిపో ధరనెవురికి! తా 


బెట్టిన మమతె పెడ కొలిమవ్వను (30-85) 
4. గుణకీర్తనవల 


1 విరహే కాంళా విషయక ప్రతి పాదనమ్‌ గుణక్తీర్తనమ్‌ - రసమంజరి 


2 అంగ ప్రత్యంగ లీలలో వాక్కులో. చేష్టలో, నవ్వులో, చూపులో వానిని పోలిన వాడు 
లేడని చెప్పుట గుణక్తీర్తన మనబడును - నాట్ట శాస్త్రము 


131 


ల్‌ 


అక్షణములు - ) గుణములను కీర్తించుట 
1) గగుర్పాటు నొందుట 
1)... కన్నీళ్ళను చెమటను తుడుచుకొనుట, 
1) దూతితో రహస్యముగ తన మనోవేదనను చెప్పుకొనుట 
వరాళి 


వినవయ్య నీ దేవుల వేడ్డుకెన సుద్దులు 

'పెనగొన్న మచ్చికల బెచ్చుపెరిగేని పల్లవి 
కోమలి నీ గుణములు కొనియాడు కొంటాను 

నాము వార సెలవుల నవ్వు నవ్వేని 

ఆముక నీరూపు మతినట్టి తలచు కొంటాను 

వేమరు సంతోసాన విజ్ఞవీగేని ॥వినవయ్య॥ 


నెట్టుకొని చెలులళో నీ సుద్దులు చెప్పుకొంటూ 
గుట్టుతో లోలోనె సిగ్గులు వడీని 
దట్టపు టాసల నీకు దానెదురు చూచుకొంటా 


వొట్లుక మనోరధాల నోలలాడీని ॥|వినవయ్య॥! 


నెమ్మది దెరమాటున నీమాటలే వినుకొంటా 

చెమ్మ జెమటల చేశ జెలరేగీని 

యిమ్ముల శ్రీ వేంకటేశ యీకె అలమేలుమంగ 

కమ్మినీ వెట్టి కూడగా గడుమెచ్చీని (28-416) || వినవయ్య॥! 


ఇందలి నాయిక ఆలమేలు మంగ ఆమె శ్రీ వేంకటేశ్యరుని లీలలను. గుణములను 
తలచుకొని విరహవేదన పొందుట ఈ క్తీర్తన యందు వర్ణితము. 


దూతిగ మారిన అన్నమయ్య అలమేలు మంగ పాందుచున్న విరహావస్థను స్వామికి 
నివేదించుచున్నాడు. ““వినవయ్య నీదేవుల వేడుకైన సుద్మలు'” అని విన్నవించుట 
గమనింపవచ్చును, 


132 


కోచములియైన అలమేలు మంగ ఆయన గుణములనే కొనియాడును. ఆయన రూపును 
తలపున నిడుకొని అమితానందమును బొందుచున్నది. చెలులతో ఆయనంతటి వాడు మరి 
లేడని ఆయన కళ్యాణ గుణములను గూర్చి ముచ్చటించుచున్నది. ఆయనపై గాఢమైన 
ఆశలు పెంచుకొన్నది. కోరికలలో ఓలలాడుచున్నది. తెరచాటు నుండి ప్రియుని గూర్చిన 
మాటలను వినుచు, చెమటలను తుడుచుకొనుచుననది. ““నీవు కూడితే తానెంతో మెచ్చునయ్యా 
శ్రీ వేంకటేశ" అని రూపధారియైన అన్నమయ్య మనవి ఇచట సగుణోపాసన, స్వామి 
అన౦త కళ్యాణ గుణములను నిరంతరము ధ్యానించుచు, నిర్మలానందాను భూతిని 
పొందుటయే సగుణోపాసన, అట్టి గుణక్తీరనము చేయు స్థితికి నాయిక చేరుకొనిన దన్నమాట. 
అభిలాష చింతగా మారినది. అను స్కృతిగా మారి ఇప్పుడు గుణ క్రీర్తన దశకు చేరుకొనిన 
చతుర్థావస్థ ఇతి 

ఈక్రింది క్రీర్సయ౦దు నాయికయు ఇట్టి స్థితినే బొందినట్లు గమనింపవచ్చును 

ఏమి చెప్పేమయ్యా నీతో నింత సుద్దులూ 

కామించే నిన్నూ నీకే గరుణించవయ్యా యేమి! 

పడతి నిన్నుదలచి బయలు గౌగిట నించు 

బడి బడి నీ సుద్దులు భావించును 

అడి వాలములు సూచి ఆనందమున మించు 


వుడివోని కోరికల నుమ్మగిలును యేమి! 
తక్కక నిన్ను బేర్కొని తనలోనె సిగ్గువడు 

చిక్కినీ మాటాలకించి చెమరించును 

మిక్కిలి నీగుణాలకు మెచ్చు లోలో నవ్వు 

వొక్కటైన మోవితేనె కూరకే యాకారును 11యేమి॥ 


సమరతు లూహించి సరసపు మాటలాడు 

కొమర నీరూపు వ్రాసి గోర గేరును 

తమతో శ్రీ వేంకటేశ తగనీ విచ్చి వచ్చి 

రమణీ కూడితివి యూరతులే తలచును 1॥యేమి॥ 


ఇందలి పడతి యెవరో స్పష్టముగ లేదు ఎవర్రైనను కావచ్చును. అలమేల్మంగ 
కావచ్చును. లక్ష్మీదేవి కావచ్చును, రుక్మిణీ, సత్యభామాది దివ్యనాయికలెవైనను గావచ్చును. 


133 


కొని ఇంత సుద్దులు స్వామితో చెప్పెడి వారు మాత్రము నాయికాది స్త్రీ స్వబావము వహించిన 
అన్నమయ్య గారే అనుటలో సందేహము లేదు 
ఆయన గుణగానము చేసెడిపడతి మించిన యూనందముతో వుడివోని కోరికతో 
పించుచున్నది ఆయన సేరెత్తగనే సిగ్గులు వడుచున్నది ఆయన మాటలు వినగనే 
చెమరించును ఆయన గుణములు మెచ్చుకొని అనగా కీర్తించి, లోలోన ఉప్పాంగును. ఆమె 
చేసెడి గుణ క్షీరనమునకు మెచ్చిన శ్రీ వేంకటేశుడు ఆమెను కూడినాడు తన సాన్నిధ్యమిచ్చి 
ఆమెను ధన్యురాలిని చేసినాడు 


ఇంకను ఇట్టి లక్షణములు గల కీర్తనలు ఈ క్రీందివి చూడవచ్చును, 


ఓ. తన్నుబాసి నేనెట్లా దరియింతు ననవే 
విన్నవించరాదు విన్నవించకుండరాదు పల్లవి! 


మాటల దన్నునొడివి మరికొంత పొద్దుపుత్తు 
కూటములదలచుక కొంత పొద్దు పుత్తునే 
పాటలు పాడు కొంటానప్పుట కొంత పొద్దు పుత్తు 


పూట పూట కేమి తాను పొద్దువోదే చెలియ తన్ను! 
2 ఎంత నేరుచుకొన్నదీ యీ చిన్నది 

చెంతనుండే నిన్ను నిటీ చేకొన్నది పల్లవి! 

తనివోక చెలులతో తలపోతలూ 


ననుపులే పాద్దుమానని చేతలూ 

పని వడి నీమీది పాటలూ 

మొనసి యెప్పుడు నీతో మొగమాటలూ ॥ ఎంత! 

ఈ క్షీర్తనలందు అధికముగ అన్నమయ్య దౌత్యమే గోచరించును. ఈయన దూతియ్హై 
నాయికా నాయకుల మధ్య రాయబారము నడుపును. 

శ్రవణం క్షీర్తనంవిష్లోః స్మరణం పాదసేవనం 

అర్బన౦ వందనం దాస్యం సఖ్యమాత్మసేవనమ్‌ 

(భాగవతమ్‌ - సప్తమస్మంధఖ) 

సేవించుట అను భక్తి మార్గమును అవలంభించి మధుర భక్తికి ఆలంబనమై 
తరించిన వాడీయన ఇట్టి గుణక్తీర్తన విషయమున భాగవతము నందలి గోపికలుగా మారి 

కపత 


స్వామి సేవ చేసిన పోతన గారు తలపునకు రాక మానరు. శ్రీకృష్ణుని వెదకుచునే గోపికలు 


ఆలీలామానుష విగ్రహుని కళ్యాణ గుణములను కీర్తించుట ఒక మదురాను భూతి 


నల్లని వాడు, పద్మనయన౦బుల వాడు, కృపారసంబుపై 
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వురా 
జిల్లెడు మోము వాడొకడు, చెల్పల మానధనంబు దెచ్చెనో 
మల్లియ లార మీ పాదలమాటున లేడు గదమ్మ చెప్పరే (29) 
అంగజునైన జూడ హృదయంగముడై కరిగించువాడు శ్రీ 
రంగ దురంబు వాడు మదురంబగు వేణు కరంబువాడు ము 
మ్మంగజు పువ్వు దోపులకు, నగ్గముసెసె లవంగ లుంగనా 
రంగము లార మీకడకు రాడు కదా కృపనున్న జూపరే (30) 
నీనగవులు నీ చూడ్కులు 

సీ నానా విహరణము నీధ్యానంబుల్‌ 

నీ నర్మాలాపంబులు 

మానసముల నాటి నేడు మగుడవు కృష్ణా (31) 


ఇందు గొపికలు కృష్ణుని గు ణక్తీరనము చేయుట, సుస్పష్టము, కాని అన్నమయ్యగారు 
నాయికలచే గుణ క్తీరనము చేయింపక వారు గుణక్షీర్తనము చేయుచు పొందిన అవస్థలను 
మాత్రమే వర్ణించిరి. దీనికి కారణ మిట్లని ఊహింపవచ్చును. ఆయన వ్రాసిన ఆధ్యాత్మ 
క్రీరనలన్నియు ఇంచుమించు గుణ కీర్తన విభాగమునకు చెందినవే 


అటనట జీవ్లని ఆవేదన, జీవేశ్సుర సంబంధము ఇత్యాది అంశములు ఆధ్యాత్మక్తీరనలల్‌ 
చోటు చేసి కొనినను ఇతర క్తీరనలన్నిటియందును స్వామి కళ్యాణ గు ణవర్ణనమే సాక్షాత్కరించును 
అందుకే శృంగార క్రీరశనలయందు స్వామిలీలా వర్ణనకు, గుణక్తీరనకు తావీయక కేవలము 
విప్రలంభ శృంగారము నందు నాయికలు పాందెడి యవస్థలు వారు పొందిన ఆ విరహ 
వేదనకు తగిన ఫలములు మాత్రమే అన్నమయ్యగారు వర్ణించుట 


క్షేత్రయ్యగారు మువ్యగొపాల పదములలో నాయిక స్వామి యొక్క గుణములను 
కీర్తించినట్లుగనే చిత్రించినారు ఈ క్రింది క్షీరనలో నాయకుని సౌందర్య గుణములను 
పాగడుటను గమనించవచ్చును 


135 


పజ్లవి ఎంత చక్కని వాడే నా సామి వీ 
డెంత చక్కని వాడే 


అనుపల్లవి ఇంతి మువ్వగోపాలుడు - సంతతము నామదికి 
సంతోషము చేసునే | ఎంత! 


మొలక నవ్యుల వాడే - ముద్దుమాటలవాడే 

తళుకారు చెక్కుటద్దముల వాడే 

తలిరాకు జిగిదెగడదగు మోము గలవాడే 

తెలితమ్మిరేకు కన్నుల నమరు వాడే ॥ ఎంత ॥ (32) 


అట్లే క్షేత్రయ్య గారి ఈ పద౦ కూడ చూడవచ్చును 
పల్లవి ఎంటువంటి వాడే వాడు ఓయమ్మా వాడు 
ఎన్నడూ నీ వీధిని రాడు ॥ ఎంటువంటి] 
అనుపల్లవి కుటిల కుంతల మువ్వ గోపాలుడని పేరు 
నల్లని మేను వాడట - నయము లెన్నో చేసునట 
చల్లగా మాటాడునట - సరసము వాని సామ్మట 
కల్లకాదట వాడు కళలంట నేర్చునట ఓయమ్మా ఎంటువంటి! 
బంగరు దుప్పటి వాడట పంతము లాడుకొన్నాడట 
అ౦గన లెందర్శినైన - అలయక కూడునట 
సంగీత లోలుడట - చాల ఈవిగాడట నాడు ఓయమ్మా 11 ఎంటు! 
ఇందు నాయిక మువ్వగోపాలుని రూపురేఖా విలాసాదుల తో పాటు ఆయన కళ్యాణ 
గుణ వర్ధన కూడ చేయుట గమనార్హము క్షేత్రయ్య గారివి అన్నియు శృంగార భక్తి సమ్మిళిత 
పదములే అందులకే గుణ క్షీరనమందు ప్రత్యక్షముగ చోటు చేసుకొనినవి. 
ఇట్టీదే “పద్మావతీ చరణ చారణ చ క్రవర్తి'' నని చెప్పుకొన్న గీత గోవింద కావ్యకర్తయైన 
శ్రీ జయదేవి కవికృత అష్టపదులలో గాంచవచ్చును 


136 


అను ఆష్టపదిలో హరి స్వరూప కీర్తనము గనవచ్చును 

చందన చర్చిత నీలకళేబర వీత వసన వనమాలీ 

కేళి చలన్మణి కుండల మండిత గండ యుగ స్మితశాలీ 

హరి రిహ ముగ్ధ చధూనికరే, విలాసిని విలసతి కేళిపరే 

కాపీవిలాస విలోలవిలోచన ఖేలన జనిత మనోజమ్‌ 

ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూధన వదన సరోజమ్‌ 11 హరి! 


(గీత గోవిందమ్‌ - 4వ అష్టపది) 


హరికి సమానులైన దేవత లితరు లెవరును లేరనుచు “సూరదాసు” గారు రచించిన 
హరిగుణ గానము గమనింతము. 


“హరి హరి హరి సుమరో సబకోయీ 

హరి సుమరిత్‌ సబొసుఖ హోయీ 

హరి చరణాని రాఖాచిత గోమయీ (సూరసాగర్‌ పద్‌ - 349) 

“భజమన నంద నందన చరణ్‌ 

పఠమ పంకజ అతమనోహర సకల సుఖకే కారన్‌ 

సనక శంకర్‌ధ్యాన ధర్‌ నిగమ్‌ ఆగమ్‌ కరన్‌ (సూరసాగర్‌పద్‌ 309) 

అన్నమయ్యగారి పదములలో నాయిక పొందిన దశావస్థలలో ““గుణక్తీర్తనమ్‌'" 
ఉత్తమమైనది ఇందు నాయిక ఆయన తోడి తానుపొందిన పూర్వపు అనుభూతులను 
స్మరించుచు ఆయా సందర్భములలో ఆ స్వామి చూపీన నేర్పులు, ఆడిన పరిహాసములు 
ఆయన రూపురేబలు అదే పనిగ తలచుకొనుచు వానినే పదములుగ, సంక్తీర్తనలుగ చేసికొని 
గుణ గానము చేసికొను ఘట్టవటమలను అన్నవముయ్యగారు చక్కగా వర్ణించినారు. 
అధ్యాత్మభావములను శృంగార పరముగ వ్యక్తీకరించుట గమనార్హము 


మీరాబాయి ఇంకొక ఆడుగు ముందుకు వేసి వారి గుణగానము చేయుచు 
నాట్యమౌడీనది. 


మైతో హరిగుణగావత్‌ నాచూంగీ 


అపనే మహలళీమే బైరకర్‌ ప్రభుజీ గీత్‌ భాగవత్‌ బఒచూంగీ (34) 


137 


5. ఉఊదే్యైగచల 

1 కామక్షేశ జనిత సకల విషయహేయతా జ్ఞానమ్‌ ఉద్వేగః - రసమంజరి 

(మదన బాధల వలన సకల పదార్థముల యందు ద్యజింపవలెననెడి బుద్ధి 
యుదయించుట ఉద్వేగము) రసమంజరి వ్యాఖ్య - శ్రీ నీలకంరయజ్య 
2 ఆసన శయనముల యందు నిలక లేకుండుటయు, తుష్టిలేక పోవుటయు నిత్యమును 
ప్రియుని కలియవలెననెడి ఉత్పుకతతో నుండుట "* ఉద్వేగము” అనబడును, 
లక్షణములు - చింత, నిశ్యాసము, భేదము, హృదయ తాపము, 
3 “ ఆంధ్ర సాహిత్య దర్వణము”' నందు శ్రీ వేదంవేంకటరాయశా స్రిగారు లక్షణము 
నీయలేదు కాని లక్ష్యముగా స్వీయోదాహరణము నిచ్చిరి 
అది - శ్వాసాన్ముజ్బాతి, భూతలే విలురతి తృన్మార్గమాలోకతే 

దీర్హంరొదితి విక్షిపత్యత ఇతః క్రామాంబుజావల్లరీ౦, 

కిజ్వుప్రాణసమాన కాంక్షితవతీ స్తుప్నె పికే సంగమం 

నిద్రాంవాఖ్ళుతి, ప్రయచ్చతి పునర్ధగ్గొ విదిస్మాపి, 

“నిట్టూర్పులు పుచ్చును నేలదొరలును నీ వచ్చుదారి నెదురు సూచును. చాలా 
సేపుఏడ్చును చిక్కిన బాహున్లరిని ఇటునటు విసరును. కలలోనైన నీపొందును కోరినదైనిద్రను 
వా౦భఛించును. కాని పాడు దైవము దాన్నివైన ఈయడు. 


ఉమ్మగిలె వారినేల వుడికించేనే 


తమ్మిమోము చూచి - నావై దయపెట్టదగదా పల్లవి! 
చెక్కుచేతదనకుగా చింతతో నేనుండగాను 

యెక్కడ నుండో వచ్చి ఏల నవ్వీనే 

ముక్కుల నూర్చుల తోడ ములుగుచు నుండగాను 

పొక్కక తానేల నన్ను పువ్వులవేసేనే | ఉమ్మగిలే! 


నేరకనే తను బాసి నేలలు వ్రాయగాను 
సారెదా వచి అదేమి చదివీనే 


138 


వేరులెక పానుప్తుపై వెతల బొరలగాను 
యీ రీతి నింకా సన్నలేమి సేసీనే || ఉమ్మగిలి!! 


దిమ్మురేగి కాకలతో దేహమెల్ల వాడగాను 

యెమ్మెల కౌగిట నన్ను నేల పట్టినే 

కమ్మి శ్రీ వేంకటపతి గక్కున నన్నుగూడి 

చెమ్మ జెమటల నన్ను చెక్కులేల నొక్కేనే 1 ఉమ్మగిలె!! 


ఇందలి నాయిళ మరెవ్వరో కాదు. సాక్షాత్తు అన్నమయ్యయే తానే నాయికద్షై 
ఇచ్చట ఉద్వేగ అవస్థను అనుభవించుచున్నాడు. 


ముందే విరహమున తపించుచున్న తనను మరింత ఉడికించుట యెందు కని తన 
యాత్మనే ప్రశ్నించుకొనుట ఇందలి విషయము. 


చింతవలన చేయి చెక్కిటికి వచ్చినది. ఆ చింతలో ఆమె ఉండగా నాయకుడైన 
శ్రీనివాసుడు ఎచట నుండో వచ్చి తనను చూచి నవ్వుచున్నట్లుగా ఆమె భ్రమించినది అట్లు 
నాయకుడు నవ్వుటచే ఆమె మనస్తాపము మరింత హెచ్చినది అంతటనిట్టూర్నులు వెచ్చినవి 
ఆ సమయమున స్వామి పాక్కక (చాటున నుండి) పూవులు వేసెనట పూవులు మన్నవ 
సాయకములుగదా ! మనసులో ఆయన వై విరహము పెరరగా ఆయన తలపులల్‌ తల 
మునకలైననాయికకు, మనసు నిండస్యామియే నిండి యుండి, చిలిపి పనులు చేయుచున్నట్లు 
తోచుచున్నది అందులకే ఆమె నేలపై కాలి వ్రేళ్ళతో వ్రాయుట, పానుపుపై స్థిరముగ 
నుండలేక పారలుట అయినా ఆ స్వామి ఊరకుండలేదు ఏమేమో గుసగుసలు చెప్పును 
నైగలు చేయును. విరహవెదనత దేహమంతయు కాకలెక్స్కి దిమ్మరీగినది తనూలతవాడినది 
వాడిన యామె శరీరమును బిగికౌగిట బంధించుటచే యామె తల్లడిల్లినది. 


ఇట్లు ఉద్వేగముతో తపించు ఆ నాయికను ఆ వేంకటపతి మరి తడవు లెకుండ 
గక్కున కూడి చెమటల కొడిడైన ఆమె చెక్కులను నొక్కెనటు 


లౌకిక శృంగారమున నాయిక పొందెడి యవస్థలు మాత్రమే వర్ణింపబడును కాని 
అననమయ్య గారి పదములు శ్రీనివాసుని దివ్య శృంగార లీలలు మధుర భక్తి ప్రపూరితములు 
అందులకే ప్రతి పదమునను నాయికఏి అవస్థలో నున్నను, భక్తిసులభుడై హరి తన వ 
తన సన్నిధిని ప్రసాదించుట షస. ఆ విధముగ ఇందలి నాయిక ఉచ్చేగము 
సాక్కినపుడు నాయకందైన వేంకటపతి తక్షణమే ఆమెను కూడుటచే సద్యః ఫలితము పొందినది 
139 


స 


చెలిగావు మరుడింత చేయ జొచ్చాను 


సెలవుల నవ్వులే సిగ్గురేచ జొచ్చెను [పఠవి!! 


టు 


చెక్కుపై చేయిడుకొని చింతించగా చెలియకు 

వుక్కుమీరి పెంజెమట లూర జొచ్చెను 

వెక్కసపు విరహాన వెజగుతో నుండగాను 

మిక్కిలి నిట్టూర్పులు మించ జొచ్చెను | చెలి! 


ఎదురు చూచి నీ రాకకే కరుచునుండగాను 

పాదలుచు తమకము ఉప్పాంగ జొచ్చెను 

అదన నీ పాంగులకు అలయుచు ను౦డగాను 

తుదలేని కోరికలు తొడరగ జాచ్చెను చెలి! 


తగిలిని వలపుల దప్పుల పొరల గాను 

దగదొట్టి సందులు ఆదరజొచ్చెను 

జిగి నలమేల్మంగ శ్రీ వేంకటేశుడు నిన్ను 

మిగుల గూడగా మేలు మెరయగ జొచ్చెను చెలి! 


ఇందలి నాయికయు ఉద్వేగమనెడి కామావస్థలో నున్నదే ఉద్వేగమనగా విరహము 
వలన కలిగెడి దుఃఖము చింత, నిశ్యాసము, అనంత దుఃఖము, ఎదరు చూపులు ఇవి 
అన్నియు ఉద్వేగ లక్షణములు మరుని బాదకోర్వలేని ఈ నాయిక స్వ్తయముగ 
ఆలమేల్మంగయే, 


శ్రీ వేంకటేశుడు ఏడు కొండలు దిగి ఎప్పుడు వచ్చునో ఏమో ఆయన అను నిత్యము 
కొండలు దిగివచ్చినను, తనను మురిపించి, మైమరపించి వీడ్కొని చనినప్పుటి నుండి తిరిగి 
ఆయన దర్శనము, సాన్నిధ్యము, సాంగత్యము లభించువరకు ఆమెకు విరహమే స్వామి 
వియోగము సహింపరానిదై ఆయనను గూర్చి చింతించుచు, విరహమున పొరలుచు, చెక్కిట 
చేయి జెర్బీనది. ఎదురు చూపుల తోడనే ఆమెకు చెమటలు [గ్రమ్మినవి తాపమధికము కాగా 
నిట్టూర్పులు హెచ్చినవి ఆయన పాందుకొరకు అలయు సమయమున అనంతమైన 
కొర్కెలు మితిమీరుచున్నవి వలపుల దప్పులలో పొరలగా తాపముచే అవయవములు 
అదిరినవి నాయికయైన అలమేల్మంగ ఇంతటి దురవస్థలో నున్నతరుణమున శ్రీ వేంకటేశుడు 
ఆమెను కూడినాడు ఆలరింపజేసినాడు తాపమును ఉపశమింపజేసినాడు ఆమె తపమునకు 


140 


ఉడ్యేగమునకు ఫలితము లభించినది. భక్తునిగా అన్నమయ్య జన్మ చరితార్థమైనది. ప్రతి 
పదమునను అన్నమయ్య స్వామి సామీష్యమును భావించ గలిగినాడు సంభోగ, విప్రలంభ. 
శృంగారములు సుఖదుఃఖములట్లు ఒక దాని వెంట చక్రము వలె తిరిగినవి ఇంచు 
కంతయు వియోగము సహింపని మధురభక్తి బావ సంపన్నములు అన్నమయ్యుగారి 
కీర్తనలు, 


ఉద్వేగ భరితమైన ఈ క్రింది క్రీర్తనలును పరిశీలింపద గినవే. 
1. ఎంత గలదే ఇంకా నీ మొహము 

ఇంతిరో నీకే చెల్లు నీ మోహము (అ.శ్చ్శసం. 20-255) 
2 _ నాటికీ నేటికి మీరే నవ్వరా నన్ను 

మేటీ జవ్వన మింతయైై మించెగానాకు (అ శృ.సం. 22-1 04) 
3. తరువాతి పనులెల్లాదానె యెఖుగు 

సిరులవిభున కిట్టి చెప్పరే చెలులు - (ఆఅశ్చసం 30-167) 


6. విలాపవలు 
1. దీనినే రసమంజరీ కారుడు ““ ప్రలాపము”' గా పేర్కొనెను 
““ట్రియాశ్రిత కాల్పనిక వ్యవహారః ప్రలాపః" 
2 మనసు మిక్కిలి సుడివడి యాడుట చేత విషయము లేకయే 
(వస్తువు) మాటలాడుట ప్రలాపము - ఆంధ్య సాహిత్యదర్వణము 


3౩ ఇచట నిలచెను, ఇచట కూర్చు౦డెను, ఇచట నన్ను చేరెను అని విలపించుట 
విలాపమనబడును - నాట్య శాస్త్రము, తెనుగుసేత. 


చిత్తగించచయ్యా నీ సింగారపు దేవులను 
హత్తికరుణించరాదా ఆసపడేని ॥ పల్లవి 


నిండొరా దనమీద నీవు ఒత్తిగలవని 

యాడనున్న చెలితోడ యాన తిచ్చీని 

పందబడి నీవుండిన పరపిది తనదని 

వెండియును తన పెనువేల జూపేని 11 చిత్త! 
141 


చనువ్చున ని, ని్జరి కి సమ (ద్రిష్తా ాయనని 
తన పారుగాపెతోడ తలపోసెని 
ననచిన యట్టి ప్రాణ నాధుడవు నీవని 


వాసర జే కానికలు వొడిబెట్టి పంపేని చిత్త! 


“ 
ల్‌ 


పెట్టి నీ నారను తన పెరు నడిగేవని 

చుబ్దపు వనితతొ బొంచులాలించీని 

యిజ్చి శ్రీ వేంకటేశ యేలితివి మగువను 

గుట్టుతొడ దనకు నిన్నే గురి సేసేని | చిత్త! 


బ్ర 

బృశాస్త్ర లక్షణము ప్రకారము, ఇచట నిలచెను, ఇచట కూర్చుండెను. ఇచట 
నన్ను జెరెను అనుదానికి లక్ష్యముగా ఈ సంక్తీర్తన యందు నాయిక తన స్వామి అంతకు 
మునుప్తు తనను కూడి పరుండిన పరుపు ఇదియే యని తన చెలికి చెప్పుచున్నది ఇద్దరికి 
చనువ్స వలన సమదృష్టి కలిగినచని పారుగామెతో తలపోయుచున్నది బంధువుల వనితలతో 
తన సంగతి చెప్పుచు, తనను పేర్కొను నేమో యని పొంచులు వినుచున్నది గతమున 
నాయకుని చేష్టలను తలపోయుటచే ఆమెకు దుఃఖము కలుగుచున్నది ఈ విషయము 
అన్నియు దూతి లేక చెలిపాత్ర వహించిన అన్నమయ్య స్వామికి నివేదించినాడు భక్తితోడి 
నివేదనమును స్వామి మన్నించినాడు తక్షణమే దేవిని కరుణించినాడు అదియే ఆమె 
విలాపమునకు ఫలితము 


అన్నమయ్య జగన్నాటక సూత్రేధారుడైన శ్రీ శ్రీహరి లీలలను, మదురముగ వర్ణించి 
తరించిన పద కవితాపితామహుడు. శ్రీ వేంకటేశ్వరుని దివ్య శృంగార లీలలను ఉహించి 
భావించి రూపకల్పన చేసి జీవము పోసిన మహానీయుడు, అష్టవిదనాయికలను వారు 
పాందెడి కావూవస్థలను అలంకార శాస్త్రములను దృష్టియందుంచుకొని వారిని 
సృష్టించుటకును దివ్య శృంగార లీలలను లౌకికమునకు జోడించుటకును తపన పడిన 
వాడుకాడు తన బావనలొనికి ఏ విధముగ ఆ స్వామి లీలలు ప్రవేశించునొ తదనుగుణముగ 
భక్తి పారవశ్యమున తల్లీలు సంక్షీర్రనా రూపమున చిత్రిచిన వాడు మాత్రమే అందులకే అన్ని 
విధముల నాయికలకు చారు పొందిన కామావస్థలక్రు మ ఉదాహరణలు దొరకుట 
కష్టము అందునను నాబోటి అట్పలకుమురింత దుష్కరమైన పని ““విలాపయు”” అనెడి ఈ 
ఆరన కామా చస్థకు అక్షణములు గల పదములు నాకు ఉపలభ్యమైన శృంగార 


142 


కివలనీకెతొ నిది యేపాబు (29-588) 


బరాకు సిసి వింత గావవయ్యా (30-188) 


ఖ్హ 


గ్ర ఉన్మాద వలు 


(రసమంజరీ) 


(6 


నో 
పరిచ్బ దము - ఆం 


ఉా 


తనా చేతనముల యందు సెతము అ 


2చే 


ణుపముంరా కు 


దిల్ట) ఆం చట తీత 


ప్ర 


న్నుచు ఇతర 


ధలనే ఎ 


తములైన క 
చ్‌ 


తో 
అఆర్ర 


అఆయందును నాయక 


మిషదృష్లి 
ఓట 


ర్యా 
(ఆ! 


ఫ్‌. 


ముఖలక్రణములు -1 ఆ 


[ 


| పల్లమి! 


వి. 
ల 


ల 
సాన 


చి 
ఫి 
ఠి 


జృత్య 
యి 


నీర్రూ 


చెలియ 


143 


కొలంవు సెసి మర కొంతవడి నీపెరు 


పలువమూరు నొడివి జపము సేసును || అంగన! 


సరుగ పొద్దున వంట చవులుగా వండి వండి 

పరగగ చీకు నుపార మిచ్చును 

అరిది నీ ప్రసాదము ఆరగించి నీ పతిమ 

నురమున బెటుకొని ఉయా?ల లూచును || అంగన! 


బాగాలునీ కొప్పసెసి భావము నీపై బెట్టి 

యోగినిర్టు యానందాన నోలలాడును 

యీగత్‌ శ్రీ వేంకటేశ యేలితి వింతలో వచ్చి 

ఆ గురుతులెల్లా జూడు మట్టి నీకు మొక్కును || అంగన 


సర్శకాల సర్వాస్థల యందు నాయక సంశ్రితములైన కథలనే ఎన్నుట అనునది “ 
ఉన్మాడావస్థ" యందలి నాయిక లక్షణము ఈ పదము నందలి నాయిక తన మనోనాధుని 
చిత్తరువును పబముపై వ్రాసి పూజించును ఆ పటము వద్దనే ఉండి పలుమూరు ఆయన 
'పెరునే జపించును చక్కని రుచులతో వంటలు వండి ఆయనకు నైవేద్యమిడును. ఆ 
ప్రసాదమునె భుజించును ఆ ప్రతిమనే గుండెలపై నిడుకొని ఆయ్యాల లూచును, తాంబూల 
మందించును భావమున ఆయననే నింపుకొనును యోగినిగా మారి అలౌకిక ఆనందమును 
పొందును ఇవి అన్నియు ఆయన చిత్తరువునకు లేక ప్రతిమకు చేసిన చేతలు, సేవలు, 
ప్రత్‌బక్తుడు విగ్రహారాధన సేయును పై సెవలన్నియు చేయును కాని ఆ విగ్రహమునే తన 
పక్కనో, గుండెల పైననో పెట్పకొనడు ప్రత్యేక స్థానమున ఆ విగ్రహము నుంచి పూజించును. 
అటు పిమ్మట లౌకిక వ్యాపారమున మునిగి పోవును, కాని మధుర భక్తిలో మునిగిపోయిన 
ప్రపన్నుడట్లు కాదు సర్వమును మరచి స్వామితోడిదే లోకముగా నెంచి తన్నుదా మరచి 
నిరంతర ధ్యాన సమాధిలో మునుగును అందునుండి జా[గ్రదవస్థ వచ్చినను, తానెవరిని 
గూర్చి తపించుచున్నాడ్‌ ఆ పరమాత్మనే పూజించును. సేవించును. ఇతః పూర్య మాయా 
సందర్శములల్‌ ఉదహరించినట్లు '' ధ్యానంచ తైలధారావ దవిచ్శిన్నసృృతి సంతాన రూపమ్‌” 
అను దానికీ లక్ష్రృభూతుడగును 


లౌక్‌కనాయికల బడల ఇట్టిది'" ఉన్మాద'' మను అవస్థగా మన మెంచినను, దివ్యుల 
యెదల ఈ యవస్థను “ అవిచ్చిన్నస్పుతి సంతాన రూపము”' గనే యెంచవలయును. 


[కక్ష 


ప్రపన్నుల యెడలను ఇట్లే భావింప వలయును. (శరణాగతి) ప్రపత్తి దశకు చేరిన జీవునకు 
లౌకికవ్యవహారములతో పని లేదు సర్వము పరమాత్మతోడి వ్యవహారము, శరీర సంబంధమేమాత్ర 
ముండదు, ఇది జీవేశ్వరుల సమా గమునకు అంతిమ సోపానము, 


అట్టి స్థితికి జేరినది పై పదము నందలి నాయిక, ఆ నాయికావస్థను వర్ణించినవాడు 
ప్రపన్నుడైన అన్నమయ్య. 


ఇట్టివే ఈ క్రింది కీర్తనలను ఉదాహరణముగ గొనవచ్చును. 


ఓ... ఎంత మీదు కట్టినో యింతి నీకు జవ్యనము 
కాంతుడ వేమి సేసితో కానుక లంపె జెలి (26-144) 


2. ఏమిసేతు నమ్మలాల యిట్టాయ నా వలపు 
ప్రేమము జెప్పగ రాదు పిలువక పోదు (26-220) 


3... ఇప్పుడు నీవు వచ్చితి విది చూచి నాకదివో 
చొప్పగా రెండు భావాలు చూపి చెప్పరాదు (30-242) 


4. అదియే కాదా సతత మాతని కపుడు 
పది యవస్థల బౌంగి భ్రమసే కాక (30-242) 


పై నుదహరించిన నాలుగు శృంగార సంకీర్తనలలో మూడింటి యందు నాయిక 
ఉన్మాదావస్థ ఛాయామాత్రముగనే గోచరించును. నాల్సివ దాని యందు పల్లవిలో 
““పదియవస్థలు” నాయికానాయకులు అనుభవించినట్లు పేర్కొనబడీనది. ఆ పది యచస్థలు 
ఏవియో తక్కిన చరణములలో వర్ణింప బడలేదు సంక్తీర్త్స యందలి మూటు చరణములలోను 
నాయిక అవస్థను లేక స్థితిని మాత్రమే అన్నమయ్య గారు వివరించుట జరిగినది. 


8. వ్యాధి 9. జడత, 10. వూరణవము 


1. మదన వేదనా సమళ్థ సంతాప కార్యాది దోషా వ్యాధిః - రసమంజరి 
2. దీర్ణ నిళ్వాస పాండుతా కృశతాదులు - ఆంధ్ర సాహిత్య దర్పణము 
3, సాము, దాన, అర్ధములను ప్రయోగించియు, దూతికలను రాయబారమంపియు, 
నిరర్దక ముగుటచే “వ్యాధి జనించును. 
- నాట్యశాస్త్రము శ్రీ పి. ఎస్‌. ఆర్‌. అప్పరావు 
145 


అన్నమయ్య గారిశ్ళంగార సంక్తీర్తనలల్‌ ' "వ్యాది, జడత, మరణము 'అను అవస్థలకు 
తావు లేదను పించుచున్నది. దానికి కారణము ఇవి సంక్తీరనలగుటయే. అనగా చైవ 
సంబంధమైన దివ్యశృంగార లీలా వర్ణనా పూరితము లగుటయే. భక్తుని పరముగ జూచినను 
సదా హరి చరణారవిందములను సేవించుచు మనమున భావించు భక్తులకు ప్రపన్నులకు 
గూడ ఇట్టి యవస్థ వచ్చుటకు అవకాశమే లేదు ఇట్టి యవస్థలన్నియు శరీరమునకు 
జెందినని. ప్రపన్నులయెడ ఇట్టి యవస్థలు అనగా వ్యాధి మరణములకు తావు లేదు. 
ఏలననగా ప్రపన్నులు పొందెడి వియోగ వ్యధ ఆత్మకు పరిమితమైనది. సర్వదా హరి 
నామస్మరణము తప్ప అన్యమెరుగని వారు ప్రపన్నులు. ఆత్మకు నాశము లేదు కదా ! ఇట్టి 
ఆత్మకు దేని చేతను వికారము కలుగదు “అవి కార్యాయముచ్చతె (36) అని కృష్ణ 
భగవానుడు గీతలో చెప్పినట్లు ఆత్మ కీ లౌకిక సంబందమైన వ్యాధి, మరణములతో పని లేదు. 
అందుకేనేమో అన్నమయ్య ఈ రెండు అవస్థల విషయ మాలొచింప్రనే లేదు నిరంతర 
ధ్యానము చే శరీరమునకు ప్రకాశము కలు గునేకాని భక్తులకు ప్రపన్నులకువ్యాధి సమీపింప 
చారి తపమునకు ఫలము జీవన్ముక్తియే. 


ఈ సంక్తీరనలయందలి నాయిక ్రదానముగ అలమేల్మంగయీ. లెదా వివిధ 
శూపములలో మనకు గోచరుడగు అన్నమయ్యయే. దివ్వయైన అలమేల్మంగకు జరా 
మరణములు లేవు ప్రపన్నుడైన అన్నమయ్య పరము పదము చేరునంత వరకు దినమున 
కొక్క కీర్సనకు తక్కువ కాకుండ సంక్తీర్తనలు చెప్పివాడే. అట్లు సంక్తీర్తనలు చెప్పవలయు నన్న 
ఆరోగ్యము సరిగ నుండ వలయును గదా | ఆరోగ్యము సరిగ నుండి ననే గాని మనసునకు 
ఏకాగ్రత లభింపదు. ఏకాగ్రత లేనిదే భక్తి కుదరచు. భక్తి, ప్రపన్నతకు మూలము అందుకే 
చురణ మాసన్నమ్టనపుడు నారాయణుని చింతనకు, స్మరణమునకు కఫ వాత పిత్తముల 
కంఠమున అడ్డు తగిలిన చో అట్టి మానవులకు జీవన్ముక్తి లభించుట ఎట్లు ? అని 
పన్నిద్దరాళ్వారులలో నొకరు, ప్రముఖులు అయిన కులశేఖరాళ్యార్లు ఇట్లు చింతించినారు. 


ప్రాణ ప్రయాణ సమయే కఫవాతపిత్తైః 

కంరావరోధనవిదౌ స్మరణం కుతేస్తె ! (37) 

అట్టి యెడ ప్రపన్నుడైన వానికి లభించునది జీవన్ముక్తియీ కాని మరణము కాదు. 
మరణించినచో తిరిగి పుట్టుట జరుగును. ఈ మరణము శరీరమునకే గదా | జీవన్ముక్తులకు 
“ోపునరపిజనన౦ం పునరపి మరణ౦ం”” లేదు. మరణ మనునది జరా, రుజాది కారణములలో 


146 


దేనివలననైనను సంబవింపవచ్చును జీవన్ముకియనునది భక్తి ప్రపన్నతల వలన లబించున 
ఆకొవకు చెందినవాడు అన్నమయ్య అందుకే ఆయన రచనలలో వ్యాది, జడత, చమరణములకు 
తొవు లెదు. 


అంతియే కాక అలంకారికులు సైతము మరణమను అవస్థను వర్ణింపరాదనియు 
విసర్జింప వలయుననియు నిషెధము విధించిరి 


““అప్రాప్త కామము నందు మరణమును వర్జించి తక్కిన యవస్థలను ఫై విదముగ 
నిరూపించవలెను (38) 


ఈ మరణ నిషెవనము ప్రత్యెకమ్టైనది ఇంకను ముందు బొలెదంత కడ జరుగవలసి 
యుండగా 'అయోగి అవస్థ యందే నాయికలేదా నాయకుడు మరణించుట తటస్థించినచా 
ఇ౦కేమున్నది?” అందుచే ఇచ్చట వురణము నిరూపింపరాదు. వురి చురణమేల 
చెప్పబడినదన్నచో ''మరణము కలుగునన్నంతగా వారు తప్రమైనారు'” అని నిరూపించు టకె 
(398) 


ఈ వివరణ నాట్య శాస్త్రమున డా. పి ఎస్‌, ఆర్‌ అప్పారావు గారిచ్చినది ఇది 
నాటకాదులకు మాత్రమే పరిమితము భక్తి ప్రపన్నతలకుచెందినది కాదు ఇందు అనగా ఈ 
సంక్తీరనలయందు ప్రత్యెక చరిత్ర లేమియు వర్ణింపబడవు అన్నియు విష్ణు కధలే విష్ణు 
సంబంద గాధలే విష్ణు భక్తుల కెప్పటికిని మరణము లెదు వారికి కలుగునది జీవన్ముక్తియే 
అందునను అన్నమయ్య గారు సాధారణ మానవుడు కాదు అవతార పురుషుడనియే 
చెప్పవలెను ఎందుకనగా ఆయన ““హరి నందకాంశము''న అవతరించినవాడు 

నాయికాత్రయవలు 
““సాచత్రివిడా స్వీయా పరకీయా సామాన్యాచేతి” అని రసమంజరీ కారుని నిర్ద్ణచనము 
నాయికలు ప్రధానముగ మువ్యురని అలంకారిక మతము వారు 1 స్వీయ. 2 
పరకీయ, 3. సామాన్య 
ఇందు స్వీయ అక్షణమిట్లు చెప్పబడినది 
"తత్ర స్పామిన్యే వానురక్తై స్పీయా 
అత్ర పతిచ్రతా యా ఏవ లక్షృత్వాత్‌ - రసమంజరి 


శ4/ 


అనగా పతియందే ప్రేమ గలది పతివ్రత యగునది 
అస్మాశ్నేష్టా - భర్శృశుశ్రూషా, శీల సంరక్షణ, మార్దవం, క్షమాచ. 

అనగా తన పతి సేవ బేయుట, వంశ గౌరవాదులను కాపాడు కొనుట ఓర్పు కలిగి 
యుండుట. 


ఈ ““స్యీయ”'ను మరల మూడు విధములుగ విభజించిరి 
స్వీయా త్రివిధా ఓ. ముగ్భా 2. మధ్యా, 3. ప్రగల్ఫాచ అని 
ముగ్గా లక్షణములు 

'“తత్రాంకురిత యవ్యనా ముగ్గా” 

ప్రధమావతీర్ణ యౌవన మదన వికారారతౌవామా 

కధితా మృదుశ్చమానే సమధిక లజ్బావతీ ముగ్గా - సాహిత్య దర్శణము 

“క్రియా హియా మనోహరాముగ్గా” 

“కోపే పి మార్దనం నవ భూషణీ సమీహ” 

అని ఈ విధముగ రసమంజరీ కారుడు స్వీయా ముగ్గా నాయకా లక్షణములను 
తెలిపినాడు. 


ముం౦దుగస్వీయ లక్షణములు గల అన్నమాచార్యుని శృంగార సంక్తీర్తనలను, వాని 
యందు గల మధుర బక్తిని ఉదహరించి వివరింతును. 


స్వీయ నాయిక - ముగ్ధ లక్షణములు 
రాగం - పళవంజరం 


సరస గూచుండవే సరసము లాడవే 
శరసు వంచుకోనేల చిన్నదానవటవే 


1... పలుకులు నైకేను పచ్చి కప్పరాలు రాలీ 
తిలకించి మోవితేనె చిందీని 


148 


చెలువుడు చెనకితే సిగ్గుతోడ బెనశేవు 

చెలియరో నీవింకా చిన్నదానవటవే ॥సరుస॥ 
మొలక నవ్వుల నైతే ముత్యాలు వాడమీని 

నిలువు నూరు వండీని నీ మురిపేలు 

బలిమి జన్నులంటితే పయ్యద కొంగు మూసేవు 

చిలుక రాదా వలపు చిన్నదాన వటవే 11సరుస॥ 
సందడి చూపులనైతే చల్లగ వెన్నెల గాసీ 

కందువ నెమ్మోమున కళలుబ్బీని 

అందపు శ్రీ వేంకటేశు నలమేల్మంగవు నీ 

చెందిమరీ గొసరేవు చిన్నదానవ టవే ॥సరుస!॥! (28-193) 


ఇందలి నాయిక ముగ్ధ సిగ్గ చేత మనోహరముగ నుండు నది. శిరసు వంచు 


కొనినది. అమె అలమేల్మంగగా పేర్కొన బడినది. నాయకుడికి ఎడముగా కూర్చున్నది 
కాబోలు “సరస గూర్చుండవే అని చెలిచెప్పుచున్నది. భర్త తొకినచో సిగ్గు తో పెనుగు 
లాడును. వక్షోజము లంట బోయినచో పైట కొంగు కప్పు కొనును ఈ లక్షణము లన్నింటిని 

ప్పి చెలికత్తె“ ఇవి నీకు తగవు. నీవింకను చిన్నదొనవుకావు సుమా | అనుచున్నది. చివరకు 
ఆస్వామి ఆమె నేదో యొక విధముగ ఒడబరచి ఆమెను కూడినాడు. ఆయన సంగమమును 
అలమేల్మంగకొసరి కొసరి కోరుకున్నదట. అందుకే ““నీవు చిన్నదానవా' ' అనిచెలి ప్రశ్నించినది. 


అన్నమయ్యగారు చక్కని జాన తెనుగున పద రచనచేయ గల దిట్ట అలమేల్మంగ 


యొక్కముస్థత్వమును తేట తెనుగున మృదు మధురము గ ఎర్జించినారు. ఆయన స్వయము/ 
చెలికత్తె యై జగజ్జననీ జనకుల మేలు కలయికకు దోహదక్రియలొనర్చి, వారినొకచో 
కూర్చిధన్యుడైనాడు ఇది దివ్య దంపతుల సంబంధమైన శృంగారము గనుక దీనిని లౌకిక 
దృష్టితో నెంచరాదు చుధుర భక్తి సమ్మిళితమైన ఒకానొక ప్రేమ కావ్యము గ పరిగణింపవలెను. 
ఇందళి నాయికను ముగ్ధ - నవోఢగా గుర్తింపవచ్చును 


౭2. వమభఖారి రాగం ; 


భావమెయగని పడుచా వోసి 
పోవే పోవే పోవే పడుచా 1 పలవి!! 


1143 


1 మొరగు మొరగు వింత కరుగుదవేల 
పరచు మాటల పడుచా 
చురుకు మెరుపు వాలుచూపుకన్నుల 
కెరల బొడిచి గిలిగించేవే పడుచా | భావ! 


2, కెలపు మలపు బయిడీ గిలుకు మట్టెల 
బలుపు మోతల పడుచా 
అలపు సొలపు ముద్దులాలుకు మట్టెల 
జలుకు వలపు మీద జల్లేవా పడుచా 1 భావ॥ 


3. _ వెదకి వెదకి తిరువేంకటేశ్వరు 
బదరి కూడిన పడుచా 
కదలు గుబ్బల కలికి చేతల 
వుడుటు నడపులనె వారగేవే పడుచా | భావ! (12-269) 


ఇందలి నాయిక విప్రబ్ధ నవోఢయగు ముగ్గ. నర్మగర్భమైన మాటల నాడునట్టిది. ఓర 
కనుల చూచి నాయకుని ఉద్రేకింప జేయనట్టిది. ముద్దులొలుకు నవ్వులతో ప్రసరింప జేయు 
వలపు చల్లు నేర్పు గలది. అందముగ, ఉత్సాహముగ కదలించుచున్న బంగారు మట్టెలు 
ధరియించినది. ఆ కదలికలో మట్టెల రవళి అధికమైనది. ఆ నడకల వలన ఆమె ఉరోజములు 
కదలు చున్నవి. ఇవి అన్నియు కలికి చేతలు, నైపుణ్యము గల చేష్టలు. 


ఈ విస్రబ్ద నవోఢకు లజ్ఞా, భయ కంపాదులు తగ్గి పోవును. విశ్వసనీయమైన 
ప్రేముగలదిగ నుండును అంతియి కాక ఈమె యందు స్యీయా ముగ్గ ఆ విస్రబ్ధ నవోఢ 
అక్త్షణములతో పాటు “అభిసారిక” లక్షణములు గలవు. ఎందుకనగా ఈ నాయిక వెదకి 
వెదకి తిరువేంకటేశ్వరుని పదరి (త్యరపడి) ఠూడినది. కనుక ఈమెను స్య్‌యా ఆ ముగ్ధ లా 
విస్రబ్ధ - నవోడ అభిసారికగా చెప్పుకొనవచ్చును, 


అన్నమయ్యగారు విష్ణుక్షేత్రము అన్నియు తిరిగినారు. తన మనోనాధుడైన శ్రీహరి 
కొజుకు వెదకి నాడు. చివరకు తిరువేంకటాద్రిపై నున్న వేంకటేశ్వరుని సన్నిధినే తన శేష 
జీవితమును గడిపినాడు ఈ క్రీరనలయందలి నాయిక ప్రత్యేకముగ పేర్కొన బడక పోవుటచే 
అన్నమయ్యయేు ఇందలి నాయకయైై యుండును 


150 


ఇంకను ఈ క్రింది కీర్తనలో ముగ్గానాయిక లక్షణములు అన్నమయ్య ఇట్లు 
వర్ణించినాడు, 
వధ్యవూవతి రాగం 
వేడుకొన గదవయ్య వేగమె నీవు 
వాడీ గోరి తాకులకు వడి దిట్ట కుండనా || పల్లవి! 
ఆటది చిగురు వంటిది అంత గాసి కోపదు 
గాటపు మాటాడితేను కసుగందును 
యేటికి బిసికితివి యెగ సక్కేన చన్నులు 
గూటి జిక్కియిందు కాపె కోపగించకుండునా 1|వేడుకొన॥॥ 
జవ్వని పూవు వంటిది సడిబడ నోపదు 
నవ్వితేనే వసువాడినాము వేసును 
రవ్వగా గిలిగింతురా రచ్చలోన మార్మములుక 
ఇవ్యల నిందుకు నాపె యెగ్గు వట్ట కండునా ॥ వేడుకొన!! 
కన్నియ పూపవంటిది కాకలకు నోపదు 
అన్నిటా శ్రీ వేంకటేశ అలయించి తీ కాగిట 
సన్నల నిన్నిందు కాపె సాధించ కుండునా ॥1వేడు!! (20-99) 


ఈ నాయికనవాఢ. ఏమాత్రపు కరినపు చేతలనైనను ఓర్చు కొనజాలదు. రతియందు 
ప్రవీణురాలు కాదు. గోరు గుచ్చుకొనినను, గట్టిగా మాటాడీనను, బిగికొగిట బంధించినను 
పూవు వలె వాడిపోయెడి సుకుమారి, లేత పిందె వంటిది. వేడిగాలులకు తట్టుకొనలేదు 
ముట్టుకొనిన పాలుగాజు నట్టి సున్నిత శరీరమామెది, అమాయకురాల్రన కన్య, శ్రీ వేంకటేశ్వరుడు 
ఇట్టి నాయికను కూడి అలయించినాడు. అందులకే తిట్టినది సాధించినది, కోపగించినది, 
తప్పులనెత్తి చూపినది 

ఈ నాయికచేష్టలన్నియు నూత్నవదువు చేష్టలను.తలపునకు వచ్చును. కష్టతరమైన 
కార్యముల వలన ఆమె మిగుల నొచ్చుకొనును. ఇవి యన్నియును శ్రీమన్నారాయణుడు 
భక్తితో పరిపక్వత చెందని బక్తులకు పెట్టిడి పరీక్షలు, ఈ పరీక్షలలో భక్తుడు నెగ్గెనా స్వామి 
సన్నిధి లభించినట్లే. పరమాత్మ పెట్టెడు కరిన పరీక్షలకు తట్టుకొన లేని భక్తుడు పాందెడి 
ఆవేదన, తపన, ఆలయిక - ఇవి యన్నియు భక్తుల చరిత్రలు గమనించినచో మనకు 
సుస్పష్టమగును. రాముని నమ్మిన రామదాసును అనేక బాధలకు గురి చేసినప్పుడు ఆ 

151 


భక్తుడు రాముని నిందించుట అందరెరింగిన చరిత్రమే, చివరకు తన తప్పు తెలిసికొని 
పశ్చాత్తాపము నంది ఆ స్వామి కరుణా కటాక్షములకు పాత్రుడైన విషయము ఆ చరీత్ర వలన 
మనమెరు౦గ వచ్చును. 
ఇట్టివే మరికొన్ని ఉదాహరణలు పరిశీలనార్హములు. 

1. ముధ్యవావతి 


ఇంతులు నోచిన నోమో ఇది నీకు విలాస 
యెంతైనాను పొగడక యెట్లు మాన వచ్చును 18-180 


2. కొండ వులహరి 
ఏమే యెరుగదాయే కతపు సరసము 
కామించిన ఆతని నింత కాకు సేతుర 24-575 


డా వేటూరి ఆనందమూర్తిగారు ఇచ్చిన స్వీయా నాయికకు ఉదాహరణములు 
(43) స్వీయ (దివ్య) 


చుఖారి 


క్త ఇది గాక సౌభాగ్య మిదిగాక తపము మటథీ 
యిది గాక వైభవంబిక నొకటి గలదా కష్షే2ై-క్షే 7 


రావుప్రియ 


2 పమిసేతుముయ్య నీవు యింతటి నాయకుడవు 
మోము చూచి తొలినీకు మోహించిన దానను 383-188 


వరాభి 


యు 
౮ 


టకట సతి శృంగారము కన్నుల పండువుదోపుచు 
యిటువలె నిలచి చిత్తంబిందరి నేపెడీని 12-122 
ముగ్గ-నవోధ (దివభ)ి గాళ 


4. ప్రాయపు వనిత నింత పచ్చిసేతురా 
మూయక మూసేని చలముల నింతవలపు 36-117 
152 


ర 


ఓ 


2, 


ఏమీ నెరంగని నన్ను ఇంత సేసెనే వీడు 


సామము నేరిపేరంటా చవులు పుట్టించేనే ౩3-609 

ఎందాక నీ సిగ్గు లేటికి బెంచేవు 

పాొందులు దొరకెను భోగించ రాదా 17-547 
స్వీయ - వుధ్య 


“సమాన లజ్జా మదనా మధ్యా” - రసమంజరీ 


విచిత్ర సురతయు, ప్రరూఢస్మర, యవ్వనయు, ఈషత్రగలృ్భ వచనయు, 


మధ్యవ్రీడితయు మధ్య యనబడును - అంధ్ర సాహిత్యదర్పణం 


8, 


మధ్యావిచిత్ర సురతాప్రరూఢ స్మరయవ్వనా 


ఈషత్రగల్భవచనా మధ్యమ వ్రీడితామళతా - సాహిత్య దర్శణము 
అన్నమాచార్యుని కీర్తనలలో “మధ్యానాయిక స్పష్టముగ గోచరించు కీర్తనలు అతి 


స్వల్పముగ నున్నవి. వానిలో ఒకటి రెండింటిని స్థాలీపులాక న్యాయముగ వివరింతును. 


కాంబోది 


' అల్లదివో చూడరమ్మ అతివ బావము నేడు 


వెలవిరిబతి వద్ద వింతలాయ గనరే పల్లవి] 
తప్పక చూచి యింతి తలవంచి సిగ్గుపడి 

చిప్పిల గడమ చూపు చిత్తములో జూచెనే 

కొప్పుగదల నడచి కొంచి కడమ నడపు 

చెప్పక పయ్యదమాటు సేయుచు నడచేనే | అల్లదివో! 


సెలవి బారగ నవ్వి సిగ్గున గడమ నవ్వు 

కులికి కులికి తన కుత్తుకలో నవ్వేనే 

నిలచి కొంత మాటలాడి నీటున గడమ మాట 

సెలసీ చేయి మరుగు చేసుక మాటాడెనే || అల్లదివ॥ 


153 


చేతికి నాకు చుబ్టిచ్చి సిగ్గుతొడ సగమాకు 
చేతనే చిదిమి తన వాతెర గీలించేనే 

యీతల శ్రీ వేంకటేశు డింతి భావములు చూచి 

కాతరాన గూడగాను గడుసె నిలిచెనే | అల్లదివో! 27 - 484 


ఇందలి నాయిక సమానమైన లజ్జయు, మదన వికారములను కలిగి యున్నది, ఒక 
ప్రక్క తన మనోవికారమును ప్రకటించుచునే సిగ్గు వడుచున్నది విచిత్ర సురతము మాట 
యొట్టున్నను ఈమె ప్రరూఢ స్మరయవ్వ్యనయని ఆమె చూపులు, నడకలు, చెప్పక చెప్పుచున్నవి 
నాయకుని చూచినట్లే చూచి అంతలోనే సిగ్గపడుచున్నది నవ్యును గొంతులోనే 
దాచుకొనుచున్నది. కొంత మాటలాడుచున్నది. మరల సిగ్గుచేత చేయి మరగు చేసి కొని 
మాటలాడుచున్నది ఆ మాటలును పొడి మాటలు కావు నీటు మాటలు విలాసముగ 
మాటలాడుచున్నదన్నమాట అనగా ఈషత్ర్రగల్భవచనములు పలుకుచున్నది. నాయకునకు 
ఆకులు చుట్టి యిచ్చిసగమాకు తానే నోటి వెట్టినది. 

ఈ చేష్టలన్నియును నాయకుడైన వేంకటేశ్వరుడు గమనించినాడు ఆమె భావములు 
గ్రహించిచాడు ఉత్సాహముతో కూడగా నాయిక గడుసు దానివలె నిలచినది “వెల్లవిరి బతి 
వద్ద వింత లాయ గదరే” అనుటచే ఇందలి నాయికను ఆలమేల్మంగగనే గ్రహింపవచ్చును. 
ఆమె మనసు నందలి కోరికకు ఫలము వేంకటేశుడు కూడుటయే 


2. రావుక్రియ 


ఎంత నేర్వెనే యీ లేను పువు 
బంతి వాట్లనే బడలేని [| పల్లవి! 


చీ 


గ 
ఎట్టా 


వాలుక చూపులు వంచి చెలిపతి 

కోలు ముందుగా గొణగీని 

చాలుగ నడచి సారెకు నిలిచి 

వీలుచు బయ్యద విసరీని ఎంత! 


లు చిందీని ఎంత! 


సరసపు సిగ్గులు చల్లీని తన 

కరముచెక్కుపై గప్పీని 

యిరవ్చగ శ్రీ వేంకటేశు గలసితా 

నరమరపున ముదమందీని ఎంత! 26-142 


ఇందలి నాయిక తనకు గల వలపును ప్రకటించుటలో కొంత చాతుర్యమును 
ప్రదర్శించుచున్నది ఓర చూపుల జూచినది చక్కని నడకలతో అటు నిటు తిరుగుచు 
నాయకున కెదురుగ పదే పదే నిలచును. పైట కొంగు మాటి మాటికి తీసి సవరించుకొనును 
చెదరిన కురులు సవరించుకొనును. కొట్రుపాటుతో చెలిపై నొరగును. అస్ఫుటమ్రైన మాటలు 
పలుకును. కోపగించును. అంతలోనే నవ్వును. సిగ్గలు ఒలక పోయును చెక్కిట చేయి 
చేర్చును చివరకుతన శ్రమకుఫలితముగ “ అభిలాష" ను నెరవేర్చుకొనినది శ్రీ వేంకటేశుడు 
ఆమెను కలిసినాడు 
ఈ నాయిక ప్రవర్తన, పలుకులు, సిగ్గులు ఇవి యన్నియు మధ్యానాయికను 
స్ఫురింప జేయుచున్నవి ఇదిశ్చీ వేంకటేశ్వరుని దివ్య శృంగార లీల యగుటజేసి అలౌకికమైన, 
దివ్యమైన, మధురభక్తి యుతమ్రైన రచనగా (గ్రహింపవచ్చును. 
రసమంజరీ కారుని నిర్వచనము ““సమాన లాజ్ఞా మదనోమధ్యా'' అను ప్రకారము 
సరియైన ఉదాహరణము డా. వేటూరి ఆనందమూర్తిగారు అన్నమయ్య క్రీర్తనల నుండి 
ఇచ్చినారు. (44) అది 
తాలిమి చక్కగాని తమక మెంత్రైనా గద్దు 


మేలమావవయ్య చెలి మీద మీద నున్నది ॥పల్లవి॥ 
వనిత పువ్వులు వేసి వలపు నీపై బూసి 

తనుదానె సిగ్గవడి తలవంచీని 

మనసు నీపై బెట్టి మాటలు మాతో నాడి 

పెనగి పిలువవయ్యా పేరు కొని నీవు ॥ తాలిమి! 


పడతి నీత్తో నవ్వి పాయపు టాసలు దవ్వి 

చిడుముడి సిగ్గుతోడ జెమరించీని 

కడు నిన్నట్టై చూచి కాయము మాపై వేసి 

వొడివట్టి తియ్యవయ్య వొద్దికతో నీవు | తాలిమి! 
155 


కలికి నీ కాలు తొక్కి కమ్మటి నీకు మొక్కి 

వలవని సిగ్గుతోడ వడబడీని 

నెలవై శ్రీ వేంకటేశ నిన్ను గూడె తన్నుదానె 

అలమిపై కొనవయ్య అప్పటికి నీవు తాలిమి! 17-298 


ఇందు వర్ణిత యైన నాయిక స్వీయా - మధ్య అతి విశ్వాసము చేత లజ్జయును, 
మదన భావమును సమముగ వ్యక్రీకరించుచుండుట బట్టి అతి విస్రబ్ధనవోఢ'' (45) అని 
డా, వేటూరి ఆనందమూర్తి గారు చెప్పిరి, 


ఇంకను స్వీయా - మధ్య నాయికుకు అన్నమాచార్యుని శృంగార సంక్తీర్తనలలో ఈ 
క్రింది నుదహరించిన వానిని పరిశీలింపవచ్చును, 


ఓ. మధ్యమావతి - ఎటువంటి వేడుకలో ఇద్దరికి మీద మీద 
ఘటన వెన్నెల పులగము లాడేరదివో 26-21 
2. శంకరాభరణము '- ఇంత కంటి నోపము యేదౌతానె జగము 
పంతము లింకానేల పదవయ్యా 26-56 8 
స్వీయ- ప్రగల్ఫ (పొఢ) 
ఓ. పతిమాత్ర విషయకేళీ కలా కలాపకోవిదా ప్రగల్ఫా 
అస్యాశ్చేష్టా - రతిప్రీతి. రానన్దాత్సమ్మోహః - రసమంజరి 
2 స్మరాంధా గాఢ తారుణ్యా సమస్తరత్‌ కోవిదా 
భావోన్నతా దరవ్రీడా ప్రగల్ఫాక్రాంత నాయికా - సాహిత్య దర్వణము 
1. సావుంతం౦ 12- 138 


కొనచూపులనె వింత కోరికలు దైవార 
పెనగొన్న తమకముల బెనగు టిన్నడురా || పల్లవి! 
కమ్మ కస్తురి తావి కప్పురపు వాసనల 
తమ్ములము నోరిలో దగ గలికి కులిక్సి 


156 


ఉమ్మగింతల రతుల నుడివోని వేడుకల 

ఇమ్ములను గూడి సుభియించుబెన్నడురా 11కొన॥ 
బిగువు కౌగిట జేర్చి బిత్తరపు జూపులను 

నగవు దేరగమనసు నాటించి మించి 

మొగము మొగమున జేర్చి ముద్దు మాటలను నును 

బగడవాతెర గదల బలుకుటిన్నడురా 1కొన॥ 
కడుమోహమున సిగ్గు గదియు టెన్నడు లేక 

యెొడలేని కూటముల యొచ్చరికె లేక 

విడువ కిటు వలెనె తిరువేంకటేశుడా నీవు 

వడి దలచి నాకడకు వచ్చుటెన్నడురా కొన! 


ఈ సంక్తీర్తన ఈ క్రింది కృష్ణ కర్టామృత శ్లోకమును స్పురణకు తెచ్చుచున్నది 


లీలాన నామ్చుజ మధీీర ముదీక్షమాూణం 

నిర్మాణి వేణు వివరేషు నివేశయన్రమ్‌ 

డోలాయ మాన నయనం నయనాభిరామం 

దేవం కదాను దయితం వ్యతిలోకయిష్యే కృష్ణ కర్ణామృతం శ్లో 49 
- లీలాశుకుడు 


ఇందలి నాయిక రతిప్రీతి మతియ్డైన స్వీయా - ప్రగల్భ నాయకుని తోడి తన 


సమాగవమును తీవ్రముగవాంఛించుచున్నది. “వెన గొన్న తమకముల బినగు టెన్నడురా”' 
అనుటచే ఆమెకెంతటి రతి ప్రీతి గలదోతెలియుచున్నది. శృంగారమునకు కావలసిన సంభారము 
లన్నియు పేర్కొన బడినవి కమ్ముకస్తురి, కప్పురము, తమ్ములము, కౌగిలింతలు, బిత్తరచూపులు 

ముద్దుమాటలు, ఉండియు లేనట్లున్న సిగ్గు - ఇవి అన్నియు సంభోగ శృంగారమునకు 
ఆలంజఒనములే. ఇని యన్నియు కలిగినప్పటి నాయకుని తోడి సయ్షేషమును కోరుచున్నది 
నాయిక 


ఇది లౌకిక నాయిక విషయమున అవసరమగు ఆలంబన, ఉద్దీపన విభావములు 


కాని మధుర భక్తుల యెడల ఇవి యన్నియు అవసరమా? యను ప్రశ్నయు దయించును. 
ముందుగ ఇందలి నాయకుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడు, నాయిక అలమేల్మంగాది 


15/7 


దిచ్యలలో నెచైన కావచ్చును లెడా మధుశ భక్త్షురైన అన్నమయ్యయు కావచ్చును ఇట్టి 
శృంగార క్రీ్సనలయందు భక్తి రసము చిప్పిల్లు చున్నది “భక్తి రసమునకు ఆలంబన 
విబావములు భగవంతుడే ఆయన పరమోదాత్త చరిత్రలు విభావములు భగవదాకారత, 
చిత్తవృత్తి స్థాయీ భావము అదియే భగవద్రతి”. (46) 


ఈ రతిని గూర్చి మధు సూధన సరస్వతి ఇట్లు నిర్వచించనాడు 


“రజస్తమో విహీనాతు భగవద్విషయా మతిః 


తే 


సుజాభివ్యంజ కత్యేన రతిరిత్య భిధీయతే” (47) 


అనగా రజస్త్రమో గుణ రహితమైన, భగవద్విషయకమైన జ్ఞానమే (సుఖాబివ్యంజకము 
కావున) రతియనబడును అంతియ కాక రతి యనుదానికి “పరమ బ్రీతి, తత్పరత, 
ఆనందము” ఇత్యాది అర్ధములు నిఘంటువులందీయబడినవి. (48) 


పై కీర్తన యందలి “రతుల'' అనుదానికి ఆనందముల, తత్పరతల అను నర్థమునే 
గ్రహింపవలెను ఇందలి రతికి “సంబోగము లేక మైధునము అను నర్ణములను 
గ్రహింపరాదు. 


ఇందలి నాయికను గోపికగా మనమూహింపవచ్చును. ఆమెకు తీవ్రరత్‌ బావము 
వర్ణింప బడినది. “వడి దలచి నాకడకు వచ్చుటెన్నడురో” అనుటచే ఈమెను నాయకుని 
కొరకు ఎదురు చూచు విరహోత్కంరితగా గుర్తింపవచ్చును అతి తీవ్రరతి కొరు బృందావన 
మందలి గోపికలని “మధుసూధన సరస్వతి'' చెప్పినారు. 


“వైకుంఠ ద్వారకాయాంచ శ్రీమద్భృ౦దావనే తధా 
మృధు తీవ్రామధ్యతీవ్రా తీవ్రతావ్రాచ సాక్రమాత్‌' (49) 


రతిన్నినిర్యచించుచు ఆయన రతియందలి బేదములను వివరించినారు. వైకుంఠము 
నందలి భక్తులది మృదు తీవ్ర రతి యనియు, ద్వారకా వాసులది మధ్యతీవ్ర రతియనియు, 
బృందావనము నందలి వారిది ( గోపికలది) అతి తీవ్రరతి యనియు విశదీకరించిరి ఇందలి 
నాయికను బృ౦దావన విహారిణి యగు గోపికగా గుర్తించినచో ఆమెకు కలిగిన భగవ ద్రతి 
తీవ్రతను అన్నమాచార్యులు ఎంత మదురముగ భావించెనో తెలియును. ఆ పరమాత్మ తోడి 
నిసర్గ సర్లోషమునే ఈ క్తీరనయందలి జీవాత్మ తీవ్రముగ గోరుచున్నది. ఇచట లౌకిక 
సంబంధము లేదు. 

158 


వైకుంఠమునందలివారు స్వామిసన్నిధినే యుందురు గాన ఆయనను సదా సంచర్శాందయు 
భాగ్యము వలన నిరంతర ఆనందమును అనుభవించుచునే యుందురు కావున వారిది 
మృదుతీవ్రరతి 


ద్యారక యందలి భక్తులు శ్రీ కృష్ణుని ఏలుబడిలోనే ఆయనకు సమీప మందే 
నివసించి ఆయన సందర్శనమును దినమున కొకసారియ్రైనను పొందగలుగుబచే వారిది 
మధ్యతీవ్రరతి 


ఇంక బృందావన మందలి వారు అంతకు మునుపు ఆయనతోడి నిసర్గానందాతి 
శయమును అనుభవించిన వారు అట్టి అనిర్యచనీయానందమును నిరాటంకముగ అను 
నిత్యము అను బవింపవలె ననెడి తీవ్రమైన రతి కలవారు. 


ఇటు అన్నమయ్య శేషాచలమునే బృందావనముగ భావించినాడు తనను తాను 
భేప్రక్రగ ఊహించుకొననాడు. శ్రీవేంకటేశ్వరుని శ్రీ కృష్ణునిగా తలంచినాడు 


అట్ట శ్రీ వేంకటేశ్వరుని గాఢ సం్లేషాను భూతిని పొందుట ఎన్నటికొ యని 
పరితపించుచున్నాడు. 


ఈ క్రింది క్రీర్రన యందును స్వీయ - ప్రగల్భనాయిక చక్కగా వర్ణింపబడినది 
అహిరి రాగం 


అయ్యో వీడు నన్నణ కించేనే వీని 
కొయ్యతనాలణచక కోపమేల తీరునే 11 పల్లవి 


గుట్టున వాడిందురాగ గొబ్బన నీముంగురులు 
కొని పరపుపై బడదీసి (వేసి) 


ఆ 


ట్డు 
ట్స 


గట్టున గుబ్బల మీది కస్తూరి చెముటలనే 


స 
స 
య 
ల అ 


ట్లు నిట్లు సేయక అలపేల తీరునే | అయో 


యై 


గక్కున వాడిందురాగా గడిపెట్టి తమకాన 

చెక్కుదోయి నాకొన చేతనే నొక్కీ 

పుక్కిటి తమ్ములమిడి పాదిగొన్న కౌగిటిలో 

నొక్కిన గాని నా నాగులేల తీరునే ॥ అయ్యో!! 


159 


కూరిమి వాడించురాగా కొంకక నావాడిగోళ్ళ 

జీరలుగా నాడలెల్ల జిమ్ముచుదీసి 

ధీరతవేంకటగిరి దేవుడైన వానికినా 

నేరుపెల్ల జూపక నానెగులేల తీరునే | అయ్యో! 


ఇందలి స్యీయా[ ప్రగల్భ) నాయికను సమస్త రతకోవిదగా గుర్తింప వచ్చును రతి 
ప్రీతిమతియ్లైన ఈ నాయిక తనకు గల నేరుపంతయు నాయకునకు చూపించి తన నెగులు 
దీర్చుకొన వలయునను తమకముతో నున్నది 


నాయకుడు ఈమెను అణకించెనట. (మోసము చేయు) అట్టి వాని కొయ్యతనములు 
(దుశ్నేష్టలు కొంటెతనములు) ““ అణచకతన కోపమేల తీరునే'' అని తన చెలితో అనుచున్నది. 
తన కోపమును శృంగార మూలముననే తగ్గించుకొనవలెనని తలచనది ఆయన తన యొద్దకు 
రాగానే గుట్టుగా నాతనికి బుద్ధిచెప్పవలెను ఆయన యందలి తీవ్రాతితీవరతితో, ఎడబాటుళో 
“ోవిరహోత్కంరిత'' యై తానేమి చేయనున్నదో తన ప్రగల్భవచనములతో చెలికి చెప్పుకొనినది 
బెట్టులైననేమి” ఏ వంక్షైన నేమి” ఆయన తోడి గాఢాశ్లేషానందము ననుభవింపవలెను 
అంత సెసినగాని తన అలప్పు, నొగులు నెగులు తీరవు, అవి తీరినచో మిగులు నది 
ఆమందానందమే, 


శ్రీ వేంకటెశ్వరుని నిజ సన్నిధిని వదలి మానవ రూపమున జన్మించిన “నందకము”" 
అన్నమయ్య ఆయన కరస్పర్శకు దూరము దాదాపు ఎనుబది సంవత్సరములు ఈ బూలోకమున 
గడిపినా వాడు అందులకే ఆయన, అంతటి విరహ తాపము ననుభవించుట ఎప్పుడెప్పుడు 
తన స్యస్థానమును బొంది స్వామి సన్నిధిని ఆ వైకుంరమున అనిర్వచనీయానందమును 
నిరంతరము ననుబవించు ఘడియ సమీపీంచునోయని ఎదురు తెన్నులు చూచినవాడు 
అన్నమయ్య 


శ్రీ వేంకటేశ్వరునకు (శ్రీమన్నారాయణునకు) నందకమ్రై సదా ఆయన చేష్టలను 
(లీలలను) గమనించిన వాడగుట చేతను, శ్రీహరి నాడీ బాగుగ తెలిసిన వాడగుటచేతను, 
ముఖ్యముగ శ్రీ కృష్ణావతారమున ఆయన గోపికాదులను ఉద్ధరించిన విషయమును 
ఆమూలా[గ్రము నెరింగిన వాడగుట చేతను చివరకు స్తయముగ మోహినీ అవతారమెత్తి 
రాక్షసులను మోహ పరవశులను జెసి లొకొద్ధరణకు పూనుకొనిన వాడని ప్రత్యక్తముగ యుగ 
యుగములనుంది అరసియున్నవాడును అగుటచేతను నందకాంశసంభూతుడైన అన్నమయ్య 


160 


స్వయముగా తాను నాయికా భావమూని ఆ స్వామిని సేవించి తరింపబూనినాడు ఇట్టి 
భగవత్తత్వము నవగాహన చేసికొనినవాడు కనుకనే నాయికయ్లై పెక్కు బంగుల తన విరహ 
తీవ్రతను ప్రకటించినాడు వాక్ర్రసూనములచే నర్చించినాడు శృంగారమునకు పుష్పములు 
ఉద్దీపనములు. తన వాక్కులనే సుముములు గావించి సంక్తీర్తనా మాలలను స్వామికి 
సమర్చించినాడు ఆయన సమర్పించినవి ““వాక్ర్రసూనములు” అని ఈ క్రింది పద్యము 
వలన తెలియును, 


“అమ్మకు తాళ్ళపాక ఘనుడన్నడు పద్యశతంబు సెప్పె గో 
కొమ్మని వాక్ర్రసూనముల గూరిమితో నలమేలు మంగకున్‌ 
నెమ్మది నీవు చేకొని యనేక యుగంబులు బ్రహ్మకల్పముల్‌ 
సమ్ముద ముంది వర్థిలుము జవ్వని లీలల వేంకటేశ్వరా!” (50) 


అంతియ కాక ఆయన రచించినవి “వేంకట్ట్లశెల వల్లభ రతి క్రీడా రహస్యంబులు”' 
అని యును ఆయన మనుమడు చిన తిరుమలాచార్యుడు వర్ణించినాడు. ఆ పద్యమిది (5 1) 


“శ్రుళులై శాస్త్రముకై పురాణ కధలై సుజ్ఞాన సారంబులై 

యతిలోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై 

కృతులై వేంకట్టెలవల్లభ రతి క్రీడా రహస్యంబులై 

నుతులై తాళులపాక యన్నయ వచోనూత్నక్రియల్‌ చెన్నగున్‌” 

అందువలన అన్నమయ్య శృంగార స౦క్తీర్తనలలో స్థూలదృష్టికి వచ్చి శృంగార వర్ణన 
కనిపించినను వారి పరమార్ధము జీవాత్మ పరమాత్మతోడి సర్లోషమును కోరుటగానే యెంచవలెను 
అబ సాక్షాత్తు శ్రీమన్నారాయుణని దివ్య శృంగార లీలా వర్ణనములు గనే గణింపవలెను గాని 
లౌకిక దృష్టితో వానికి అపార్ధము నాపాదింపరాదు 


పైన ప్రగల్ఫానాయికకు ఇచ్చిన రెండవ ఉదాహరణలో కొంత ““ సంభో గశ్ళంగారము'' 
చూడగనే గోచరించును సూక్ష్మదృష్టితో పరిశీలించినచో అందలి పరమార్ధము గోచరించును. 
జీవేశ్వరుల ఐక్యము కొరకు జీవుడు పొందెడి ఆరాటము సు గ్రాహ్యమగును 


ఇట్టీదే మరియొక కీర్తన ఇందు నాయికయొక్క రతిప్రీతి తీవ్రత చక్కగా 
వివరింపబడినది 


161 


సావుంత౦ (రాగం) 


చాలు జాలు వాడు థెని జన్మమేలా 


జాలి నన్నుబెట్టకురే సారె సారె చెలులు ॥॥ పల్లవి! 


నేడు వాని బాసిన వెన్నెలల బయలెలా 

వాడక వాడు గాగిట నుందని నిద్రేలా 

కూడి వాడు నేను గప్పుకోని పయ్యెదేలా 

వీడని చెక్కుతోడి వెరగే చాలును 1! చాలు! 
లీలవాని సరసము లేని నవ్వేల 

ఆలించి వాడు వినని ఆ మాటలేల 

సోలి నిద్దరు నాక్కబై చూడని యద్దమేల 

తాలిమితొ లొలోనే తలపోతే చాలును 11 చాలు! 
యీకడ వాడు గూడని యీ జవ్వన మేలా 

ఆకు వాడు మడిచి యియ్యని తమ్ములమేలా 

వాగక శ్రీ వేంకటాద్రి వాడు నన్ను గూడె నిదె 

మాకు పడి జొక్సిన యీ మరపిదే చాలును చాలు! 27-448 


ఇందలి నాయిక శ్రీ వేంకటేశ్వరుని పొందులెని తనజన్మ నిర్వీర్యమ్రానదని 


చింతించుచున్నది ఆయన తోడి రతిసౌఖ్యము లేని తనపూజకు ఫలము పూజ్యముగా 
బావించుచున్నది, ఆయన సన్నిదికి దూరమైన తనకీ ప్రకృతి యంతయు శూన్యముగా 
క్రొచుచున్నది ఆ స్వామిని ఎడబాసిన తనకు వెన్నెల య్రైనను, నిద్రయైనను సుఖముల 
నీయజాలవు ఆయనయు తానును ఒక్కటియై మన వలయును లెని యెడల తన వస్త్ర 
బూషాణాదికములు, తన సౌందర్యము అన్నియు వ్యర్థములె చివరకు తన నవ్వులు, 
పలుకులు కూడా నిష్రయోజకములే అంత కన్నఆయన మీది చింతయే తనకు ఆనందము 
నాసంగును తలపోతలే చాలును అని తన చెలులతో చెప్పుకొనినది 


ఇట్టి నాయికకు తగిన ఆధ్యాత్మిక బావన గల పోతనామాత్యుని భాగవతము నందలి 


ల ఆ మ వ 


162 


కంజాక్తునకు గాని కాయంజబు కాయమే 

పవన గుంభిత చర్మ భస్తిగాక 

వైకుంరు బొగడని వక్తంబు వక్రమే 

ఢమడమ ధ్యని తోడి ఢక్కగాక 

హరి పూజనము లేని హస్తంబు హస్తమే 

తరుశాఖ నిర్మిత దర్యిగాక 

కమలేశు జూడని కన్నులు కన్నులే 

తనుకుడ్య జాల రంధ్రములు గాక 

చక్రి చింత లేని జన్మంబు జన్మమే 

తరళ సలిల బుద్భుదంబుగాక 

విష్ణు భక్తి లెని విబుధుండు విబుధుడే 

పాదయుగము తొడి పశువు గాక (52) 

ప్రహ్లాదుని చేత చెప్పించిన ఈ పలుకులు నిజమునకు పోతనామాత్తుని బక్తి తీవ్రతను 
తెలియ పరచుచున్నవి జీవుని పంచేంద్రియములు, శరీరము చివరకు జీవితము ఆ 
వైకుంరుని ఉపయోగార్థమే సృజించబడినవి అవి తత్కార్యమునకు వినియోగింప బదనిచా 
నిరర్ధకములే 


ఈ బావమునే అన్నమయ్య మధుర భక్తి భావమున ప్రకటించినాడు శృంగార 
సంక్షీర్తనా పుష్పములతో స్వామి కళ్యాణ గుణములకు వన్నె పెట్టినాడు. 

అందుకే ఈ క్షీరనలొ ఆయన పైని చింత. తలపోత చాలుననినాడు చివరకు ఆయన 
మొర ఆలకించిన వేంకటేశ్వరుడు తనలో ఐక్యము చేసికొనినాడు ఆ సమయమున 
యావత్ర్రపంచమును ఈ మధుర భక్తుడు మరచినాడు, ఆ మరపునే తొను కొరినాడు 
బాహ్యస్కృతి లేకపోవుటయే ఆ మరపు అట్టి మరపు తన కెప్పటికిని కలుగ వలయు వనెడి 
బక్తుని వేదనా తీవ్రతను ఆతి తీవ్ర రతిని (తత్సరతను) మన మీ పై కీర యందు గమనింప 
వచ్చును, 

డా వేటూరి ఆనందమూర్తిగారు స్వీయా ప్రగల్భా నాయికకు అన్నమాచార్యుని 
కీర్తనల నుండి ఇచ్చిన ఉదాహరణలు 


163 


సావంంత౦ 


“మదన దొలగెడి యట్టి మంచి వయసున మనకు 
తుదిలేని కోరికలు దొరకుటిన్నడురా”” 

ఉదుట జనుదోయి నీ వురము పై దనివార 

నదిమి మోమున మోము నలమియలమి 

వదలైన నీవితో వాలు గన్నుల జక్కె 

లొదవని మీదనే నారగు చిన్నడురా 

గరగర నీ కురులలో కస్తూరి వాసనలు 

విరుల తావుల తోడ విసరగాను 

రువేంఠటాచలాదిపుడు నిను గూడినే 

రమరచి సదమదము తాట యెొన్నడురా (538) 3-54 


(ఢా 


మైల 


సొళంగ నాట 


పలుకు చేనెల తల్లి పవళించెను 
కలికి తనమున విభుని కలిసినది గాన (54) 4-74 


పరశీయ 


ఆ ప్రకట పర పురుషానురాగ పరీయా “'రసమంజరి” 


(సాచ ద్వివిదా పరోఢా కన్యకాచ కన్యాయాః పీత్రాధ్యధీనతయా పరకీయతా 
అస్యాగుప్రైవచేష్టా) 


యాత్రాది నిరతాన్యోఢా కులటా గభళిత త్రపా “సాహిత్య దర్పణము, ““యాత్రయనగా 


నేద్‌ నెపముననటు నిటు తిరుగుట ఆదిశబ్దముచే దలవాకిట నిలచుట, కిటికీ నుండీ తొంగి 
చూచుట మొదలగు పనులు వీని యందా సక్తురాలును సిగ్గను వదలినదియు ”' - 


కావ్యాలంకార సంయ్యహము 


పై లక్రణములను ఇట్లు చెప్పుకొనవచ్చును. తనకు పరపురుషుని యందు గల 


అనురాగము ఇతరులకు తెలియజేయునది. పరకీయ ఈమె రెండు విధములు 1) పరోఢ, 


2) కన్న 


164 


పతితో వైవాహిక జీవితమును గడుపుచు పరపురుషుని యందు అనురాగము కలిగి 
అతనితో సంభోగమును ఆచరించునది “పరొఢి'. 


అవివాహితయ్రై, తల్లిదండ్రుల చాటున పెరుగుచు పరపురుషుని వరించి వానితో 
సంభోగ శృంగారము నాచరించునది ““కన్యో 


ఈ లక్షణములను బట్టి చూడ ““పరకీయ'”' కు దివ్య శృంగార కావ్య ప్రపంచమున 
తొవు లేదనిపించును “దివ్య” లైన నాయికలకు పరపురుషానురాగమును విషయము 
వర్తింపదు. 


ఈ విషయమును డా. వేటూరి ఆనందమూర్తిగారు ఇట్లు వివరించిరి. 


ఓ 


“ ఇట్టి నాయికా స్వరూపము తాళ్ళపాకవారి పదములలో పలుతెజుగుల గోచరించును. 
అలంకారికులు నిర్వచించిన స్వీయాది భేదములలో స్వీయా నాయికా భేదములే కుప్ప 
తెప్పలుగా వీరి రచనలందున్నవి. రూప గోస్వామి ఉజ్వల నీలమణీిలో వర్ణించినబ్లే దివ్య 
శృంగార విషయమున పరకీయా సామాన్య నాయికలకు ప్రవేశము లేదు” (56) 


అందువలన పైన తెలిపిన లక్షణములు దివ్యలైన శ్రీ భూ, నీళాది నాయికలకు 
(అలమేల్మంగ తో సహా) ఈ పరకీయా లక్షణముల వర్తింపవనుటలో సందేహింప పని లేదు. 
విప్రతి పత్తికి తావు లేదు. 


కాని పరకీయలైన గోపికాదుల యెడ ఇది వర్తించును. వారు నెరపిన శృంగారము 
శ్రీ కృష్ణునితో యగుట చేత అది దివ్య శృంగారము గనే పరిగణింప బడవలెను. వారే కాక 
గలియుగము నందలి ఆండాళు మొన్న మొన్నటి కృష్ణ భక్తురాలైన మీరా బాయి ఇట్టీవారు 
ఈ కోవకు చెందినవారే 


ఇంక అన్నమాచార్యుల సంకీర్తనల పరముగ చూచినచో ఇట్టి పరకీయలు అటనట 
కాన్పింతురు అన్నమయ్యయీ స్వయముగ గోపికా భావమూని విరహతాపము నందుట 
మనము పెక్కు క్రీర్సలలో గమనింప వచ్చును. 


ఈ విషయమున గైరిపెద్ది రామసుబ్బ శర్మగారి వివరణము స్వీకరింపదగినదది. 


పురుషునకు నాయికత్వాము సిద్ధించునా యని సందేహింపరాదు వైష్ణవ 
సాంప్రదాయము నందు “పుమాన్‌ విష్ణురితి ఖ్యాతః స్త్రీ ప్రాయ మితరం జగత్‌" అను 


165 


వచనము సుప్రసిద్ధము ఈ వచనము ఈ షద్ధతి సనాతనమని చాటుచున్నది కావున 
అన్నవుయ్యది గోపికాబక్తి గోపికలు స్త్రీలుగావున వారికి శ్రీకృష్ణునిపై గల (ప్రేమ 
శారీరకమునరాదు'* (57) 

అన్నమయ్యది నాయికాభావ సంపన్నమై బయటికి శృంగారముగా లోపలికి స్వామి 
పరముగా జరిగిన ఈ సంక్తీర్రన రాశి యంతయు గోపికా భక్తికి ప్రతీకగా నిలుచున్నది 

కనుక అన్నమాచార్యుని సంక్తీర్తశలలో ఆటనట గోపికాది పరకీయలు దర్శనమిచ్చుట 
అసందర్భము కానేరదు అట్టి భావములుగల కొందరు పరకీయానాయికలను గూర్చి 
పరామర్శింతును. 

ముఖ్యముగ నా దృష్టికి వచ్చిన కొన్ని సంక్తీరనలలో మాత్రమే షరోడయగు నాయిక 
గోచరించుచున్నది 

ఈ సంక్తీర్తశనల యందలి నాయికను వివాహితయ్రైన గోపికగా పరిగణింపవచ్చును. 


కొండవులహరి 


కొండలో గోవిల గుయ్య గుండె వగిలె నీ 
యండకు రాగా బ్రాణ మంతలో బ్రతికెరా || పల్లవి! 


వలచి నిన్ను వెదకి వడినే రాగాను 

పులివలె మగడుండే బోనియ్యక 

తలచి నాకంతలోనే తలనొవ్వగాను 

చిలుకు బులకలెత్తి సిగ్గమాలె వలపు కొండలో! 

ఏమరి౦చి యింటివారి నెడిసినే రాగాను 

గామైన బిడ్జయేడ్చె గదల నీక్ష 

తొమసీంచి యుండలేక తల్లడించగాను 

చీమలు మై ప్రాకినట్లు చిమ్మ రేగె వలపు ॥ కొండలో! 

వుండలేక యిప్పుడు నీ వొద్దికి నే రాగాను 

కొండవలె మరదుండె గోపగించుక 

బొండు మల్లెపరప్తపై బొరలేటి యిట్టి నన్ను 

కొండల రాయడ నిన్ను గూడించెనా వలపు కొండలో! 12-324 
166 


పరకీయ యైన గోపిక శ్రీకృష్ణుని సమా గమమునకై పరితపించుచుండగా కొండలల్‌ 
కోయిల కూసినది ఆమెకు గుండె పగిలినంత పని యైనది ఆమె తాపము హెచ్చినది ఎట్లో 
అవాంతరములు తప్పించుకొని అభిసారిక యై ఆయననుచేరి ప్రాణములు నిలుప్తుకొనినది. 


భర్త, అత్తమామలు, పిల్లలు. మరదులు ఎంత మంది ఈమె నొక కంట కనిపెట్ట 
యుండిరో। వారందరిని ఏమరించి పోనలెననిన ఎంత కష్టము కొండల రాయని సన్నిధిని 
పొంద గలుగుట కెన్ని ఆటంకములు! ఎన్ని అవాంతరములు 


ఈ విషయమునకు సరిపడు ఉదాహరణము సాహిత్య దర్పణము నందలిది స్పురింపక 
మనదు. 


ప 


మీ నిశ్వసితే పృసూయతి, మనోజిఘ్రః సపత్నీజనః 
సశ్రూరింగిత దైవతం, నయనయో రీహాలిహోయాతరః 
ద్భూరాదయ మంజలిఃకి మధునా దృగ్యంగి బావేనతె 


త్త 
వైదగ్గీమదుర ప్రబన్థరసిక వ్యర్ణోయ మత్ర శ్రమః' (59) 


న్‌ 


ఇట్టీదే కావ్యాలంకార సంగ్రహము నందలి పద్యము 


“మగడా! ఉఊర్చిన టేవులెంచు, సవతుల మచ్చిత్తము౦ద్రవ్విచూ 
త్రగు నాయత్త గయాళి, పట్టుబసి, యేరాండ్రా? దృగంతంబ్యు 
అం దగ భేదింతురు, నిష్ప్టలంబు శ్రమ, కన్నన్నల్‌ వృధా! పొమ్మటన 
వగలాడా! యిదె దౌలనుండియె నమో వాకంబులర్నించెదన్‌' (60) 
ఇందు) పరకీయయైైన నాయిక షరపుసషునియందను రక్ష్తయై తానాశసి యొద్దకు 
రాలేని తన అశ్త్రతను తెలుపుచు దూరము నుండియే అతనికి నమస్కరించుచున్నది 


కాని శ్రీ కృష్ణుని వరించిన భక్తులకు ఆయన సన్నిధి దుర్లబభముగునా! అన్నమాచార్ముని 
పరకీయా నాయికకు శ్రీ వేంకటేశ్వరుని సంగమము లభించినదని పై కీర్తన వలన తెలియనగును 
జీవుని పరముగ, నాలోచించినచో “స్త్రీ ప్రాయ మితరం జగత్‌' అనునట్లు 


య 
జీవుడును (స్త్రీ పురుషులలో నెవర్రైనను) స్త్రీ సమానులె గదా! అట్టి జీవునకు సంసార 
బంధము మగని వంటిది ఈ సంసార బంధము అన్నింటికి ప్రతి బంధకమే ఈ శ్వరచింత 


బె 
చేయనీయక తుచ్చమగు ఐహీక విషయముల వైపునకు లాగుచుండును జీవుని పై భర్తవలె 


నాధిపత్యము నెరపు చుండును వాని నన్నింటిని వదిలించుకుని, నిరతిశయాన౦దచ ప్రదా 
167 


సల 


యగు ఈశ్వరుని చేరుకొనవలెనని భక్తుడైన జీవుని తాపత్రయము. సంసార చునెడి ఈ 
సముద్రము నుండి తరింపజేయ గలవాడొక్క విష్ణువే. అందులకే ఆయనను శరణు వేడుట 
ఆయన సాన్నిధ్యమును కొరుట అందుకే అన్నమయ్య తాను స్వామి సన్నిధిని చేరుకొనుటకు 
తనకు సంసార బంధమెట్లు ప్రతి బంధకమగుచున్నదో ఈ కీర్తనలో విన్నవించుకొనినాడు. 
సామిని యెడ బాసి వైవాహిక జీవితము నారంభించి అందు తలమునకలై తన మనోనా యక్షుడైన 
శ్రీ వంకటనాదుని సం దర్శనేచ్చ తీవ్రమై అటు స్వామిని చేరుకొలేని దశలో ఈ కీర్తన వెలువడినదేమో 
యని పీంచును 


అన్నచూచార్యుడు శ్రీ వైష్ణవ సాంప్రదాయములు బాగుగ నెరింగిన వాడు. 
న్నిద్దరాళ్వారుల చరిత్రలు వారీ రచనలు నిశితముగ పరిశీలించినవాడు ఒంట పట్టించుకొనిన 


డు కులశేఖరాళ్వారు అను ఆళ్వారులు రచించిన ““ముకుంద మాల” లోని ఈ క్రింది 
శకము తల౦ంపునకు రాక మానదు. 


ల్లన్‌ 


లి 


ఏైల్కు 


తృష్టాతొాయే మదన పవనోద్దూత మోహోర్మిమాలే 
దారావర్తే తనయ సహజ లగాహ సంఘాకులేచ 
సంసారాబ్యే మహతి జలధా మజ్జతాం నస్త్రిధామన్‌ 
పాదాంభోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్చ”” 


బక్తి యనెడు నౌక ద్వారా సంసార సాగరమును దాటుటకు విష్ణువును ప్రార్ధించు 
బక్తుని ఆవేదన ఇందు గమనింపవచ్చును అట్టి భక్తి తీవ్రతను గలిగిన గోపికలు తమ వారి 
నందరిని వదలి శ్రీకృష్ణుని కొరకు బృందావనము నందు, యమునానదీ సైకత శ్రేణులందు 
రుగాడుబయు, వారి బక్తికి మెచ్చి శ్రీ కృష్ణుడు, ప్రత్థుక్షమై వారిని సమాధాన పరచుటయు 


నాగచతము పరించిన వారందరికి తెలిసిన విషయమే 


డా 


టి 


అందుకే పైనుదహరింప బడిన అన్నమాచార్యుని సంక్షీర్త్షన యందు కూడ ఆ నాయిక 
భక్తి తీవ్రతకు పలితముగా కొండల రాయని తోడి పొందు కలిగినది ఇట్టిదే మరియొక క్రీర్తన. 


రాగం - దేసాళం 


2 మంచి వాడ వంతి పో మాధవరాయా 
ముంచు మాయ మాడుకూరి మాధవరాయా 1|| పల్తమి। 


168 


మోహాన నుండిన నన్ను ముట్టీవేడుకొనే నంటా 

మాన మేలంటే వోయి మాధవ రాయా 

నేనా సారెకు వచ్చి నీతో నెదురాడేదాన 

మానవగా మాడుకూరి మాధవరాయా 1॥మంచి!! 


యెగసక్యానకే మా ఇల్లు చొచ్చి వచ్చేవు 

మగసాలి గదవోయి మాధవ రాయ 

బిగిపాయక కూచుండి పై దొడవేసేవు నీ 

చుగువ నా మాడుకూరి మాధవ రాయా ॥మంచి॥ 


వోపనన్నా బోనీవు వొడివట్టి తీసేవు 

మాపుదాకా నేలోయి మాధవరాయా 

కోపుగా శ్రీ వేంకటాద్రి గూడి చూపేవా నీయెమ్మె 

మాపైనే మౌాడుకూరి మాధవ రాయా [మంచి 


ఇందలి నాయకుడు మాధవుడు. నాయిక గోపికా భావమూనిన అన్నమయ్య. 
గొపికగా భావించుటచే ఆమెది వ్రేపల్లె. “మగనాలి గదవోయి'" అనుట ఆమె మరీయొకరి 
ఇల్లాలు అని తేలుచున్నది ఆమెను మోహించిన ఆమెచే మోహింపబడిన మరియొక 
పురుషుడు మాధవుడు. ఈయన కేవలము “పరి” పురుషుడు కాడు, మానవ మాత్రుడు 
అంతకన్నను కాడు. “పరమ”* పురుషుడు, మధుర భక్తిలో మునిగి కేలెడి జీవులందరిచే 
వరి౦పదగిన వాడు. అట్టి పరమ పురుషుని మనో వాక్కాయ కర్మలచే తమ మనోనాధునిగ 
బావించి సేవించెడి వారు స్వయముగా నాతని సన్నిధిని చేరుకొనలేక్రపోయిన పక్షమున 
ఆయన వారిని సమీపించును. తన సన్నిధిని కృప చేయును ఇందులకు గోదాదేవి అని 
నామాంతరము గల అండాళ్‌ భక్తియే సాక్షి. ఉత్తర దేశమున పాండురంగ విరలుని భక్తురాలిగ 
ప్రసిద్ధి గాంచిన సతీ సక్కుబాయి సాక్షి, గోదాదేవితండ్రి చాటున పెరుగుచు శ్రీ రంగనాధుని 
వరించి తరించిన భక్తురాలు. సక్కుబాయి వైవాహిక జీవితమును గడపుచునే పాండురంగని 
సేవించి తరించిన భక్తురాలు మీరా బాయియు ఈమె కోవకు చెందినదే. 


ఇట్టి చేతలు శ్రీ కృష్ణునకు సహజములే తన యొద్దకు రాలేని వారి కడకు తను 
పోవును. అందుకే అన్నమయ్య గారింటికే తరలి వచ్చినాడు ఆయనను తరింప జేసినాడు, 
బక్తి పాలమును పండించుకొనిని వారికి గాని ఇట్టి అదృష్టము కలుగదు. 


169 


ప్రతాపనాట 


మగ నాండ్లము చుమ్ము మన్నించవయ్య 
ఆగడు సేయకు వయ్య అప్పటిని మొక్కేము పల్లవి! 


దొడ్డెడు పశుల గాచి దొారవయ్యేవు నేడు 

జడ్డు గొల్లితల బొంది జాణవైతివి 

జిడ్డ౦టీ నీ మేనెల్ల చీరలు మాకియ్యవయ్య 

వొడ్డారపు శ్రీకృష్ణుడని వొంటి చేత మొక్కేము మగ! 
పాలు వెన్నలు మెసవి పాయపు వాడవైతివి 

రోల గట్టించుక తొలెల రూఢి కెక్కితివి 

వోలనీఫై బడె మా వొడ్డాణాలే గదవయ్యా 


గేలి సేతల కృష్ణుడ కిందుపడి మొక్కేము మగ! 
దోవల వలపు జల్లి వూరబావవైతివి 

కావించి మమ్మునేలి మగడ వైతివి 

పూవుల దండలు మావి పాఎక్షిమితో నియ్యవయ్య 

శ్రీ వేంకటాద్రి కృష్ణుడ సిగ్గుతోడ మొక్కేము (18-640) మగ! 


ఇందలి నాయికలు గోపికలు, భర్తలున్నవారు. *““మగనాండ్లము మేము'' అని 


స్వయముగా చెప్పుకొని నారు వారి చీరలు, భూసణాదికములు కొంటె కృష్ణునిచే 
అపహరింపబడినవి చివరకు ఆయనయె ““కావించివారికి మగడ్రైనాడు కనుక ఇందలి 
గోపికలు పరకీయలు నాయకుడు దక్షిణుడు అందరి యందు సమసహజానురాగము 
కలవాడు. ““వోవలవలపు జల్లి వూరబావవైతివి' అనుటచే అందరి యందు సమరాగుడు 
అని తేలుచున్నది 


కుంతల వరాళి 
మాకేల యిటువంటివి చుగనాండ్లము 
యీ కొలది నీకవరు నెమ్మె కాడవందురు || పల్లవి! 
చెక్కు గొరనాక్కకుమీ సిగ్గు తోడి చాన నేను 
యిక్కడనె నవ్వేరు నన్నెవ్వరెనాను 


170 


నిక్సముగ నివియెల్ల నీ చెక్కుల నుంటే మేలు 


అక్కడి వారు విటుడవని నిన్ను నందురు ॥మాకేల॥ 


తుజుము వంగనియ్యకు దారపాటిదానను నేను 

యెరుగకొడుకొనేరు యెవ్వరైనాను 

నెజీ నిటువంటివి నీకు కలిగితే మేలు 

గుజీగా రేపల్లెలోని కోడెకాడ వందురు మాకేల! 


మోవి గంటు సేయకుమీ మొదలు యిల్లాలినేను 

శ్రీ వేంకటేశ దూరేరు చెలులెల్లాను 

నీవు నన్ను గూడితివి నీకే వుండికేమేలు 

భావించి నిన్నెవరైనా బయకాడ వందురు (20-656) 1మాకేల! 


ఇందలి వుగనాలి యొకతె శ్రీ వేంకటేశ్వరునిపై మరులుకొన్నది ఆయన 
కరుణించినాడు కానివారి సంభోగ శృంగారపు చిన్నెలు సు ప్రకటిత మగుచున్నవి అట్లగుట 
మగనాలియైన ఈనాయికకు ఇష్టము లేనట్లున్నది “ అ ప్రకటిత పరపురుషానురాగా పరకీయా”” 
అని కదా లక్షణము అందుకే శ్రీ వేంకటేశ్వరుని తోడి తన శృంగారమును ఎవరు కనినను, 
వినినను నవ్విపోదురని స్వామిని ఇట్లని వేడుకొనుచున్నది ““చెక్కు గోరనొక్కక్షు, తురుము 
వంగనీయకు, మోవి గంటు సేయకు" అని నాయిక (బతిమాలు చున్నది. అంతే కాక 
విటుదని, కోడె కాడని, బయకాడని ఆయననే అనవలె గాని తన విషయము బయట పడ 
రాదని ఈ నాయిక ఖావము 


విటుడనగా ఎచట అందరి యందు. అనగా జీవులందరి యందు సమరాగుడెయిండు 
భగవంతునిగా నెంచవలెను కోడెకాడనగా సర్వ సమర్శడని లెక్కింప వలెను బయకారుడనగా 
“విలాస వంతు" డని సూర్య రాయాంద్ర నిఘంటువు ప్రపంచమును నడపుట ఆయనకు 
లీల వ౦టిది కను ఆయన లీలా విలాసవంతుడు. జగన్నాటక సూత్రధారి గదా! 


ఇందలి భక్తురాలిది గుప్త భక్తిగా నెంచవలెను. భక్తురాలనెడి యశము తన కక్కర 

లేదు ఆర్తత్రాణపరాయణుడననెడి పేరు పరమాత్మకు చెందవలెను తనకు ఆ స్వామి సన్నిధి 

లభించిన చాలును. అదియే ఆమె కోరిక అదియే ఆమె శ్రీ వేంకటేశ్వరుని సేవించుట 

యందలి పరమార్దము ఇహికముగా వైవాహిక జీవితమును గడుప్పుచునే పరమపురుషుడైన 

శ్రీమన్నారాయణుని యందు తత్పరత (రతి) కలిగి యుండుటయే ఆమె భక్తికి పరమాన్హము 
[71 


భగవంతుడైన శ్రీ కృష్ణుని ఆత్మెశ్చ్వరునిగా బవించి అనిర్వచనీయమైన ఆమలిన బక్తి యిందు 
ప్రకటితము కనుక ఈ పరకీయా భక్తిని గోపికా కృష్ణుల దివ్య శృంగారముగ భావింప వలెనే 
కాని స్త్రీ పురుష సంయోగమునకు సంబంధించిన లౌకికశ్చంగారముగ నెంచి అన్నమాచార్యుని 
శృంగార సంక్తీర్తనకు న్యూనత్వమాపాదింపరాదు, 


సావుంత౦ - (రాగం) 


ర్‌ ఒద్దేల మొక్కేవో వుద్ధవుడా తన 
ఉద్దండాలే చెల్లే నుద్ధవుడా || పల్లవి! 


ఉఊరూర వలపులు ఉద్ధవుడానే 

మోరుతుమూ యిక నుద్ధవుడా 

ఊరడి౦చ వచ్చేవు ఉద్ధవుడా తన 

వూరట చెలుములు ఉద్ధవుడా || ఒదేల|| 


ఒప్పులర మా వృురిసిన పుం 

డ్లుప్పులు వెట్టించె నుద్ధవుడా 

చెప్పకు మమ్మిక చెలువుడాతడే 

వాప్పి వుంటే జాలు నుద్ధవుడా ॥ ఒదేల!! 
గొపికల చుమ్ము గూరిమి జిక్కించె 

నోపమింతేసి నే ముద్ధవుడా 

పైపైనే మమ్మింళా ప్రాణము నిలుప 


నోపెగా తావైన నుద్ధవుడా || ఒద్దేల॥ 


చెల్లించె మాప్రైమ శ్రీ వేంకటేవుడు 

వుల్లమలర నేడు వుద్ధవుడా 

చల్లని కూటపు జనవిచ్చి మా నూ 

వొళ్లెల్ల జెనకే నుద్ధవుడా || ఒద్దేల!| 


ఇందలి నాయికలు గోపికలనునది సుస్పష్టము మధురలో నివాస మేర్పరచుకొన్న 
శ్రీకృష్ణుడు వ్రేపల్లెలోని గోపికలెట్లుండిరో చూచి వారి నూరార్చిరమ్మని ఉద్ధవుని బంపినట్లు 


భాగవతము వలన తెలియనగును, 
172 


రమ్మూ! యుద్ధవ గోప కామినులు నారాకల్‌ నిరీక్షి ంప్పుచున్‌ 
సమ్మొహంబున నమ్మియున్‌ మజచియే చందంబునన్‌ గుందిరో 
తమ్మున్‌ నమ్మిన వారి డిగ్గ విడువన్‌ దర్శంబు గాదండ్రువే 

పామ్మా। ప్రాణము లేక్రీయన్‌ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్‌ (6 1) 


ఈ సంక్తీర్తన భ్రమర గీతల ఛాయ నున్నది శ్రీకృష్ణుడు ఏ ఒక్కరి సొత్తు కాడు 
ఆయన జగన్నాధుడు అందుకే ఆయనకు ఊరూర వలుపులు అట్లే ఈ గోపికలను కూడా 
“కూరిమి జిక్కించి” నాడు ఇప్పటికైన తాను స్వయముగా వచ్చి తమవిరహములను 
శమి౦ప చేయక ఉద్ధవుని రాయబారిగ పంపినాడు. ఒరసిన పుండు మీద కారము. ఉప్పు 
చల్లినబ్లైనది గోపికల స్థితి ఆయనను కూడి ఎన్నియో యుగములైనట్లున్నది. జీవితము 
రోతగ తోచినది ఆయన దర్శన మెన్నటి కైనను లభింపక పోవునాయని ప్రాణములతో 
నున్నారు ఉద్ధవుడు వారిని ఊరడించుటకు వచ్చినాడు. అతనితో తమ యవస్థలు 
విన్నవించుకొనుచున్నారు ఆయన వారికి మొక్కి మరీ శ్రీ కృష్ణ సందేశమును వినిపించెనట 
తమకుమొక్కవ లదని కోరుచు శ్రీకృష్ణుని ఉద్దండాలు ఉద్ధవునకు చెప్పుకొనుట ఈ పదముగ 
గమనింపవచ్చును 

శ్రీ కృష్ణుడు లీలా మానుష విగ్రహుడు ఆయన లీలలను పోతన గారు మధురముగ 
వర్ణించినారు వై పదము నందలి భావములు భాగవతము నందలి భ్రమర గీతలను 
తలపించుచున్నవి 


ము. (బభ్రమురా! దుర్జన మిత్ర। ముట్టకుము మాపాదాబ్బముల్‌ నాగర 
ప్రమదాళీ కుచ కుంకుమాంకిత లసత్రాణేశ దామ ప్రసూ 
న మరందారుణితాననుండ వగుటన్‌ నాధుండు మన్నించుగా 
క మమున్నేపుచు బౌర కాంతల శుభాగారంబులన్‌ నిత్యమున్‌ (62) 


పై పదము నందలి పల్లవి మొదలు కొని రెండు చరణములు పోతన గారి పై 
పద్యమును బోలి యున్నవి అబ్లే మూడవ చరణము ఈ క్రింది పద్యమును బోలియున్నవి. 


ఒక పువ్వందలి తేనె ద్రావిమధుపా ।! యుత్సాహివై నీవువే 
జొకటిం బొందెడి భంగి మమ్మధర పీయూషంబునం దేల్ని మా 
యకలం కోజ్వల యవ్వనంబు గొని యన్యాసక్తుడయ్యెన్‌ విభుం 
డకటా। యాతని కెట్లుదక్కె సీరి మిద్యాక్తీర్తి నమ్మెన్‌ జుమీ! 

173 


ఇట్లు గొపికలలో వివాహితలైన స్ర్రీలతొ బాటు అవివాహిత లైన కన్యలు గూడ 
నుండిరి ఒక్కవ్రేపల్లెలొనే కక మధురా నగర యువతులును శ్రీకృష్ణుని మోహించిన వారే 
మదురలొని కుజ్జ్ఞయను కురూపీయును పరకీయయే. ఆమెను కన్యగా నెంచవచ్చును. అట్టి 
కురూపిని సురూపిగా చేసి, ఆమె గృహమున కేగి ఆమె కోరికను దీర్చి తరింప జేసిన దక్షిణ 
నాయకుడు శ్రీకృష్ణుడు అట్టి వాని దివ్య శృంగార లీలలను తన పదరచనల మూలమున 
వర్ణించిన మహానుబావుడు అన్నమయ్య వర్ణించినది గోపికా శృంగారమైనను వారిని 
తరింపజేసినవాడు శ్రీ వేంకటేశ్యరుడే నని అన్నమయ్య గారి బావన. అందుకే గోపికలు 
ఉద్ధవనితో “చెల్లించె మా ప్రేమ శ్రీ వేంకటేశుడు" అని ఉల్లమలరగ చెప్పుకొనినారు 


““నాయిక పరకీయ అయిననే గాని ప్రేమ ఉదయించదు"' అని ఉద్ధవానం౦ద దాసు 
(1800 క్రీశ) అనే బెంగాలీ కవి తన *రాధికావముంగళి' అను కావ్యమున 
అభిప్రాయపడినాడు (63) 

“పరకీయా వినెప్రేమ నాహయ ఉదయ 

సతత జాహరె దెఖ ఏక గ్రామవాసే” 

ఇవి శ్రీ కృష్ణుడి చేత ఉద్ధవానంద దాసు అనిపించిన మాటలు 

ప్రరకీయ వినా ప్రేమ ఉదయించదు. ఒకేవూల్ళో ఉండి ఎల్లప్పుడూ చూస్తూంటే 
అనురాగం ఎక్కడుంటుంది అంతరించక' (64) 

కనుక “దివ్య శృంగార విషయమున పరకీయా. సౌమాన్యలకు ప్రవేశమే లెదు” 
(65) అనునది సరి కాదని చెప్పవచ్చును. మొత్తము మీద ఈ పరకీయ నాయికలందరును 


(గోపికలు) “లక్షితలు” గా గుర్తింపవచ్చును అనగా తమ పరపురుషాను ౮ గము ఇతరులచే 
కనిపెట్టబడిన వారిన యర్థము 


దూతి - సఖి 
ఇప్పటి వరకు “విప్రలంఒ శృంగారము విభాగమున నాయిక నాయకుల 
శృంగారాద్యవస్థలు ఆయా పదముల యందలి “మధుర భక్తి” వివరిపబడినవి. 
ఇంక నాయిక సహాయురాలగు దూతీ ప్రసక్తి గల అన్నమాచార్యుని క్రీరనలను 
పరిశీలింతము 
శ/క 


దూతీ లక్షణములు - 
ఓ దూత్యవ్యాపార పారబ్గతా దూతీ 
తస్యాస్సంఘటన విరహ నివేదనాదీని కర్మాణి - రసమంజరి 
2 విశ్వాస విశ్రాము కారిణీ పార్వ చారిణీ సఖీ 
అస్యా మండనోపాలంభ శిక్షా పరిహాస ప్రభృతీ కర్మాణి - రసమంజరి 
దూతికా భేదములు - 
య దాసి, సభఖియును, దాది, కారువును 
భాసిలు పొరుగింటి వన్నెలాడియును 
లింగిని శిల్పిని లేమ చుట్టాలు 
రంగుగ సైదోడు రమణులు వీరు (66) 


వీరు నాయకుననుకూల పరచుట యందు నాయిక కెంతయు చేదోడు వాదొడుగ 
నుందురు, నాయిక తనకుతానే య్యుక్తి ప్రాబల్యముత్తో దౌత్యము నడుపు కొనుటయు గలదు 


ఆంధ్ర ప్రతాప రుద్ర యశోభూషణము (తెలుగు) 

2. _ దూత్య సభీనటీదాసీ, ధాత్రేయీ ప్రతివేశినీ 

బాలా ప్రవ్రజితా కారూః శిల్పి న్యాద్యాస్త్రయా తధా 

- కావ్యాలంకార సంగ్రహము 

నాయికా సహాయులకు పేర్లేవి యున్నను. వారందరును చేయవలసిన 
కార్యమొక్కటియే నాయికా సందేశమును నాయకున కందించుట ఇరువురి నడుము ప్రేమ 
రాయబారము నడుపుట సంది గూర్చుట మొదలైన శృంగార సంధాన క్రియ కొన్నియెడల 
నాయిక తన నేర్పుచే తొనే దొత్యము నడుపుకొనుటయు జరుగును 

అన్నమాచార్యుని కీర్తనలలో దూతీ ప్రమేయమున్న కీర్తనలు కొల్లలు. అన్నమయ్య 


న్‌ మ మాంలు 
అధికముగ దూతీ కార్యము నిర్వహించును 


1/75 


దూత్యాదుల త్‌డను నాయకుడు శృంగారము నెరపుట జరుగుచుండును కనుక 
అన్నమయ్య స్వయముగ దూతియై సబిర్దై, దాసియ్లై రాయబారము వంకతో స్వామి 
సామీప్య సొన్నిధ్యములను పొందుచు, తత్కాల సంభవమైన అనిర్వచనీయాన౦దాను భూతిని 
ఆస్వాదించ గలుగు భాగ్యమునకు నోచుకొనును 


కేవల సంధాన కర్షృత్యభారము చహించినపుడు దూతీ సంబంధ శృంగార మేమియు 
నుండదు కాని దూతి నాయకునితో సంభోగ శృంగారము నెరపి నపుడు ఆమె పరకీయ 
యగును కనుక దూత్యాదుల యందును మకు పరకీయలు గొచరింతురు ఒక్కొక్కపరి 
నాయికా సహోదరియు దూతీ కార్యము నెరవేర్పవచ్చును. 


ఇట్టి దూతీ ప్రస్త్తమైన అన్నమాచారుని క్షీర్తనలు కొన్నింటిని నిరూపింతును 
దూతీ రాయబారం - పాడిరాగం 31-81 


1... చెలికత్తె గనకను చెప్పకపోదు 
కలవంటిది తలపు కడమలు సేతుర పలవి!! 


వువ్యిళ్ళూర బిలిపించీ వూరకే నీవండగాను 

నివ్యెరగు తోడ నాపె నిలుచున్నది 

యెవ్వరు మాటలాడించే రిద్దరు సిగ్గపడేరు 

పువ్వు వంటిది జవ్వనము పొద్దు గడుపుదురా ॥|చెలి!] 
పని వడింటికి వచ్చి పరాకు సేసు కుండగ 

కనుదాకా మంచము సంగడి నున్నది 

యెనయగ మిమ్మిద్దరిని యెచ్చరించే వారెవరు 

గని వంటిది వేడుక కట్టిపెట్టవలెనా చెలి! 
చేయి కాగిటికి చూచి చిరునవ్వుతో నుండగా 

ఆయములు నిన్నంటుచు నాకె వున్నది 

యీ యెడ శ్రీ వేంకటేశ యిద్దరి మెచ్చనెవ్యరు 

చాయవంటిది రతి రచ్చలవేయవలెనా చెలి! 


1/76 


ఇందలి నాయిక ముగ్గ మిగుల లజ్ఞవతి నాయకుని పిలుపు మేరకు చెలికత్తైతో 


నాయకునింటికి అబిసరించినది. కాని సిగ్గులు మొగ్గల్రైనవి నాయకుడును మొగమా ఓ 
గలవాడుగ తోచుచున్నాడు. కాలము గడచుచున్నది ఎవరును ఉలకరు పలుకరు ఈ స్థితిని 
గమనించిన చెలికత్తె ఇద్దరిని హెచ్చరించినది వలపు సుందర స్వప్నము వంటిది దానిని 
పండించు కొనక తక్కువగా చూతురా। పిలిపించి ఊరకుండుట మంచిది కాదు. మిమ్ముల 
నెచ్చరించి కార్యరంగమునకు ఉన్ముఖుల చేయు వారెవరు? కౌగిలింతకు చేయి చాచగా 
ఆమె నిన్నంటుకొని నిలుచున్నది ఇకనైనా ఆమెను ఏలుకొనుము శ్రీ వేంకేటశా అనుచు 
చెలికత్తె నాయకుని వేడుకొనుచున్నది 

ఇందు దూతి కేవలము సంధానకర్తగనే యున్నది తన విధిని తాను నిర్వర్తించినది 
దూతిగ వ్యవహరించిన వారు అన్నమయ్యయే. ఆ విధముగ దివ్య దంపతులకు దాసియై 
స్వయముగ సేవించి తరించినాడు 

చెలికత్తిగా వెళ్ళిన పడతికి నాయకుని తోడి శృంగారము నెరప వలెననెడి కోరిక 
యున్నది ఆయన అతిలోక సొ౦దర్యవంతుడు సాక్షాన్మన్మధ మన్మధుడు గదా! అట్టి ఆది 
దేవుని తోడి ఐక్కమును కోరని ప్రపన్నుడెవడు౦డును. కాని నాయికతో సమానముగ చెలిమి 
కత్తెను మన్నించిన ఆమె ఊరకుండునా। ఎట్లు దండించునో! మనసు ముందునకుసిగ్గువెనుకకు 
అనునట్లున్నది ఈ క్రింది పదము నందలి దూతీ అవస్థ 


శుద్ధ వసంత౦ 20-25 


2. వలపుకొలది గాదు వద్దు వద్దయ్యా 
చెలికోపగించుకొంటే సేసేదేమయా || పల్లవి! 
వూడిగపు దాన నన్ను వొడి వట్టి తీసేవు 
యీడ నీ పట్టపు దేవి యేమి సేసునో 
వేడుక యీ వేళ నైతే వెనక నాపె చిక్కించు 
కేడనైనా బరచగ నేమి సేసేవయ్యా ॥॥చలపు॥ 


దూతిక నింతే నేను తొడికేవు నా చన్నులు 

కొతరించి నన్నెంత నీ కాంత దూరునో 

యేతులిప్పుడు సేసితో నింటికాడ వచ్చియాపె 

చేతులు చాచ వచ్చితే నేమి సేసేవయ్యా వలపు! 
17/7 


పరిచారకప్తు దాన బైకొని నన్నేలితివి 

యిరవైన మగువ నన్నెట్టు నవ్వునొో 

సరుస శ్రీ వేంకటేశ చలివాసి యికనాపె 

గరిసించితే మరి గతి నీవే అయ్యా వలపు! 


ఒకవంక స్వామి అను గ్రహమునకుపాత్రురాలు కావలెననెడి తీవ్ర వాంఛ, మరియొక 
చంక అమ్మవారు ఏమనునో యనెడి అమిత భయము. రెండును ముప్పిరిగొన్న మనమున 
వెనుక ముందులాడుచున్న చెలికత్తెను శ్రీ వేంటేశుడు కరుణా కటాక్షములచే ఏలినాడు 
ఇదియే ఆమె సేవలకు ఫలము అన్నమయ్యగారి భక్తి పాలము పండినది పంట చేతికి 
అందినది తాదాత్మము ననుభవించినాడు 


3. దేసాళం 20-32 


నేచుటువంటి వారమా నీ వెరగ వింతె గాక 
దోమటు ఎందైనాను దొడికేవు గాక [పల్లవి 


నాయిక పనుపుమీద చెలికత్తె నాయకు నింటికి వచ్చినది సందేశము వినిపించుచుండగ 
కొంగు పట్టినాడు నాయకుడు విడెమందియ్యబోగా కాలుదొక్సి కౌ గిలించినాడు. మరొయొక 
సారి అక్కతొ కలిసి ఆయనింటి కేగగా ఏకముగా పెండ్లియే చేసికొనినాడు ఇవి అన్నియును 
ఆయనకు పాతలయలవాటులట గొల్లెతలను దొడికీన వాడు రుక్మిణిని ఎత్తుకొని పోయి 
చేసి కొననవాడు ఇద్దరిని పెండ్షి యాడిన వాడు కదా ఆయన అందులకే వీరు వారని 
కతన వద్దకు ఏ వంకతొ వచ్చినను వారినందరను కరుణించు కళ్యాణ గుణ ధాముడైన 
శ్రీ వేంకటేశ్వరుని ఆశ్రయించి నాడు అన్ననుయ్య 


థి 


“బాందవమున నైన బగ్గనైన వగనైన 

బ్రీత్సివైన బ్రాణ బీత్తినైన 

భక్షిరైన హరికి బరతంత్రులై యుండు 
జనులు మోక్షమునకు జనుదు రదిపి' (67) 


అని బాగవతమున పోతన శుక మహర్షి చే పరీక్షిన్నరేంద్రునకు చెప్పించెను. 


178 


సౌరాష్ట్రం 14-232 


4. ఇదివో నీదొారతనము ఏటిదయ్యా 
అదనాయ నేనేమైనా నాడ జెల్లునయ్యా పల్లవి! 


లి 
నాదిక్కు చూచేనాపె నవ్వి తలవంచేవు 
యీదెస నీ జాణ తన మేటిదయ్యా 
అదిగో నావె దూతికరై వచ్చితి నీ వద్దికి 
పోదుగా నన్నింత సేసి పరాక్రైతి వేమయ్యా || ఇదివో! 


అచ్యలాన గుట్లుసెసే వదేమయ్యా ఇదివో! 


వెల్లవిరిసెసీ నాపె వింతనీ జాణతనాలు 

యిల్లిదె శ్రీ వేంకటేశ యేటి దయ్యా 

తొల్లి యాపె గూడి జెల్లెల నన్ను గూడితివి 

వల్లసాన మెచ్చేవు నీవు పనిదేమయ్యా 1 ఇదివొ! 


ఇందలి నాయకుడు గొప్ప చాతుర్యము గలవాడు అక్కతో విచ్చేసిన చెల్లెలిని వశము 
చేసికొనినాడు చాటు మాటు నవ్వులు, మర్శపు మాటలు పొగడ్తలు వీనితో సభిగా వచ్చిన 

"పెను కూడినాదు గూతికయే చెలికప్తై. ఆమెయే చెల్లెలు ముందు నాయికతొసంపర్మ్యము 
కలిగిన నాయకుడు ఆమె సహయురాలిని కూడ అను గ్రహించినాడు 


జాణయైైన ఒక చెలి నిజముగ నాయకురాలి దాసి ఆమె తన తెలివిిటలతొ నాయకుని 
చశపరచుకొనినది నవ్వుల మాటలు తాంబూల సమర్పణము, పాద సంవహనము మొదలైన 
వానితొ నాయకుని కూడ గలిగినది, నాయిక మగని దూరినపుడు చెలికత్తెగా వారి సంభాషణల్‌ 
కల్సించుకొని మాటాడినదట నాయిక కౌగిలిలో నున్న నాయకుని పాదము లొత్తినదట శ్రీ 
వేంకబేశుడే నాయకుడు. అలమేల్మంగయే నాయిక ఆమె చెలి చేష్టలను గమనించినది 
ఈర్టామాన య్రైనది చెలిని మందలించినది ఐన నేమి! శ్రీ వేంకటేశ్వరుడు అలమేల్మంగత్‌ 
పాటు ఈ తెరకత్తెను గూడ ఏలినాడు 


1/79 


5. దేసాళం 20-497 


ఏకాంతము గదుర మనకిద్దరికిని 
దాకొని యీమేలు నీవు తలచుకోవయ్యా | పల్లవి! 


కోమలి పెట్టి పంపిన గురుకు కానిక నీకు 

యీ మరగున నిచ్చే నిటు రావయ్యా 

నీమేన కస్తూరి యిది నిండా నన్నేపూయుమనె 

దీమసము నెరపక తెర వేయించవయ్యా | ఏకాంత! 


వొట్టి తన మారు పాదాలొత్తుతా నన్నుండు మనె 

పట్టి మంచము మీద పరుండవయ్యా 

జట్టిగా నీ మోవి పండు చవి చూచి రమ్మెనె 

యొట్టిదో చూతము మొగమెత్తగదవయ్యా || ఏకాంత! 


వ 
యెల యింపించె శ్రీ వేంకటేశ నాచే నీ దేవులు 

అలమేల్మంగ చుతక మంతానాయ్యా 

అలరి కాగలించితి మందు కేమి మెచ్చాయ 

చలపటక ఏలికసాని గూడవయా? || ఏకాంత! 


ఈ పాదము నందలి దూతీ వ్యాపారములు, వ్యహారములు అన్నియు అలమేల్మంగ 


యెజీగినవే అందుకే తాను వచ్చులోపల తన పతిని సెవింపు మని చెలిని పంపినది ఆమె 
నాయకుని జెరి చేయ వలసిన సేవలు చేసి ఆయన సంసర్గము నందినది తిరిగి తన ఏలిక 
సానిని కూడ ఏటుకొనమని నాయకునికి విన్నవించినది 


అన్నమయ్య స్వయము గ చెలికత్తెయై అలమెల్మంగ యొక్క ఆదేశమును పాటించినాడు. 


స్యామిని తనివిదీర సేవించినాడు మనసును శ్రీ వేంక్షబ్రేశ్వరుని యందు లగ్నము చేసి 
తాదాత్మమును పొందినాడు ఆ ఆది దంపతుల అనుగ్రహమునకు పాత్రుడైనాడు. 


6.వాొడి 31-56 


కలకాల మిందులకె కాచుకొంటీవా 
చెలికత్మివైనానేమి సిగ్గు దెచ్చుకొంటివే 1! పలువి!। 


180 


చెక్కులపై చెమటలు సెలవుల నగవులు 

యెక్కడ నుండి వచ్చెనే ఇంతలో నీకు 

చొక్కపు నాపతి బిలుచుకరా వంపితి నింతే 

చక్కగ నిప్పుడె యెట్టు సందించు కుంటివే 11కల॥ 


మోవి మీది చెనకులు ముంగురుల చెదరులు 

వేవేగ నమరె గదె వేడుక తోను 

సోవల నాతని మై గస్తూరి పూయుమంటి నింతే 

తావుకొని యెటువలె తగిలించు కొంటీవే ||కల॥ 


నిలువున బులకలు నిట్టూర్పుల గములు 

సులభాన నబ్కెగనె సొంపున నేడు 

కలసే శ్రీ వేంకటేశు గాచుకుండు మంటినింతే 

లలి జుట్టముగా నెటువలె జేసుకుంటివే కల! 


నాయికచే నాయకుని నాహ్యానింప నియోగింప బడిన చెలిమికత్తై తన వంపు సాంపులచే 
నాయకునిపొందుపాందగలిగినది ఆమె తిరిగి రాకడలోని ఆలస్యమునకు కారణమూహించినది 
నాయిక, దానికి తగినట్లు చెలికత్తె చెక్కులవై చెమటలు, సిగ్గుల తోడి నవ్వులు, మోవి గంట్లు 
చెదరిన ముంగురుల సొంపులు, కస్తూరి వాసనలు, నిలువున బులకలు, నిట్టూర్పుల 
గములు, ఒకటేమిటి సంభోగశ్ళంగార చిహ్నములన్నియును కొట్టవచ్చినట్లుగా గోచరించినది. 
నాయిక ప్రౌఢ వెంటనే పసికట్టీది. చెలికత్తెను నిలదీసినది. ఏది ఏమైన నేమి? ఎవ్వరేమనుకొనిన 
నేమి? శ్రీ వేంకటేశ్వరుని తోడి ఐక్యమును అనుభవించిన చెలి ధన్యురాలు. 


7. పొడి 25-455 
దూతికలకు నీతో పొద్దులు పుచ్చదగునా 
నీతిగాదు యీడనుండే నిందవచ్చు జుమ్మీ పల్లవి 


యేమని చెప్పుదు నేను యింతితో మారుమాటలు 


నేమాన నన్ను నంపవు నీవును రావు 
కోమలినే రమ్మందునో కొంత వోరుచుము౦ందునో 
జామువోయె నంపరాదా చాలుజాలు తడవు 1 దూతి! 


181 


నేను వచిన పనికి నెలతకుత్తర మె 
పూని నాచేయి విడువవు పొాందుగానము 
నీ నవ్వులు నెరపెవో నిజము నట్లనో 


కానీలె మమ్మంపరాదా కడు చలమేటికి || దూత! 

అంతే కాదా అ పెళోడి ఆడుకొలు మాటనీకు 

ఇంత్‌ వాకిట నిలచేవేమో నవ్వేవు 

పంతాన శ్రీ వేంకటేశ పడతి గూడితి విట్టే 

పొంతనె మమ్మంట రాదో పొసగే మాఫనులు | దూతి॥ 

నాయిక పనుపుపై వచ్చిన దూతినిమాటలలోనికి దింపి ' “పొద్దులు పుచ్చు" చున్నాడు 
నాయకుడు “స్వామీ! నీవ రాక నన్ను పంపక జాములుగడిపినచో అపనిందల పాలుగాక 
తప్పదు ఆ పెనేనీ వద్దకి రమ్మందువా లేక మరి కొంత తడవు విరహము సైపమందువా? 
ఆమె సందేశమునకు నీ సమాధానమేది?” ఎంతకును నా చేయి విడువవేమి” అబ్బు నవ్మాచు 
చూచెదవేమి"”? ఇట్లు ప్రశ్నించిన దూతి ప్రశ్నలకు సమాధానముగస్వామి స్వయముగ 'ఆమె 
నబిసరించి నాయిక ఇంటికి రానే వచ్చెను ఇంకనా పని యైనది పంతముతో పడతిని ఆయన 
కూడినాడు 


దూతిసేవ ఫలించినది నాయికమనోరధము తీరినది మధుర బక్తుడైన అన్నమయ్య 
జన్మ చరితార్ధమైనది. 


ఇంకను దూతీ ప్రస్తక్తి గల ఈ క్రింది సంక్షీర్తనలు పరిశీలింపదగినవి. 


1 _ అంతె కాదా వృష్పు వేసి అల్లి పొత్తు గలసేవు 
వింత లాయ నీవు నొక వినోద కత్తెచ్చు 20-498 


2 ఇదివో నీ సుద్దులెల్ల నిటువంటిని 
మదమున నీతొ మారు మలయగ గలనా 31-137 


డా వేటూరి ఆనందమూర్తిగారిచ్చిన దూతీ ప్రసక్తి గల సంక్తీర్తనలు 


క్షే ఎందాక నీ సిగ్గులేటికి బెంచేవు 
పొందులు దొరకెను బోగించ రాదా 17-547 


182 


బలిమి చేసినంతనే పనులెల్ల దక్కునా 13-363 


3 ఏల వెరచేవు నీవు యిదిగో నీ పత్తి వచ్చె 
జాలివాయ నిన్ను గూడి సంతస మిచ్చేవి 13-324 


తీ అందాకా గాగిన నిన్ను ననరాదుగా 
పొందిక లైన మీద బుద్ధి చెప్పేగాని 17-483 


ఇట్లు దూతీ ప్రస్ప్తమైన సంక్తీరనల యందంతటను రాయబారము నడిపి అమేల్మంగా 
వేంకట నాదుల ప్రణయ సంధానుకర్తగా అన్నమాచార్యుడే వ్యవహరించెను సాయిక యొక్క 
విరహమును నివేదించుటల్‌నూ, నాయక ప్రవర్రనమును ప్రెమను నాయికకు వివరించుటలొను, 
నాయికకు హితము నుపచేశంచుటలోను, నాయికకు మారుగా నాయకుని ఆలరించుట 
యందును, సేవింయట యందును దూతీ పాత్ర అత్యంత ప్రాధాన్యము వహించుచున్నది 
ఇది లౌకిక విషయము పార చూర్గిక మైన విషయము మరియొకటి గలదు 


శ్రవణం, కీర్తనం విష్ణో, స్మరణం పాదసెచనమ్‌ 


అర్చనం వందనం దాస్యం సబ్యమాళ్మ నివేదనమ్‌ 


అను బాగవత వచన ప్రకారము దాసీ కార్యము చేయుటచే మోక్తము పొందవచ్చుననెడి 
సులబోపాయము నెజి౦గిన భక్తులు, పదకర్తలు నైనచో స్వయముగ నిట్టి దూతీ కార్యము 
నెరవెర్చుటకు పూనుకొని కృత కృత్యులగుదురు అన్నమయ్యగారు పైన తెలిపిన నవ విద బక్తి 
మార్గముల నన్నింటిని అవలంబించి తరించినాడు 


చతుర్విధనాయికలు (కావు శాస్త్రము) 


ప్టావేష బెవములచే నేర్పడిన అష్టవిద నాయికలు దక్క అలంకార శాస్త్రములు 
యం౦దెవరును కామశాస్త్రములం౦ందు ప్రవచింప బడిన హస్టిన్యాది చతుర్పిధనాయికలను 
గూర్చి చెప్పలేదు కాని తాళ్ళపాక అన్నమాచార్యుడు ఈ చతుర్విద నాయికల గూర్చియు 
వర్ణించెను అయితే అక్కరుషా అనునామాంతరము గల బడే సాహెబ్‌ అనునాతడు రచించిన 
“శృంగార మంజరీ” అను అలంకార (గ్రంధ కారుడు ఈ నాయికల గురించి పెర్కొని 


ఉదహరించినాడు ““ ఇతడొక్కడే ఈ భేదముల గూర్చి తొలుత ప్రస్తావించిన ఆలంకారికుడు 


183 


“శృంగార మంజరీ గ్రందము చివర హస్తిన్యాది భేదము లను గూర్చి వివరించినాడు. 
అదియు ఈతని అలంకార గ్రంధము నందలి ప్రత్యేకత. ఈ య౦శమును గురించి వివరించుచు 
డా. వి రాఘవన్‌గారు శృంగార మంజరీ పీరికలో ఇట్లు వివరించినారు. 


"౧౭ 1౪1౧001 106 5గ%02/8040]&గ" 5428 &( 6 06010108, ౪/౧66 
౧65613 10గ0 ౧15 ౧౧6౧౦౮ 621601 2౧6౮ 116100103 10 06 664410) ౧1౧, 
(౧46 06 0 1౧6 509014] 1626463 01 ౧13 ౪/0గ4 13 1౧6 ర630గ10౧ ౦01 116 
౪2168063 0 *౦గగ 0౬166 "౧౭6౧౧ 610., ౪౧100 1౧6 ౧౧64౦౦9 19411369 0౧ 
(0656019010 112/262-112/256| 6౧౦౧౧౭2166 0౫ ౧1౧ 64/16 60 ౧౦66౬! ౪౧ 
(పూర్వోక్త గ్రంధ అవర్ణిత పద్మిన్యాది జాతయః పుట2) 

బీం00[0100%/, 2106 6౧౮ 0186 ౪0/6 (౧౧ 54-55) ౧6 306265 011636 
1000125865 0[*0[06%. ౧16 88/5 1౧4150 11/౧6 ౧౩ ౨66౧ 6661100 ౪/10 06 
౪7261168 0 "గ! దషర' ఇం 6021 ౪/10 1౧ ౧6 "౧౬8౭౧౬౧)గ” ౦౧ 16 048519 
01614618౧1 గగయ 0 గ౧౦౦౦౩ ౭౧61 [640110౧9 1౧ [0/6 2౧6 141 ౧౦౪ ౧6 ౪00610 
681] ౪1౧ 2 01ఇ58॥104410% ౦01 00₹) గఇ)/61 20౧6 ౧4/22 0౫ ౪౧౬౩, 101|0౪/100 


(౧6 ౪164౩ 0 ౪౭1920/20౬. 

“* ఏతావత్‌ పర్యంతం రసమంజరీ యానుసారేణ చేష్టావోషభే దేన నాయికా భేదా 
నిరూపితాఖ ఇదానీం వాళ్సాయన ముతాను సారేణ గుణ్రెర్లస్తిన్యాది నాయికా భేదాః భద్రాది 
నాయకా బేదాశ్ళ నిరూప్యంతే” (81) 

ఇంక నిట్టీ హస్తిన్యాది నాయిక గుణ భేదములు నరయుదము. ఈ నాయికా 
బెదములను కామ శాస్త్రములే నిరూపించుట చేత వీరి శృంగార సంబంధ గుణములే ఇట 
ముజ్యములు. 

తి రహస్యమను [గ్రంధమున హస్తేని యొక్క లైంగిక గుణభేద ములను వివరించుచు 
ఈ జాతిస్త్రీలు క్రేళ సంపద అధికముగా గల వాఠరనియు విశాలమైన పెద్దవైన రహస్యా 
వయములు గలవారనియు తెల్పబడినది మరియు సంభోగ విషయమున తృప్తి పరచుట 
మిక్కిలి కష్ట సా ధ్యమనియు తెలుపబడినది. దీనిని వివరించుచు డా. రాఘవన్‌ గారు"141ఇ/118 
2౧6 ౪6౧/ 0౧026 ౧గ/౬6 ౧8గ5) 76౧/ 65104 10 ర౧240/ ౩84417 అనినారు (32) 


ఎ 


ఆర్తీ నయనేక చాశ్చ కుటిలాస్వ్రత్వాచ వృత్తౌస్తనౌ 
దీర్ణంచాంభ్రియుగం తనుశ్నన తనుః ప్రేమత్వరా చోత్కటా 
వైశాద్య ప్రహరే రతేర్ణన వతీ భూషాంబరే చారుణే 
యశ్యాస్తిక్త కటూష్ణ భోజనరతా సాకోపనా హస్తిణీ (83) 
184 


అన్నమాచార్శుడును ఈ క్రింది సంక్షీర్తనలొ హప్తిన్యాది జాతులను వర్ణించుచు 


కుందణంప్తు మై గొల్లెత తా 
నెందును బుట్టని యేతరి జాతి 
పులు దేరెటి కస్తూరి చంకల 
కొప్పెర గుబ్బల గొల్లెతలిల్ల 
చప్పుడు మట్టెల చల్లెలమ్మెడిని 
అప్పుని ముందట హస్పిణి జాతి 1కుంద!! 12-92 
కస్తూరి పూతలతో నీలికాంతుల నీను బాహ మూలములు కలదనియు, కొప్పెర 
గుబ్బలు గలదనియు, హస్తిణి జాతిస్త్రీగా గొల్లె తను గూర్చి వర్ణించినాడు. 
అట్లే చిత్తిణి జాతి గూర్చి డా రాఘవన్‌ గారు ఇట్లు వివరించినారు రతి రహస్యమున 


*ణ౪౬18 ౧౬గేక 50% /004౧86, 0)0ఇ166ఇ06౧0[౪/80౧/%౬%/ . 10/85 6౫4౧౬! 800గ 
ఆగ౨/106 655100 ఆ16' (84) 


శృంగార మంజరీ కారుడు యిట్లు వివరించినాడు. 


లోలాక్షీి ప్రియవక్ర వీక్షణపరా కుంబస్తనీ నీచవాక్‌ 

దీర్డోప్టీ బహువాదినీ ఘన తర శ్రేణీ మృషా బాషిజీ 

చిత్రాన్నైక రుచిర్వి చిత్ర సురతాయామే ద్వితీయానిశః 
చిత్రాలంకృతి రంత్సుకా పరిమళే చిత్రాంబరా చిత్రిణీ (85) 


పలు 


తాళ్ళపాక వారు రతి రహస్థుమందలి ఒకటి రెండు లక్షణములను చూత్రమే 


స! 

గ్రహించినట్లు కచుచున్నది 

దు౦ప వెండ్రుకల దొడ్డ తురుముగల 

గుంపెన నడపుల గొల్లెత 

జంపుల నటనల జల్లలమ్మెడిని 

చెంపల చెమటల చిక్తిణి జాతి 1కుంద!! (12-92) 

ఇంక శందిణి జాతిస్త్రీ గురించి రతి రహస్యమున .- 

చిర చిర లాడెడడు చిత్తము గలిగి. సంభోగ చిహ్నములైన నఖిక్షతములు గలది 
మదన తాపము తొడి కోపము గలదిగా చెప్పబడినది. 


46౬ 


దీనినే దా రాఘవన్‌ గారు ఆరక్షమున నిట్లు వివరించిరి 


5071100858 ౪10 ౧|8 1౧ 6౧౦0౧౩౧1, [64166 ఇగ౧6 0110౧58 6050104407, 
[౧౪1౧౦ & ౪౦106 0 ఇగ &ఇ55 12501916 1641 (86) 


శృంగార మంజరీ కారుడు ఇట్లు వర్ణించెను 


“తన్వంగీ కరినస్తనీ స్మిత శుభాలాపా సుమధ్యాదృఢ 
ప్రేమారత్కకరా సునీలవసనా నీలాశ్శభూషావతీ 

స్వల్పాహార రతిర్నిశిప్రియ రతిర్యామే తృతీయోశుభా 

కాంక్షా కంరమబర్వమత్ర దధతీ ప్రోలై బుదైః శంభిణీ (87) 


రతి రహస్య లక్షణమునకు శృంగార మంజరీ లక్రణములకును రెండు ముఖ్యమైన 
విషయములందు టేదము గోచరించుచున్నది నబక్షతములు, మదన తాపము తోడి కోపము 
అనువానికి పోలికలు లెవు 


కాని ఈ విషయమున అన్నమాచార్యుడు రతి రహస్యము ననుసరించి నట్టు 
తొచుచున్నది ఆయన శంభిణి గూర్చి వర్ణి౦ంచుచు ఇట్లు చెప్పెినాడు 


వీపున నఖములు వెడ వెడ నాటిన 

కోపపు జూపుల గొల్లెత 

చాపున కట్టిగ జల్లలమ్మెడిని 

చాపేటి యెలుగున శంబిణిజాతి 1!కుంద!! 12-92 


చతుర్ధిద నాయికలలో చివరగా పద్మినీ జాతి నాయికాలక్షణములు రతి రహస్యమున 


జీ 


మ్ల చెప్పబడినవి “* అంకిత భావము గలిగినది, లజ్ఞావతియ్రైనది. అత్మ గౌరవము 


నిట్లు చెప 
గ్గ 
గలది 


దీనినే డా రాఘవన్‌ గారిట్లు వివరించిరి. “06౪0౬1, 1290121 ౧౯956౧/65 167 86 
(690601 (68) 


స్మేరేందీ వరలోచనా సువదనా రక్తాంఘ్రి హస్తాఘన 

శ్రేణీ పీనపయోదరా మృదు తనుర్ముక్తామణీ మండనా 
చుద్యొద్యాసివళిత్రయా కుశల సన్మద్భ్యా సువక్రాలకా 

స్వర్గాంగీ మృదు భాషీణీ మధుర భుక్‌శుబ్రాంబరా పద్మినీ (89) 


186 


అనుచు మరియొక శ్లోకమున నిట్లు చెప్పబడినది. 

కుందా భదన్వాశ్చంపేయ నాసికాయాశ్చతుర్దకే 

యామేనిశాయాస్సురతం పద్మిన్యాస్సృముదా హృతం (90) 

అన్నమాచార్యుడు ఈ లక్షణము లేవియును చెప్పక ఒక్క అంకిత భావమును 
మాత్రముటంకించెను 


““ గారవమున వేంకటపతి కౌగిట 

కూరిమి బాయని గొల్లెత 

సారెకు నతనితో చల్లలమ్మెడిని 

బారపు టలపుల పద్మిని జాతి 12-92 


పై క్షీర యందలి నాయిక గొపిక యని వేరుగ చెప్పుబనిలేదు అన్ని జా 
లక్షణములు (ముఖ్యమైనవి) ఒక్కతె యందు ఆరోపింపబడి చెప్పబడినది ఆమే 
జాతిదైనను చివరక్సు శ్రీ వేంకటపతి కౌగిట కూరిమి బాయని నాయికగా వర్ణింపఒడినది, అగ్గి 
అక్షణములు కలది కావుననే యామె నాయకుని ఆదరమునకు పాత్రురాళైనది. ఇట్టి 
మరియొక కీర్తన. 


/ 


ఓ (1 


ఆహిరి 12-123 


అన్ని జాతులు తానె యై వున్నది 
కన్నుల కలికి మాయ గరచెనోయనగ 1 పల్లవి॥ 


కస్న శంభిణి జాతి గాబోలు వీపును 

సన్నపు మదనాంకములు జడిగొన్నవి 

వన్నెలుగ వగరాజు వలపు తలకెక్కించ 

పన్నినటు వంటి సోపానములో యనగ || అన్ని! 


తెజవదల పోయ చిత్తిణి జాతి గాబోలు 

నెంటలు విచ్చుచు వీధి నిలుచున్నది. 

నెజతనము మరుడు తను నిండ నేసిన యంప 

గతులిన్నియని లెక్కపెట్టు గతిని 

కాంత హప్పిణి జాతి గాబోలు కరమూలము 
187 


అంత కంతకు నలుప్తుళై యున్నవి 
పంత౦పు చురుడు తన బండార మిండ్లకును 
6తిగా నిడిన కస్తురి ముద్రలనగ | అన్ని! 


జ 


6 


ఘనత పద్నిణి జాతి గాబోలు నీలలన 

తనువెల్ల పద్మ గందం బైనది 

మినుకుగా మరుడు తామెర అమ్ములనె మేను 

కనలించి వడి బువ్వుగట్టినో యనగా | అన్ని! 


ఇదియు జగదేక మోహిని దానె కాబోలు 

కదలు కనుగవ కెంపు గలిగున్నది 

చదలకిటు వేంకటేశ్వరుని కుంకుమపూత 

చెవరి చెలి కనుగొనల జిందెనో యనగా || అన్ని! 


ఈ క్షీర యందు మోహిని యను మరియొక జాతిస్త్రీని కూడ అన్నమాచార్యుడు 
వివరించినాడు ఇది ఇంతవరకు ఏ అక్షణ కారుడును పేర్కొనని జాతి. *““*కనుగవ కెంపు 
గలిగి యుండుట మోహీణీ జాతిస్త్ర అక్షణముగ వర్దింపబడి యున్నది 


శంబిణి జాతి వనిత వీపున గల నఖక్షతములను తలకెక్కించు టకు వలరాజు పన్నిన 
సోపానములు గను, చిత్తిణిజాతి తెజివ కేశములు మరుడు సంధించిన ఆంపగతులుగను, 
హస్తిణి జాతి కాంత కరమూల రుచిని మరుడు దొంతులుగా నేర్పరచిన కస్తురి ముద్రలు 
గను పద్మిని జాతి లలన కలిగియున్నపద్మ గంధమును మరుని తామర పూవు టమ్ములు గను 
ఉత్సేక్షింయట మనోహరముగ నున్నది 

చివరగా మోహిని కనులకెంపును శ్రీ వేంకటేశ్వరుని కుంకుమ పూత చెదరి కనుల 
చిందిన దానిగా నుత్రేక్షించుట మరియు హృద్యముగ నున్నది ఇన్ని రకముల ప్రత్యేక 
లక్షణములు గలిగి శ్రీ వేంకటేశ్వరుని సేవించుట చేతనే యామెకు ఆయన సాన్నిధ్యము 
అబించినది 

ఈ పైరెండు క్తీర్తనలను డా. వేటూరి ఆనందమూర్తిగారీ వరకేస్థాలీపులాక న్యాయమున 
ఉదహరించి చూపినారు (91) 


188 


ఈ క్రింది క్షీర యంమ చిత్తణి జాతి లక్షణములు మరి రెందు చెప్పబడినవి 
పొడి 28-171 


చిత్తిణి గుణము తోడ జెనకీ నిన్ను 

హత్తుక అడుగవయ్య ఆపె పేరు నీవు 

ఇద్దరము బండు౦డగ యెవ్వతో సోరణ గండ్ల 

వొద్దిక దాచుర కామ నొరసీ నిన్ను 

కొద్ది మీరగా చిమ్మన గోవిని బన్నీరు నించి 

అద్దుకొన జిమ్మవయ్య ఆపె మీద నీవును | చిత్తిణి!! 


నెయ్యపు వేడుక తోడ నీవు నేను మాటాడగ 

పయ్యాడి అవ్వల ను౦డి పాట వాడేని 

కొాయ్యతనపు మాటల గూరిమితో నొట్టువెట్టీ 

నెయ్యాన బిలువవయ్యు నీవు నీడ కాపెను 11చిత్తజి!! 


అలమేలుమంగ పత్తివైన నీ తోనే నవ్వగా 

తలుపు దెరువు మని తట్టీ జేతులా 

యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నన్నునిట్టె 

కలవవయ్య ఆమెను కామించివున్నది || చిత్తిణి!! 


చిత్తిణీ జాతి లక్షణములు వివరించుచు రతిరహస్యమును ఆంగ్రమున ఉదహరించుచు 
డా రాషువన్‌ గారు "౪0౪95 8౫8౧౬! కర0గ9, 6౫౧౨౫౦9, క55100 66 * అని వ్రాసినారు 
ఈ విషయము నీవరకే చెప్పియుంటిని అట్టి కామ (ప్రేరకములైన బాహ్య చేష్టలు ఇష్టపడునది 
చిత్తిణి అట్టి యామెను దగ్గరగా హత్తుకొమ్మని ఒక నాయిక స్వామికి నివేదించుచున్నది. 


ఒక నాయికతో స్యామి పరుండి నపుడు ఈ చిత్తిణి అటకు వచ్చి “తామర కాడళో'' 
ఆయనను తట్టుచున్నది. ఈ విషయము నాయిక ్రహించినది చిమ్మన గోవితో ఆమె 
శరీరమును పన్నీటి మయము గ చేయమని ప్రోత్సహించినది పన్నీరు చిమ్మమని కోరుచున్నది 
నాయిక, ఈమెకుసుగ౦ధ ద్రవ్యములనిన మిగుల నిష్టము. శృంగార మ౦జరీకారుని వివరణ 
కృరణీయము ““చిత్రాలంకృతి రుత్సుకా పరిమళే విత్రాంబర చిత్రిణీ) “తామర కామనోరసీ'” 
అన్నపుడు అన్నమయ్య గారు అన్మాపదేశముగ చిత్తినీ లక్షణమైన ““సన్నదనమును” 


189 


నాయిక దెహమునకు కలిగించినారు కాముర కొడ సన్నముగా నుండును చిత్తిణి సన్నని 
బక్కపలుచని శరీరము కలది ఇటు రాఘవన్‌ గౌర విచరణ ఇట్లున్నది చిత్తిణి జాతి యొక్క 
నిగ/5102118214/658 గూర్చి రతిరహస్యమున గలవానిని తెలుపుచు "710614 92, ౧66౯ 
11411 ౧౦౧ (00 5[0గ, 8॥[[* అని ఉటంకించినారు 


ఇచట 9% అనగా సన్నని, బక్కపలుచని అని నైఘంటికార్థము (92) తామర 
కాడ వంటి సన్నని తన దేహముతో నిన్నారసి కొనుచున్నది ఆమె ననుగ్రహింపుము అను 
నాయిక నివేదనము [గ్రహింపవలెను 


ఇంక రెండవ చరణమున వారిరువు మాటాడు చుండ నీచిత్తిణి పాటలు పాడుచున్నది 
ఆమెను సన్నిధికి పిలుచు కొమ్మని నాయిక కోరుచున్నది చిత్తిణి జాతి అభిరుచులను 
తెలుపుచు (రతి రహస్యము ననుసరించి) &6601 1౧ ౬06 68౪0186 10 గ4510, 6006, 
921౧౧౮ 910 అని వివరించినారు (93) కాన ఈమెకు సంగీతాది లలిత కళలలనిన 
ఇష్టమని తెలియుచున్నది, ఇతః పూర్వముదహరించిన కీర్తనలలో పేర్కొనని గుణములు ఈ 
క్రీరనలో అన్నమాచార్యుడు పేర్కొనినాడు చివరకేదొ యొకవిధముగ*”* ఆమెను కలియచయ్యా”' 
అని నాయిక స్వామికి భక్తురాలి పక్షమున విన్నవించుచున్నది. అట్లు ఫలితము పొంద 
గలుగుటయే ఈ సంక్తీర్తన వలన ప్రయోజనము 


బాహ్య చేష్టలనిన మిక్కిలి యిష్టములని కదా రతి రహస్యకారుని విరణ. బక్తునకు 
(నాయిక) బాహ్య శృంగార చేష్టలననేవి యను ప్రశ్నకలుగ వచ్చును. ఇటు బాహ్య చేష్టలన 
డశోపచారములుగా (గ్రహింప వలెను. వీనిలో పాద సేవనము ప్రముఖ మైనది స్వామి 
న్నిదిని ఉపవసించుట ముఖ్యమైనది. స్వామి విగ్రహములను ఆలింగనము చేసి కొనుట 
దా మనసున నించుకొనుట (రూపమును) ప్రధానమైనవి 


ళ్‌ 4 


(గ 


ఈ క్రింది కీర్తన నాయిక స్వామికి చేసెడి ఉపచారములు చిత్తిణీ జాతికి పేర్కొనిన 
బాహ్య చేష్టా ప్రియత్యమును చాటుచున్నది. 


ల 


గౌళరాగం 31-24 


ఎంత చిత్తిణోయిది నీయిత వెటువంటిదో 


వ 


చెంత నున్న చెలులెల్లా శిరుసులు వంచేరు పలవి!! 


190 


కీర్తనలలో కేవలము చిత్తిణి జాతి స్ర్రీనే వర్ణించినాడు. బహుశః '“సేవాసక్తి' యను మార్గము 


చిన్ని చేతులనీ కొప్పు చెలరేగి దువ్వుతాను 

చన్నుల నిన్ను నొత్తీ జవరాలు 

పన్నుక నీ వద్దనుండి పాదాలు గుద్దుతాను 

సన్నలనే పొందొడల సాము సేసేని ఎంత! 


యే పొద్దు చూచిన నీతో యేకతాలాడుతాను 

రాపుగనీ బుజము లొరసు కొనీని 

తీపుల నీ మాటలకు తేరకొన నిన్ను జూచి 

ఆపరాక మెచ్చి మెచ్చి అలము కొనీని ॥॥ ఎంత! 


చెలరేగి నీ మేనెల్లా సింగారించు కొంటా 

సొలసి మర్మము లిటి సోకించేని 

అలమేలు మంగ పత్తివైన శ్రీ వెంకటేశ్వరా 

యెలమి నన్నేలగా దానిచ్చేని విడెము ॥ ఎంత! 
అన్నమాచార్యుడు రెండు క్లీరనలలో అన్ని జాతుల లక్షణములు వివరించి మిగితా 


బ్‌ 


ణీ 


నుండు పడతి కావునను ( బాహ్య చేష్టా ప్రియత్వము) జీవేశ్వర సంబంధము “సెవ” వలననె 
దృడపడునదియగుట చేతను ఆయన తన్ను దాను “'చిత్తిణి'' గా భావించు కొనియుండును 


చురియొక కీర్త యందును మనకు “చిత్తిణి ' జాతి నాయికయే దర్శనమిచ్చుచున్నది 
వచమఖారి 31-373 


నీ తలనే వేగనటీ నెలత యీ సద్దులు 

ఆతని ననేముగా ఆడువారు కరువా |॥పఠవి!! 
నగవొచ్చినప్పుడే నంటుకొన దిట్టేది 

మొగము చూచి నంతనే ముణిచేది 


తగిలి వెనుకొంటినే తరితీపుసేసేది 
జగతి జిత్తిణి వారి సాజమింతేకా 11నీతల!! 


191 


హస్టిన్మాది జాతుల లక్షణమలు - 


స్తిని - స్ఫూలాధర, స్ట్థూలనితంబబింబ, స్టూలాంగుళి, స్థూలకుచ, సుశీల, కామోత్సుక్క 
గాఢరతిప్రియ, నిశాంత, భోక్రి అయినట్టి స్రీ - (సూర్యరాయాంధ్ర నిఘంటువు) 


శంభిణం - నడుము కృశంబు పిన్న జఘనంబు కుచంబులు గట్టి వెండ్రుకల్‌ 
నిడుపుల్‌ గన్నులామెటుగు నిగ్గులు కాంతకు వింత బొజనం 
బడరు బ్రియంబు గోపము నయంబు సమంబులు దాన గొండెమే 
ర్వడ వినుర్తక్తపుష్పపట రాగిణి శంఖిని గానెజంగుమీ. 


పద్మిని - భవతి కమల నేత్రా నాసికా క్షుద్ర రంధ్రా 
అవిరళ కుచయుగ్మా చారు కేశ్‌ కృశాంగీ 
చ్భుదు వచన సుశీలా గీత వాద్యానురక్తా 
సకల తను సువేశా పద్మినీ పద్మ గంధా - రతిమంజరి 


ల్‌ 


చిత్తిణి - బవతి రతి రసజ్ఞానాతి ఖర్వాన ధీర్టా 
తిలక సుమ సునాసా స్నిగ్ధ నీలోత్సలాక్తీ 
ఘన కరిన కుచాఢ్యా సుందరీ బద్ధశీలా 
సకల గుణ విచిత్రా చిత్రిణీ చిత్ర వక్రా 
- రసమంజరి 


నాయకులు 


ఇంత వరకు అష్ట విద నాయికలు వారు పాొందెడీ అవస్థలు అన్నమయ్య కీర్తనలలో 
ఎట్లుపాొందు పరచబడెనో వివరించితిని శృంగార మన్నప్పుడు నాయికలతో పాటు నాయకులును 
ఉండవలెను కదా |! సాహిత్య దర్శణకారుడు పురుషాధిక్యమునే ప్రకటించునట్లు కామావస్థలను 
నాయకుడే పొందుచున్నట్లు ఉదహరించెను, 


మచ్చునకు చింత యనెడు కామావస్థను పొందిన స్థితిని సాహిత్య దర్పణమున నిచ్చిన 
లక్ష్యము ““కదమీక్షేకురంగాక్షిం సాక్షాలక్ష్మీం మనోభువః ఇతి చిన్తా కులః కాన్తో నిద్రాం నైతి 
నిశీదినీం'” (40) 


192 


కాని మదుర భక్తి యందు నాయకుని విప్రలంబ శృంగారమునకు తావు లేదు 
ఇదినాయికా పరమైనది ముఖ్యముగ భక్తవరుల సంబంధమైనది భక్తులు తాము స్ర్రీలైనను 
పురుషులైనను తమను తాము స్త్రీలుగనే భావించుకుని జగన్నాటక సూ త్రదారియ్రైన శ్రీహరిని 
ఆయన అవతారాదులను నాయకులుగా ఊహించి పూజించి, సేవించి దదేక ధ్యాన పరవశులై 
ప్రపన్నులై శరణాగతులై జీవన్ముక్తులగుట మధుర భక్తి లక్షణము. 


కనుక నాయికా పరములైన పదములే అన్నమయ్య (పదములలో) రచనలలో 
మనకు గోచరించును నాయక భేధములగల లేక నాయక లక్షణములను ప్రకటించెడు 
క్రీరనములలోను నాయిక నాయకుని గుణ స్వభావాదులను తలపోసి చివర కాయన 
సాన్నిద్యమును పాందుటయే మనము గమనింపవచ్చును. అట్టి కీర్తనలలో మనకు 
అలంకారికులు చెప్పిన చతుర్విధనాయకులు లభింతురు. వీరు దివ్యులు మాత్రమే. అనగా 
ధీరోద్ధతులు అని చెప్పవచ్చును. 

చతుర్విధ నాయకుల లక్షణములను చెప్పుచు నాట్యశాస్త్రమున ధీరోద్ధత 
నాయకులకు “దివ్యులు” అని వివరణ ఈయబడినది. 

కనుక అన్నమయ్య పదములలో దివ్యులైన నాయక లక్రణములనేసోదాహరణముగ 


నిరూపింతును దివ్యనాయకులు తిరిగి చతుర్విధములు వారు 1) దక్షిణుడు, 2) దృష్టుడు, 
3) అనుకూలుడు, 4) శరుడు 


1. దక్షిణుడు 
|) సకల నాయికా విషయ సమ సహజానురాగోదక్షిణః - రసమంజరి 


11) అనేక స్త్రీల యందు సమరాగుడు దక్షిణుడనబడును, ఆం. సాహి దర్వణం 
అన్నమయ్య నాయకులు 1 దక్షిణుడు. 


క్ష కాదు కూడ దనరాదు కమ్మటి నీకు 
అది గొని రతి నిన్నే ఆయములంటుదురు | పల్లమి॥ 


చనువు గలిగి నాపె సణగులు రాల్చితే 

ననపు గలిగి నాపె నవ్వజూచును 

వొనర నీ విద్దరిని వొక్కటి సేయ జూచితే 

వెనుకొని నిన్నే తాము వెంగెము లాచుదురు 1 కాది! 


193 


వేసరక ఇరుమెలా వెసనీవు గైెకొంటే 
౦తాలు నెరపుదురు 1[కాదు!! 


గి 
జ 
న 
పో 
య 
బా 
ల 


తి నీ సెవసెసి భుజము పై నెక్కితేను 

పతి నీవురము మచ్చిక నెక్కెను 

అసల శ్రీ వేంకటేశ ఆపెనీ పెనేలితివి 

మోసపోక తాము నీపె మోహము చల్తుదురు 1[కాదు!! 


(యూ 


ఇందలి నాయకుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడే నాయికలు భూదేవి, శ్రీదేవి ఒకరికి 
ఆయన వచ్చ చనువు ఎక్కువ మరియొకరికి ప్రేమ ఎక్కువ చనువు గలది శ్రీదేవి, ననుపు 
(ప్రేమ) గలది బూదేవి శ్రీదేవి సణుగులు, భూదేవి నవ్వులు ఉచాత్తమైన ఊహ 
అన్నమయ్యగారిది ఇద్దరి యందు సమరాగము గల దక్షిణ నాయకుడు వేంకటేశ్వరుడు ఈ 
ఇద్దరిని ఒకటిగ చేయ జూడగా వారిరువురు ఈయనను చూచి వెంగెము (వ్యంగోక్తులు) 
లాడిరట,. 


రా అ 


పెండ్లి కూత్తురైన లక్ష్మీదేవి తలంబ్రాలు పోయుటకు చేతులు చాపగా నాయకునిపై 
ప్రేమను పెంచుకొని ఆసలు పెట్టుకొనిని బూదేవి అడ్డముగా వచ్చునబ ఇరువురి మధ్యకు 
చొచ్చునట వేసరని వేంకటేశుడు ఇరువురను ఇరుమేల (రెండు ప్రక్కల) చేర్చగా తాచుపాములై 
బుసలు కొట్టుదురట 


ఏమైనను బూదేవి సెఐలు చేసిచేసి వరహవతాముు ఆయన భుజమునే 
అధిరొహించినది అంతకు ముందే అర్భాంగియైన లక్ష్మీదేవి హృదయమునందే ఆవాస 
మేర్వరచుకొనినది ఈ విధముగ శ్రీనివాసుడు ఇరువురిని ఏలినాడు వారును మోసపోక 


ఆయనపై వలపుజలుల్టు కురిపింతురు. 


ఇట్లు నాయిక లిరువురి యందును సమారాగము చూపించిన దక్షిణ నాయకుడు శ్రీ 
వేంకటేశ్వరుడు ఇది శ్రీహరి లీలా విలాసము, గీత గొవింద కర్హయగు జయదేవ కవివరేణ్యుడు 
ఈ విషయము నిట్లు చెప్పెను 
అనేక నారీ పరిరంభ సంబ్రమ 
స్పురన్మనోహరి విలాస లాలసమ్‌ 
194 


మురారి చూరామపచర్శయన్య్య సౌ 
సభీసమక్ష౦ పునారాహ రాధికా (42) 


శ్రీ కృష్ణుడు వేలాది గోపికల యందును, అష్ట భార్యల యందును సమరాగుడై 
యుండుట మన మెరిగినవ ఇషయమే 


కాని శ్రీ మన్నారాయణునకు ఇరువురే భార్యలు కనుక అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుడు 
ఇరువురిని సమానముగ జూచుకొన్నట్లు వర్ణించినాడు. 


ఇచట అన్నమయ్య స్వానుభవము కూడ తోడైనది, తన జీవితమునే దక్షిణనాయకునికి 
లక్ష్యృభూతముగ నొనర్చెనని తోచును. ఆయనకు ఈయనకు భార్యలు యిద్దరు చొప్పున 
కలరు గదా] శ్రీ భూ కాంతలాయనకు. అక్కలమ్మ తిరుములాంబ లీయనకు. 


ఇద్దరు భార్యల నడువు నున్న వాని స్థితి యొట్టుండునో నిజముగ అన్నమయ్యకు 
తెలిసినంతగా ఇతర కవృలకు తెలియదేమో అనిపించును. పోతనాదులు బహు బార్జుల 
నాదుని సంగతి వర్ణించినను వారూహించియే వ్రాసిరని అనుకొనక తప్పదు. అన్నమయ్య 
అనుభవజ్ఞుడు వైవాహిక జీవితమును పండించుకొన్నవాడు. ఆయనుభవము ఆయన భక్తి 
ప్రపత్తులకు శృంగార పదమునకు మూల కారణమై యుండనోపు. అట్టి జ్ఞానమొ కొడనె 
చక్కని నాయకుని సృష్టించగలిగినాడు. శ్రీవేంకటేశ్వరుని దివ్య శృంగార లీలలను సా 
భవముతో జోడించిపాడినాడు. పద కవితా పితామహుడ్రెనాడు. 


న 
సయ 


వుంగళ కౌశిక 


ఓ ఇద్దరి నడుమనండీ ఇదివో తాను 
తిద్దుచు జగడములు తేరిచీ గాక 
వొక్కరికి బుద్ధి చెప్పే నొక్కరికి చెక్కునాక్కే 
చక్కని నాయకుడు సవతులకు 
అక్కరతో నింతసేసి నట్టివాడు తానే కాడా 
పుక్కట తోరేచుకొని పొడిబడీ గాక | ఇద్దరి 


వడీ వట్టే నాకెను వొడ బరచీ నీకెను 
కడు జాడ రమణుడు కామినులకు 


195 


ముడికాడైనవాడు మొదలదానే కడా 

యెడ మాటలాడీ బయలీదు కొనేగాక || ఇద్దరి! 
కలిసేని జవరాలి గాగిలించీ కన్నియను 

అలి శ్రీ వేంకటేశుడు లలనలను 

యెలిమి నన్నునునేలె నిన్నిట దానే కాడా 

వలపులు పడరేచే వసమయ్యి గాక (24-670) (ఇద్దరి! 


నాయకుడీ పదమున కలహించు సవతులను సర్దిచెప్పి ఇద్దరిని సమముగనేలుటయే 


గౌక అల్లే తనను వలచిన భక్తులను కూడే ఏలుట గమని౦ప వచ్చును కావున నాతడు దక్షిణ 
నాయకుడు. 


8 


ఇట్టిదే మరియొక కీర్తన. 


నడుమనే కంటిమి మీనయ గారాలు 

వుడివోని కోరికల నున్నారు సతులు 

చెరివాకతె తొడపై శిరసు మోప్పుకవుండి 
_యేరా పాదాలొకతెపై యిటు చాచేవు 

యే రీతి నుండెనో కాని ఇద్దరి ఆడియాసలు 

సారెకు చెమటలతో జడిసేరు సతులు 1 నడుమనే!! 


మొక్కుచు మాటలాడేవు మునుపటి యాకె తోడ 

నిక్కపు జూపు లీపెపై నివాళించేవు 

నిక్కుదమకము లెట్లు నెరపు కొన్నారో కాని 

మిక్కిలి నిట్టూరుపుల మోసేరు సతులు ॥నడుమనే॥ 


బలిమి శ్రీ వేంకటేశ పట్టపు దేవుల నేలి 

చెలిగి కూడితి విష్టి చిన్నదానిని 

నిలచిన తరులనెట్టు నిన్ను మెపిపచిరో కాని 

పులక మొలకలతో బొదలేరు సతులు 1నడుమనే॥ 


శ్రీ వేంకటేశ్వరుడు పట్టపు దేవియైన లక్ష్మితో బాటు భూదేవికి సమముగ ఏలిన విషయ 


రు 


మిందు వర్ణితము 


196 


ఈ క్రింది క్షీర్తనలో ఏక కాలమున సళులిద్దరును కూడిన గోవిందరాజ స్వామి 
రూపమున నున్న శ్రీ వేంకటేశ్వరుని లీలలు వర్ణింపబడినవి 
4. పరాకు సేయకు రమ్మ పడతులాల 
సరాగాన బాగాలేక సతులకు బతికి || పల్లవి 
మాటలు దేటలు చల్లి మగువ లిరరి మీద 
కూటువ బాదాలు చాచి కొలువున్నాడు 
చాటుచు నవ్వులు నవ్వీ సన్నలు కన్నుల జేసి 


వేటలాడీ వలపు గోవింద రాజులదిచో |1పరాకు॥! 
వాత్తిగిలి పానుపుపై నుంగరపు వేళ్ళు చూపి 

గుత్తపు గుబ్బలంటగ గోరుచున్నాడు 

పొత్తుల మోవులు చూపి పూవుల వాట్లువేసి 

విత్తీదమకము గోవింద రాజులిదివో 1 పరాకు! 


లోననే యే పొద్దు నుండి లోక మెల్లాదెలుసుక 

మానినుల కాగిళ్ళ మరిగున్నాడు 

నానిన చెమటలతో నంటు శ్రీ వేంకబేశుడై 

వీనులలో మౌటాడీ గోవిందు రాజులిదివో 11పరాక్షు॥! 


అన్నమయ్య శ్రీహరి అవతారములలో ఏ అవతారమును తన కీర్తనకు ఆలంబనముగ 
చేసికొని రచనను చేసినను అంత్యమున కీర్తన శ్రీ వేంకటేశుని పరముగనే చెప్పబడును. 
గోవింద రాజ స్వామియే శ్రీ వేంకటేశుడై ఇద్దరు సతులను ఏలినట్లు పై కీర్తనలో చెప్పబడినది. 


బై, ధృష్టుడు 


1 _ భూయోనిళ్ళంకకృతదోషోపి భూయోనివారితోపి భూయః ప్రశ్రయ పరాయణోధృష్టః 
- రసమంజరి 


2. తప్పుచేసియు నిర్భ్మయుడు. తర్జితుడయ్యును నిర్లజ్జితుడు. దృష్ట దోషతుడయ్యును 
అన్ఫతమాడువాడు - ఆంధ్ర సాహిత్య దర్వణము. 


19/7 


త్ర 


కృతాగా అపీ నిశ్శంకస్తర్డితో పినలజ్జితః దృష్టదోషోపిమిధ్యావా క్కధితో దృష్ట నాయక; 


- సాహిత్య దర్పణం 


ఇచట తప్పు జేయుట యనగా అన్యకాంతా సమాగమము. అన్య కాంతలతో 


భోగించియు భయమందని వాడు, అదలింప బడియు అనగా తిరస్కరింపబడియు అజ్జను 
పొందని వాడు. చేసిన తప్పు ఎదుటివారికి తెలిసినను తానా తప్పులు చేయలేదని అసత్యము 
లాడువాడు దృష్టనాయకుడు. ఇతర కాంతలతో నుపభోగించిన నాయకుడు. నాయిక వద్దకు 
నిర్భ్మయముగ వచ్చును. అచ్చటి సంభోగ చిహ్నములు కనబడుచున్నను వానిని వేరొక 
చిన్నెలుగా జెప్పి ఏమార్చజూచును. నాయికచే తిరస్కరింప బడియు ఆమెతో వినయముగ 
మాటాడి ఆమెను మచ్చిక జేయ ప్రయత్నించును. 


షే 


అంత మమ్ము జోలిబెట్ట కవులేనీవు - నీ 
యంత రంగమే యెజుగు నంటకురా నీవు పల్లవి! 


చెక్కులేల చెమరించె జెలితో నవ్వకుండితే 

నక్కట బాసలు సేసే వప్పటీ నీవు 

ముక్కు నూర్చులేలరేగె ముగుదవైపు వుండితేను 

చక్కటి చెప్పకునాతో సారె సారె నీవు ॥ అంత! 


అంగమేలపులకించె నాకె యింటి కేగకుంటి 

యింగి తాలు మొరగేవు యేరా నీవు 

సంగతి గొప్పేల వీడె సతిచేయిదాక కుంటె 

జంగిలి వేసాలు నాతో చవిగాదు నీవు 11 అంత! 


అత్తుకేలనంటి నొసల లలనకు మొక్కకుంటే 

వుత్తరాలియ్య వచ్చేవు వొద్దరానీవు 

కొత్తలై శ్రీ వేంకటేశ కూడితివి నన్నునేడు 

మత్తిలి యితరములు మానవురాగీవు అంత! 26-24 


ఇంద లినాయకుడు సర్వలక్షణ సంపన్నుడు, ధృష్టుడు. అనేకసంభోగచిహ్నములతో 


నాయిక ఇల్లు సొచ్చినాడు. నాయిక ప్రౌఢ, ఖండిత. నాయకుని శరీరము నందలి చిన్నెలు 
చూచి గుర్తించినది ఆయన ఎవ్వతెనో పొంది వడివడిగా నాయికయింటికి చేరినాడు. “నీకు 


కర్ర 


మాకు ఏమి సంబంధము? ఆ సంగతి నీయంతరంగమునకే యెరుక, నన్నుతాక వలదు" 
అని నాయిక తిరస్కరించినది. 


కాని స్వామి యూరకుండునా! జగన్నాటక సోత్రధారి కదా! ప్రమాణము చేసినాడు 
చక్కటి చెప్పినాడు. అనగా తనను సమర్ధించుకొనినాడు. తప్పులను ఒప్పులుగా చేయ 
జూచినాడు. న్యాయము ధర్మముల గూర్చి పలికినాడు. వంచన చేయ నుంకీంచినాడు ఆమె 
ప్రశ్నించిన ప్రతి విషయమునకునేదో యొకసాకు చెప్పి తప్పించుకొనుటకు ప్రయళత్నించినాడు 
సమాధాన పరచజూచినాడు. 


కొని నాయిక ప్రాఢథయగుటచే నాయకుని చేష్టలన్నియు ఇట్టె కనిపెట్టినది. ఆయన 
తప్పులను పట్టినది. తిరస్కరించినది. 


కొనిస్వామి ఉఊోరకుండునా | వచ్చుటయీ నిర్భ్యయముగవచ్చినాడు. తిరస్కరించినను 
నయగారపు మాటలు పలికినాడు, సిగ్గుపడలేదు. తన తప్పులు నాయికకు తెలిసినను 
ఆమెను మభ్యపెట్ట చూచినాడు. స్వామి అర్ధరాత్రి అలమేలు మంగ యొద్ద గడిపి తిరిగి 
శేషాద్రికి చేరుకొని యుండవచ్చును. అందుకే శ్రీదేవి ఎదుట ధృష్టుడుగా నిలువ వలసి 
వచ్చినది. 


అయినను ఆమెను అనునయించి తన కౌగిట బంధించి అమందానందమున 
ఓలలాడించినాడు నాయిక ప్రసన్నరయై ““మత్తిలి ఇతరములు మానరా నీవు” అనునట్లు 
చేసుకొనినాడు. 


మధుర భక్తుడైన అన్నమయ్యయే, సంభోగశ్ళంగార చిహ్నవిలసితమైన స్వామి వారి 
దివ్య మంగళ విగ్రహమును భావించుకొని ఈ పద రచన గావించి నాడు. అట్టి మదుర _ 
భక్తునకు నిరంతర పరమపద ప్రాప్తి కలిగినట్లు ఆయన రచించిన ప్రతి పదమును పరిశీలించినచా 
సృష్టమగును ప్రతి పదాంతమున స్వామి తన భక్తునకు తన సన్నిధిని సమకూర్చినబ్లు 
రచింప బడుట గ్రాహ్యము. 
2. ఇంకా వేల దాచేవు యెదురు గుదురు గాను 

పాంకపు నీ గుణములు యీ బూమెల్లా నెభుగదా పల్లవి! 


వు౦కించి నిన్నిందరిలో వడివట్టి తీసితేను 
, జంకించి వద్దనియీల సన్నసేసేవు 


199 


కుంకుమ చన్నుల చొప్పు గురిగానీ మేనంటే , 
అంకెల నీ సుద్దులు యీ అలన లెరగరా 1 ఇంకా! 


జలజాక్షులను గూడ జాణవని పాగడీతే 

నెలమి నోరేల మూసే వింత లోనను 

పలుకు సోకుల మచ్చము పట్టి ఇయ్యదొడగెను 

వొళవైన నీ వోజ యీ వొద్ది వారెరుగరా 1! ఇంకా! 
సొరిది నీనాసంది చుట్టరి కాలు చెప్పితే 

నెరవు సేయకుమని యుల మొక్కేవు 

నిరతి శ్రీ వేంకటేశ నిలువెల్లా పచ్చిదీరె 

పొరినీ పొందులు ఇరుగు పొరుగు లెరుగరా ॥| ఇంకా! [25-12 7) 


పరకాంతతో పొందులు కలిగియున్న స్వామిని ప్రత్యక్షముగ నాయిక పట్టుకున్నది. 
ఆయినను ఆమెను మభ్యపెట్టటకుస్వామి ప్రయత్నించినాడు. ఆయన గుణములు, అనగా 
లీలలు ఎవరికీ తెలియవు అని స్వామిని నిలదీసి యడుగుచున్నది నాయిక అయినను స్వామి 
ఆమెను మాటలాడవలదని, నలుగురిలో నగుబాటగునని సైగల ద్వారా బ్రతిమిలాడుచున్నాడు. 


స్వామి ఒడలిపైనున్న కుంకుమురాగ చిహ్నములు ఆయనను పట్టి ఇచ్చినవి. 


జలజాక్షులతో రమించుటలో నీయంతటీవాడు లేడని నాయిక దెప్పిపొడిచినది ఆ 
పలుకులు ఇతరులు వినకుండ స్వామి యామె నోరు మూసెనట. ఆయన పలుకులలోని జాణ 
తనమే ఆయనను పట్టి ఇచ్చుచున్నదట. రహస్యమైన నీ స్యభావము ఇక్కడి వారెరుగరా అని 
నిలదీసినది నాయిక “మన సంబంధములు యిక్కడి వారికి చెప్పుచుండగ చెప్పి వద్దని 
'మైక్కుట ఎందుల కని నిగ్గదీసి అడిగినది నాయిక అయినను స్వామి యామెను వీడక తమి 
తోడిపొందును తమిదీర అను[గ్రహించినాడు. ఆత్మ పరమాత్మల మేలి కలయిక ఘటిల్లినది. 


ఇట్టివే మరి కొన్ని క్రీరనలు చూడవచ్చును, 


1. ఎంతైనా నిన్నునమ్మినా ఎగసక్కేలే కాక 
కాంత తొడనీవేల కతలు చెప్పేవు 28-40 


2. _ ఎవ్వరు సాకిరి చెప్పేరిందుకు గాదనకు 
వువ్విళ్లూర తనలోనే వూహించు కొమ్మనవే 27-217 


“200 


ఏడగన్న నీకు మొక్కేదిందు కింతేపో 


ఆడుకోకు నీ పంతాలందు నిందునికను 30-141 

అంత సిగ్గవడక నానతియ్య వయ్యానీ 

యంత రంగమేల దాచనానతియ్యవయ్యా 30-46 
3. అనుకూలుడు 


ఓ సార్వకాలిక పరిజ్ఞానా పరాజ్యుఖ త్వే సతి సర్వదా స్వీయా యా మనురక్తో ను కూలః 
- రసమంజరి 


2, ఒక నాయిక యందే ఆసక్తుడు, - ఆంధ్ర సాహిత్య దర్పణము. 


సర్వకాల సర్యావస్థలయందు తన భార్యయందే అనురాగము కలిగినవారు, పరస్త్రీ 
విముఖుడు అనుకూలుడెన నాయకుడు, 


1 నీమగడిందరిలోన నీ పైనే వలపు చూపే 
చేముంచ్నిక్రైవసమెంత సేసుకుంటివో ॥| పల్లవి॥ 


సారె నీ మొగమాతడు చల్లు జూపులను జూచి 

నారువోసినట్లనే నవ్వులు నవ్వీ 

నేరుపులెల్లా మెరసి నీతోనె మాటలాడి 

దారకాన నీవెంత తపము సేసితివో ||నీ మగ! 


చెలినిన్ను రమణుడు చెక్కునొక్కి వేడుకొని 

గారవించి నీ గుణాలు కడుమెచ్చీని 

చేరువనే కూచుండి సింగారాలు నీకు జేసె 

చూరలుగా మనసెంత చొక్కజేసితివో | నీమగ! 


అలమి శ్రీ వేంకటేశు డంది నీకు విడెమిచ్చి 

తలకొన లాలించి తమిరేబీని 

అలమేలు మంగవు నీ యంకెలనే మెలగీని 

పిలిచెనెటువంటీ వేళ పెండ్రియాడితివో 1నీమగ॥ 


201 


కుంకుము చన్నుల చొప్పు గురిగానీ మేనంటే 


లంకెల నీ సుద్దులు యీ లలన లెరగరా || ఇంకా!! 


జలజాక్షులను గూడ జాణవని పొగడీతే 

నెలమి నోరేల మూసే వింత లోనను 

పలుకు సోకుల మచ్చము పట్టి ఇయ్యదొడగెను 

వాళవైన నీ వోజ యీ వొద్ది వారెరుగరా | ఇంకా! 
సొరిది నీనాసంది చుట్టరి కాలు చెప్పితే 

నెరవు సేయకుమని యీల మొక్కేవు 

నిరతి శ్రీ వేంకటేశ నిలువెల్లా పచ్చిదీరె 

పారినీ పొందులు ఇరుగు పొరుగు అెరుగరా ॥ ఇంకా! (25-127) 


పరకాంతతో పొందులు కలిగియున్న స్వామిని ప్రత్యక్షముగ నాయిక పట్టుకున్నది. 
అయినను ఆమెను మభ్యపెట్టుటకు స్వామి ప్రయత్నించినాడు. ఆయన గుణములు, అనగా 
లీలలు ఎవరికి తెలియవు అని స్వామిని నిలదీసి యడుగుచున్నది నాయిక అయినను స్వామి 
ఆమెను మాటలాడవలదని, నలుగురిలో నగుబాటగుననినైగల ద్వారా బ్రతిమిలాడుచున్నాడు. 


స్వామి ఒడలిపైనున్న కుంకుమురాగ చిహ్నములు ఆయనను పట్టి ఇచ్చినవి. 


జలజాక్షులతో రమించుటలో నీయంతటివాడు లేడని నాయిక దెప్పిపొడిచినది ఆ 
పలుకులు ఇతరులు వినకుండ స్వామి యామె నోరు మూసెనట ఆయన పలుకులలోని జాణ 
తనమే ఆయనను పట్టి ఇచ్చుచున్నదట. రహస్యమైన నీ స్వభావము ఇక్కడి వారెరుగరా అని 
నిలదీసినది నాయిక ““మన సంబంధములు యిక్కడి వారికి చెప్పుచుండగ చెప్పి వద్దని 
మైక్కుట ఎందుల కని నిగ్గదీసి అడిగీనది నాయిక. అయినను స్వామి యామెను వీడక తమి 
తోడిపాందును తమిదీర అను గ్రహించినాడు. ఆత్మ పరమాత్మల మేలి కలయిక ఘటిల్లినది. 


ఇట్టీవే మరి కొన్ని క్రీరశలు చూడవచ్చును. 


ఓ... ఎంతైనా నిన్ను నమ్మినా ఎగసక్కేలే కాక 
కాంత తొడనీవేల కతలు చెప్పేవు 28-40 


2. ఎవ్వరు సాకిరి చెప్పేరిందుకు గాదనకు 
వువ్విళ్లూర తనలోనే వూహించు కొమ్మనవే 27-217 


200 


3౩ ఏడగన్న నీకు మొక్కేదిందు కింతేపో 
ఆడుకోకు నీ పంతాలందు నిందునికను 30-141 


4. అంత సిగ్గువడక నానతియ్య వయ్యానీ 
యంత రంగ మేల దాచనానతియ్యవయ్యా 30-46 


3. అనుకరూలుడు 


1... సార్వకాలిక పరిజ్ఞానా పరాజ్ఞుఖ త్వే సతి సర్వదా స్వీయా యా మనురక్తో ను కూలః 
- రసమంజరి 


2. ఒక నాయిక యందే ఆసక్తుడు. - ఆంధ్ర సాహిత్య దర్పణము 


సర్వకాల సర్వావస్థలయందు తన భార్యయందే అనురాగము కలిగినవారు, పరస్త్రీ 
విముఖుడు ఆనుకూలుడైన నాయకుడు, 


1 నీమగడిందరిలోన నీ పైనే వలపు చూపే 
చేముంచి కైవసమెంత సేసుకుంటివో పల్లవి! 


సారె నీ మొగమాతడు చల్లు జూపులను జూచి 

నారువోసినట్లనే నవ్వులు నవ్వీ 

నేరుపులెల్లా మెరసి నీతోనె మాటలాడి 

దారకాన నీవెంత తపము సేసీతివో 11నీ మగ 


చెలినిన్ను రమణుడు చెక్కునొక్కి వేడుకొని 

గారవించి నీ గుణాలు కడుమెచ్చీని 

చేరువనే కూచుండి సింగారాలు నీకు జేసె 

చూరలుగొ మనసెంత చొక్కజేసితివో || నీమగ! 


అలమి శ్రీ వేంకటీశు డంది నీకు విడెమిచ్చి 

తలకొన లాలించి తమిరేచీని 

అలమేలు మంగవు నీ యంకెలనే మెలగీని 

పిలిచెనెటువంటీ వేళ పెండ్లి యాడితివో 1 నీమగ! 


201 


ఇంచలి నాయకుడు ఆనుకూలుడు నాయిక స్వాధీన పతిక నాయిక పై నవ్వులు 
ఎ మొగమునే సదా తిలకించు చుండును. ఆమె గొప్పతనము చేసినది 


ఆమె బుగ్గలు పట్టుకొని వేడుకొనును ఆమె గుణములను మెచ్చుకొనును ఆమెను 
అలంకరించును తాంబూల మందించును లాలించును. సంతృప్తి పరచును ఏ వేళ పెండ్లి 
యాడినదో గాని శ్రీ వేంకటేశ్వరుడు ఆఅలమేల్మంగనే లాలించును అలమేల్మంగా వేంకటేశ్వరుల 
సంబందము కలియుగమున అవినాభావమ్రైనది ఇతరావ తారములలొ ఆయన ఎవరెవరిని 
వలచినను వలపించుకొన్నను వేంక బేశ్వరుడుగ ఆలమేల్మంగనే వలచి, వలపించుకొనినవాడు 
అందులకే కలియుగమున శ్రీ దేవికి ప్రాధాన్యము లేదు అలమేల్మంగనే ఆయన ఆవరించుట 

అట్లే అన్నమయ్య జీవిత కాలమున ఆయనతో సమాన భక్తిప్రపత్తులు గలవారు 
లేరనియే చెప్పవచ్చును స్తయముగా నాయికా భావము వహించి ప్రపన్నుడైన అన్నమయ్యను 
సర్వదా ఆదరి౦చినాడు శ్రీవేంకటేశ్వరుడు భౌతిక దేహము ధరించిన అన్నమయ్య ఆత్మతన 
భక్తి ప్రపత్తులచే శ్రీ వేంకటేశ్వరుని స్వాధీన మొనర్చుకొని స్వాధీన పతికయైనది అందుకే 
ఆయన రచించిన పదములను అనునిత్ళుము వినినాడు వేంకటేశ్వరుడు ఆ మధుర భక్తి 
యృుక్త ఆత్మను తనలో నైక్కము గావించుకొనినాడు 


ఇళచ్లీ ఈ గ్రంధమున ““స్వాదీన పతిక' యగు నాయికకు ఈయబడిన ఉదాహరణము 
లన్నియు అనుకూల నాయకునకును ఉదహరింపవచ్చును. 


1... మదించిన యేనిగకు మావటీడు వంటి దీపె 
సదరాన నిన్నిటు వసము చేసుకొనెను 20-552 


2 మొగమూయలాడి వేమొ గని నింత సేసితి 
చిగురే చాగరయ్దైతే జెప్పనేటికి 22-486 


3౩. మరి యేల జెప్పనే చూతో నీవు 
గురుతుగా సంతొషించు కొంటిమేనేము 24-255 


ణీ కంటిమి మిమ్మిద్దరి గన్నుల పండువలాయ 
జంట నున్న చెలలము సారె బొగదే వేమో 28-236 


202 


5 చెలులార చూడరే యీ చెలి భాగ్యము 
అలుమేలు మంగ యీకె కబ్బెను యీ భాగ్యము 30-274 


పై వానిలో 1,3,5 సంఖ్య గల పదములను స్వాధీన పతికకు ఉదాహరణముగ 
చూపుచు వివరించితిని. మిగిలిన 2, 4 సంఖ్య గలవానిని అనుకూల నాయకునకు 
ఉదాహరణములుగ నిట వివరింతును 


2వ కీర్తన యందలి నాయిక పతిని వశపరచుకొనినది, చిగురు వంటి యామె చాగ 
యైనది మంతనాలాడి యాడి మరగించు కొన్నది సేవలు చేసి చేసి దగ్గరి చుట్టమైనది 
వరుసగా మ్రొక్కి వలపింపజేసుకున్నది. నవ్యులతో కైవసము చేసికొనినది. చన్నుల నొత్రి 
ఆశ్రయురాలైనది కలికి చూపులతో కరగించినది. 


ఇన్ని చేసిన పిమ్మట నాయకుడు నిర్తక్ష్యము చేయునా? ఆమెను మాత్రమే అ 
విచముల ఆదరించినాడు “ ఈ రీతి శ్రీ వేంకటేశుడిన్నిటాను నిన్ను నేల” అని పలశ్రుతి 
చెప్పినాడు అన్నమయ్య 


ల య 


అబ్లె 4వ కీర్తనలో వేంకటేశుడు. 


పతియై నాయికను వీడ కున్నాడు. ఆమె పడకను అమె సమీపమును వదల లేదు 
ఆమెను ఆ విధముగ మన్నించి అనుకూలుడ్రైనాడు 


దైవ సంబంధముగనిది అలమేల్మంగ శ్రీ వేంకటేశ్వరుల అనురాగమే యైనను ఇందు 
జీవేశ్వరుల మధుురైక్యము ఇమిడి యున్నది. జీవుడు అన్నమయ్య ఈశ్వరుడైన వేంకటెశుని 
తన బక్తి ప్రపత్తులతో మెప్పించి స్వాధీనము చేసుగొనిన తీరును, జీవుని వేదనను తపనను 
శృరుడు అనుకూలుడైన విధమును ఈ క్రీరనలలో గమసి౦ప వచ్చును. అనుకూల 
యకుడుగ మనము శ్రీరాముని గ్రహింప వచ్చును 


షె 


4. శఠుడు 
1... కామినీ విషయ కపట పటుశ్ళరః - రసమంజరి 


2 ఒక నాయిక యండే బద్ధ భావుడై ఇరువురు నాయకల యందును అనురాగము 


ప్రకటించుచు. ఆ యితర నాయికయందు గూఢముగవిప్రియముగావించువాడు - ఆ౦్యడ్ర 


203 


సాహిత్య దర్పణము. 
3. _ “ప్రియాశ్రయ మాత్ర నివేద్య విప్రియుండల శరు౦డు - కావ్యాలంకార సం [గ్రహము 
ఢీ, ఎజుగగా రాని యా తెజిగున దొసగు 

నెజీజేయునట్టి యా నేర్పరి శరుడు”” 


నాయికకు దక్క నొరులకు నేరికిని దెలియరాని నడుపున నప రాధము సేయువాడు 
“శరుడ్‌' ను నాయకుడనబడును. - ఆంధ్ర ప్రతాపరుద్రయశోభూషణము. 


అన్నమయ్య క్రీర్రనలన్నియు వేంకటేశుని పరముగనే జెప్పినను అందలి అంతర్గత 
నాయకులు శ్రీహరి యొక్క రామకృష్ణాద్యవతారమూర్తులై యుందురు. ఒక యెడ 
నారసింహుడుగను. ఒక్కెడ వరాహ మూర్తిగను, మరి యొక్క యెడ రాముడు గను, మరి 
యొక యెడ కృష్ణుడు గను శ్రీహరి మనకు గోచరించును. శరనాయకునిగ మనము శ్రీకృష్ణుని 
చైకొనవచ్చును. 


ఈ క్రింది క్తీర్తనలను పరిశీలించినచో శ్రీహరి శరనాయక లక్షణములు స్పష్టమగును. 
శ్రీ వేంకటేశుడుగ అలమేల్మంగ యందే బద్ధానురాగుడైనను, శ్రీ రాముడుగ సీతాదేవికే 
అనుకూలుడ్రెనను. శ్రీ కృష్ణుడుగ ఆయన చతుర్విధ నాయకల లక్షణములు గల వాడైనాడు. 
ఇతర నాయిక లెంత మంది యున్నను రుక్మిణి యందే బద్ధబావుడైనాడు గోపాంగన 
లఅందరకును సమరాగుడుగా నుండి దక్షిణ నాయకుడైనాడు. రుక్మిణీ మందిరము నుండి 
సత్యభామామం౦దిరమున కేగినపుడు లేదా గోపకాంతల ఇండ్ల ను౦డి సత్యా మందిరమున 
కేగినపుడు ఆయన ధృష్ట నాయకుడైనాడు. రుక్మిణి వై అగిక (ప్రేమ గలిగి యున్న సంగతి 
సత్యభామకు, తదిర నాయికలకు తెలిసి యుండియు వారి వారి పడకటిండ్లు చేరినపుడు 
వారి యందే (ప్రేమ గలిగినట్లు నటించుచు. రుక్కిణి యందే బద్ధ భావుడైనందున శరుడైనాడు. 


అట్లే తన భక్తులందరి యెడల సమరాగుడైనను తనను శరణు గోరిన ప్రపన్నుల 
యెడల మాత్రమే బద్ధ భావుడైనందున ఈశ్వరుడు అన్నమయ్య క్రీరనల యందు శరుడైనాడు. 


ఓ. ఉఊరకున్నవారికేల వుడుకులు గట్టేవు 
నేరుపులాడనే చూపు నేవెరతు నిందుకు ॥1పల్లవి॥ 


204 


సేయవయ్య నీవు నీ చేతికి లోనైనబ్లెల్ల 

ఆయములు సోకగ నీవాపెవద్దనే 

మాయవలపు ఒక చోట మన్నన నీ కొకచోట 

వోయయ్య పచరించేవు వోపనోపనేను 11ఊర!! 


నగవయ్య నీవు పోయి నాటిన ప్రియము తోడ 

అగపడి నీతో నవ్వే ఆపె తోడనే 

జిగి నుష్పమ్మ గొందరు చిట్లు మోయ గొందరు 

నగు నీతో సరససమరగదు మాకును || ఊర॥ 


చెప్పవయ్య నీవు నేను చేకొని కూడిన సుద్ది 

అప్పసము యెమ్మెలకు నాపె తోడను 

యిష్పుడె శ్రీ వేంకటేశ యీడగొంత నాడ గొంత 

నప్పటి దిరుగాడితే నది నేను మెచ్చను || ఊర॥ 20-429 


ఇందలి నాయకునకు ఒక నాయిక యందే మన్నన మరియొక నాయిక యందును 
అనురాగము ప్రకటించును అట్టి నాయికకు ఈ సంగతి తెలియును అందులకే అలుకళో 
నాయకుని దెప్పి పొాడుచుచున్నది, 


“మాయ వలపు ఒక చోట మన్నన నీ కొక చోట” 
““జిగిని ఉప్పమ్మ కొందరు, చిట్లుమోయ కొందరు” 


అని ఎక సక్కెమాడినది అక్కడ కొంత ఇక్కడ కొంత వలపు చూపితే నేను మెచ్చను 
సుమా అని హెచ్చరించినది, ఆమె మాటల వలన ఇందలి నాయకుడు ““శరుడని” 
తెలియుచున్నది. 


2. ఇది దానావల పంటా యీడు చూపేనే 
పదరే నామతికి దా బైకొనరాదా ॥ పల్లవి 
నిక్కినే విరహమున నిట్టూర్పు నించగాను 
పుక్కిట దానేమిసేశో బుసకొట్టేనే 
చెక్కు చేతి చింతతో నే చెమరించగాదాను 
చిక్కిన సురతముల చెమట దోగెనే 11ఇది!! 


205 


తనపై మోహముననే వగ బులకించగాను 

పొనిగి తాగేమిటికొ పులకించేనీ 

నినుపు గోరికలనే నివ్వెరగు పడగానే 

వెనుకటి చేతలకు వెరగందీనే 11 ఇది!! 


కమ్మర కమ్మరనే కాగిలించగా తొను 

కమ్మి యెవ్వతో దలచి కౌగిలించీనే 

అమ్మరో శ్రీ వేంకటేశు డట్టి వాడు కాడు నేడు 

నమ్మించి నన్ను గూడి నవ్వునవ్వీనే 11 ఇది! 


ఇందలి నాయిక ఎంత వలపు గుమ్మరించుచున్నను నాయకుడు మాత్రము 
పరధ్యానముతో నీమెను పట్టించుకొనుట లెదు. ఆమె యొనర్చెడి ప్రతి శృంగార చేష్టయు 
అంతకు చటునపు తాను గూడిన, తన కత్యంత ప్రియమైన నాయిక చేష్టలను 
స్నరింపజెయుచున్నవి తన చెలికత్తెతో చెప్పుకొని చింతించుచున్నది ఈమె నిట్టూర్చగా 
ఆయన బుసకొట్టును. చింతతో ఈమె మేను చెమరించగా ఆయనకు అంతకు మునుపు 
చిక్కిన సురతముల సంగతి తలంపునకు వచ్చి మేను చెమరించెను ఆయనపై మోహము తో 
నీమె పులకించగా ఆయన మరెందులకో పులకించును నిండు కోరికతో ఈమె నివ్యెరగండగా 
ఆమె మరెందులకో వెరగందును. ఆయన గత స్పృతులు తలంప్పునకు వచ్చినవట 


ఈమె పదే పదే కౌగిలించగా ఆయనే మరి యెవరినో తలచి కౌగిలించుకొనునట. 


ఈ విషయము లన్నియు ఆమె పసిగట్టినట్టు గ్రహించిన ఆ స్వామి ఆమె నెట్లో 
నమ్మించి ఆమెను కూడి నవ్యుకొనెనట 
ఆయనకు ఎందరిపై మక్కున యున్ననేమి గాక తనను కూడుటయే జన్మ 


చరితార్థమైనట్లు పరిగణించినది అందులకే ఎవరెటు వంటి వారైనను వేంకటేశుడు మాత్రమళ్ళి 
వాడు కాడనుచు సరిపెట్టుకొన్నది 


ఇందలి నాయకుడు పరధ్యానముతో నుండుటచే ఆయన కత్యంత ప్రియమైన 
నాయిక మరియొకతె కలదనియు, ఆమె యందలి బద్ధానురాగముచే నీమెను నిర్లక్ష్యము 
చేసెననియు, చివరకు ఎట్టుళ్రైననేమి ఈమె యందును అనురాగము ప్రకటించి నాడనియు 


206 


తన 


ఇక జీవేళశ్వర సంబంధముతో జూచినచ్‌ నించలి నాయకుడు సాక్షాత్తు 
శ్రీమన్నారాయణుడు అతడే పరమాత్మ భక్తులు, ప్రపన్నులు ఆయన కత్యంత ప్రియమైన 
నాయకలు. శ్రీదేవి మొదలగు వారు భక్తులకంటి తక్కువ వారు కారు. అయినను భక్తుల 
మొరలు వినినపుడు ఆయన శ్రీ, భూ కాంతలను సైతము మజిచి తన భక్తులును, ఆపన్నులై 
శరణాగతులైనవారును అయిన జీవుల యందే బద్భ్ధానురాగుడై యుండును అందుకే 
గజేంద్రుడు మొరలిడినపుడు లక్ష్మీదేవితో వినోదించు నారాయణుడు గజేంద్రుని యందే 
మనసు లగ్నము చేసినవాడై ఎవరితో నేమియు చెప్పక పరుగులు పెట్టినాడు. ద్రాపది మాన 
సంరక్షణ చేసినాడు. కుచేలుని యాదరించినాడు ఇచ్చట ఈ కీర్తనలో వేంకటేశుడు నమ్మించి 
కూడుట యనగా నమ్మిన భక్తునకు తన సాన్నిధ్యము నొాసంగుటగా [గ్రహింప వలెను 


3... నాకు గాన వచ్చీనీ నటన లెల్లా 


నీకు జూడ నన్నియును నేరుపులైయున్నవి పల్లవి! 
తలకొని నాదిక్కు తప్పక చూచేవు గాని 

తలపులో వేరొక తె తగిలున్నది 

మలసి నిజాలకును మాటలు నాడేవు గాని 

యెలమినీ కోరికలు యెక్కడో వున్నవి నాకు! 


నడుమ నాతో నూరకే నవ్వులేనవ్వేవు గాని 

ఆడరిన వలపు వింతై వున్నది. 

జడిగొని నావై జేయి చాచగ వచ్చేవుగాని 

చిడిముడిత మి వలసీన చోట నున్నది 11నాక్సు!! 


గట్టిగా నీ కాయము నా కాగిట నున్నది గాని 
చుట్టరికము లెల్లా జుట్టుకొన్నది 
ట్‌ ల టి 
నెట్టన శ్రీ వేంకటేశ నీవు నన్నేలితివి గాని 
రట్టడీ పంతాలు రతినిట్టి పాయకున్నది 1|నాకు!! 
ఇందలి నాయికకు శరుడైన నాయకుని ప్రవర్తన కంటగింపుగ నున్నది 


నాయకు డీమెవైపు చూచును కాని ఆయన తలపులో వేరొకతె యున్నది. పైకీ ఏవోపాది 
మాటలు ఆడునే గాని ఆయన కోరికలు ఎవరిపైననో ఉన్నవి. మధ్యమధ్య ఈమెతో నవ్వునే గాని 


207 


ఆయనకురిపించెడి వలపు ఈమెపై కాదు ఈమె కొరకు కోరికతో చేయి చాపునే కని ఆయన 
తమకము వేరొక యామెపై నున్నది, ఆమె బిగికౌగిలిలో బంధింపబడి యున్నను ఆయన 
మనసు వేరొకరితో చట్టరికము (సంబంధము) కలిగియున్నది. ఇదీ నాయకుని స్వభావము 


అత్యంత ఆర్హులై, శరణాగతులైన వారి ఎడలనే శ్రీమన్నారాయణుని కృపాకటాక్షము 
ప్రసరించును, ఆయన ఎక్కడ నున్నను ఆపన్న ప్రసన్నుండ్రై రక్షించును. ఎదురుగా నుండి 
తనను శ్రీ వేంకటేశ్వరుడు కరుణించుట లేదని అన్నమయ్యగారు చింతించుటయు, ఆ 
స్వామి ప్రసన్నుడై మధుర భక్తుని అనుగ్రహించుటయు ఇందు స్పష్టము. 


ఇట్టీవే మరి కొన్ని క్తీర్తశలు పరిశీలనార్లములు 


1... చెప్పరా నీకు నాతోడి సిగ్గలింకేల 
రెప్పల తుదల నేడు రిచ్చవడి యున్నది 20-397 


2. ఎంత సేసినా నీవు ఇన్నిటికి దగుదువు 
బంతికి బిలుతు సిగ్గువడేవని కాని 25-189 


3 నీ జాడలన్నియు నేనెజిగనా । నీవు 
వోజులు రెండు చోట్లా నొనరించే విపుడు 31-268 


“అలుమేలు మంగమాట - అమరు గోవిలపాటు 30-46 4 


విప్రలంభ శృంగార వర్ణన 


శృంగారము సంభోగ శృంగారమనియు, విప్రలంభ శృంగారమనియు ద్యిధములు. 
నాయికా నాయకుల కలయికను సంభోగ శృంగార మందురు. ఇది దర్శన స్పర్శాదులచే 
కలుగునది అవస్థా భేధములను బట్టి స్వాధీన పతిక మొదలగు నాయికలలో ప్రోషిత భర్చక, 
విప్రలబ్ద, ఉత్కంరిత నాయికలను తప్ప మిగిలిన నాయికలకు ఈ సంభోగ శృంగారము 
కరతలామలకము వంటిది 


కాని ప్రోషిత భర్శృకాదిపై నాయికలు పూర్య రాగము దలంచుకొని నాయకా 
సమాగమమున్థ్రై దశ కామావస్థలం బొగులుచు ప్రవర్తిల్లైదరు అట్టి సమయమున వారివారి 
యవస్థలను వర్ణించెడు పదములు విప్రలంభ శృంగారమునకు చెందినవై యుందును. 


208 


చ్‌ 


“కారణ వోషేణ తయోర్విశేషో విప్రలమృ?' - రసమంజరి 


ఇతః పూర్వము దశ కామావస్థల గురించిన పదములను సోదాహరణము గవివరించి 
యుంటిని, అట్టి యొడల తిరిగి ఈ విప్రలంభ శృంగారమును గూర్చి మరల వివరింప 
బూనుట చర్వితచర్వణము గాదా యనెడి ప్రశ్న ముదయింపవచ్చును దీనిని ఇంచుక 
వివరించెదను. 


నాయికలుపాందెడి దశావస్థలను గూర్చి వివరించెడి సమయమున ఆయా సంక్తీరనలలో 
ఆయా అవస్థలను అన్నమయ్య గారు ఎట్లు ప్రవేశపెట్టి కృతకృత్యులైరో మాత్రమే నిరూపించుటకు 
ప్రయత్నము జరిగినది. 


నాయకుని ఎడబాసీన్ననాయిక ప్రకృతిని ఎట్లుపాలంబించునో ఎట్లు తన దుస్థితికి 
వగచునో, పూర్యరాగము దలచుకొని ఎట్లు వాపోవునోో మొదలగు విషయములకు గల 
ప్రాధాన్యమే ఈ విభాగమున వివరించిదను కావున ఈ నా ప్రయత్నము చర్విత చర్వణము 
కానేరదు అన్నమయ్యగారి రచనలలో ఈ విప్రలంభశృంగారమునకు పెద్ద పీట వేయబడినది. 


శృంగార నాయికా నాయకులను నిరూపణ చేసిన పిమ్మటనే రసమం౦జరీ కారుడు 
బీశృంగార రసనిరూపణమ్‌” అను పేరిట సలిభో గశ్చంగారమును విప్రలంభ శృంగారమును 
నిళూపించెను. ఏతన్మార్గముననే నేను ఇప్పుడు శృంగార రస నిరూపణము చేయదగిన 
పదముల నెన్నుకొని ప్రధమముగా విప్రలలభ శృంగారమును నిరూపింతును, 


“రతి స్థాయీ భావ శృంగారః సద్విధః సంభోగో, విప్రలంభశ్చ'' - రసమంజరి 


(రతి యనగా సంభోగ విషయకేచ్చారూప చిత్తవృత్తి మోషవు, అది దేనికి న్ధాయా 
భావమో అది శృంగారము. ఆ శృంగారము సంభోగమనియు. విప్రలంభమనియు రెండు 
తెజంగులనియు తెలియనగును) (68) 


అని అమరవాది నీలకంర యజుగారి అనువాద వివరణము 


సంభోగ శృంగార వర్ణన కన్న విప్రలంబమునకే తాళ్ళపాక కవులు ప్రాధాన్యము 
నిచ్చుటలో కొన్ని కారణములు గలవు వానిలో ముఖ్యమైనది జీవేశ్వర అనైక్య స్థితి రెండవది 
విప్రలంభ స్థితి ననుభవించి పిమ్మట లభించిన సంభోగము మధురాతి మధురమై 
అనిర్పచనీయానందము లభించుట 


209 


సృష్టింపబడినవాదు అట్టి జీవుడు తిరిగి తనకు మూలమైన ఈశ్వరుని పంటు క్రుపడెడి 
విరహవే దచనయేవిప్రలంబావస్థ అట్టి అవస్థను వర్ణించుటలొ అన్నమాచార్యుడు అగ్రస్థానము 


నలర౦ికరించినాడు ఆయన నందకాంశ సంబూతుడు కావున జీవుడుగా ఈ లొకమున 
నవతరించి, ఇద్చబిసుబదుఃజముల తొడి జీవితమనిన రోసి తిరిగి ఆ శ్రీనివాసుని సాన్నిధ్యమును 
చేరుట్టై ఆరాబపడినాడు ఆ ఆరాబమునకు పలితమే ఈ శృంగార పదరచన ఇట్టి విరహ 
వేదనానంతరము ఉపల బ్యమగు ఆ దివ్య సంసర్గ స్థితి ఎంతయో మధురముగ నుండునది. 
అనంతమైనది భక్తుని పరముగ పరిశీలించినచో భక్తుడు పరమాత్మలొ ఐక్కమగునంత 
వరకు అతనికి మిగిలినది విప్రలంబమే విరహిణి జీవితమునే అతడు గడుపును ఈ 
కారణముల చేతనే అన్నమయ్య గారి క్రీరనలలొ గ హరయుగన్‌ ౦బము చోటు చేసికొనినది 
కనుకనే నేను విప్రలంబ క్తీరనలను ముందుగ వివరించుటక న 

ఇట్టి విప్రలంభాచస్థలను ద దశకాచమూ వస్థలుగా ఇంతకు మునుపే సోదాహరణముగ 
వివరించుటచే ప్రస్తుతము ఆయా నాయిక నాయకులు ఆయా అ, సం లో ఎట్టుందురో వారి 
స్వరూప స్వబావాదులు ఎట్టివ్‌ ఇంచుక వివరింతును. 

ప్రతి వారికిని సంగమేచ్చాబిలాష ఉండుము. ఆది నెరవేరనియెడల తత్సంజంధ 
చింతాద్యవస్థలను పొందెదరు. అట్టి యెడల వారేయే స్థితులలొ నుండిరో అన్నమయ్య గారి 
క్రీరనలలొ నరసెదము గాక । 

ఏదేని యొక కారణముచే నాయికా నాయకులకు ఎడబాటు తటస్థించినచో నది 
విప్రలంబ శృంగార మనబదును 


శ్రీరాగం 12-191 
చలిగాలి వేడేల చల్లీనే కప్పురప్తు 
చులయజము తానేల మండీనే పల్లవి! 


పాపంప్పు మనసేల పారీనే నటగడ 

చూపేల నలువ౦క జూచీనే 

తాపంప్పు మెనేల తడవీనే పూవింటి 

తూపేల చిత్తంబు దూరీనె | చలి॥ 


" 210 


వాయొత్తి చిలకేల వదరీనే పలుమారు 

కొయిలలు దామేల గొణగీనే 

రాయడికి నలుగేల రాసీనే మాతోను 

కాయజుడు తానేల కసిరీనే చలి! 


ఏకాంతమున నేల యెదురైతినే తనకు 

లొకాధిపతికేల లోనైతినే 

చేకొని మన్నించె శేషాద్రి విభుడు 

ఫైకొనిదె మమ్మేల పాలించెనే ॥ చరి! 


నాయకుని ఎడ బాసిన పడతికి ప్రకృతి యందలి రమణీయకమగు వస్తువులన్నియు 
తాపమును పెచ్చించినవి వెగటుగ దోచినవి 

చలిగాలి, కర్పూరపువాసనలు, చిలుకపలుకులు, కోయిల కూతలు ఇవి యన్నియు 
ఆమె విరహమును ద్విగుణీ కృతము చేసినవి మదన బాధను మరింత అధికము చేసినవి 

ఇవి యన్నియును వనాయకునిపైని వలప్పును రేపీనవి. ఆయన కొరకు వెదకుచు 

అబిసారికయై చనిన కాంత నాయకున కేకాంతమున ఎద్దురైనది ఆమె నోము ఫలించినది 
శ్ర పము సెర్థకమ్రైనది సాక్షాత్తు శేషాద్రి విభుడామెను చేకొని మన్నించినాడు. పైకానిపాలించినాడు 

“నవినా విప్రలంభేన సంభోగ పుష్టిమశ్నుతే'' 

అను ఆలంకారిక వచనము ప్రకారము కేవల సంభోగమున కన్న విరహము పిమ్మఓ 
లభ్యమాన మగు సంబోగమే రక్తి కట్టును 

ఆహిరి 12-267 

ముచ్చట కెవ్వరు లేరు మోహమిది బలుదూరు 

యెచ్చట నెవ్వరు లేరు యేటికే నాపెరు ॥ పల్లవి॥ 

మంచము పై నుండ రాదు మలుగుపై బొద్దువోదు 

నించిన వుయ్యాల లోనా నిద్దుర రాదు 

అంచెల గన్నుల నీరు ఆపరాదాతని బాసి 

యించు కంత నిలువలెనెట్లు దరియింతునే ముచ్చట! 


211 


పవ్వళించే టిల్లు చూచి ప్రాణము నిలుపరాదు 

దివ్వెచూచి తాలిమైన దిప్పగరాదు 

దువ్య్వటపు పైయెదపై దోగిన తట్టుపుణుగు 

పువ్యటమ్ము బాసటపై పొక్కెనేమి సేతునే 1 ముచ్చట!! 


చింతతో ధరించరాదు చెల్లెబోమేనైన బోదు 

ఇంతట చెలుల్టకైన యెజుక లేదు 

ఇంతలోనె వేంకటేశు డింతి మరుగున నుండి 

యెంతసేసె గలికి వీడేమని చెప్పుదునే |[ముచుట! 


నాయికకు ఆపరాని తమకమున విరహము హెచ్చినది వుంచమునం౦దైనా, 
వుయ్యాలలోనైనా ఆమెకు నిద్దుర రాదు. కన్నీరు మున్నీరగు చున్నది పడకటిల్లు చూచి 
నంతనే ప్రాణము లెగిరిపోవుచున్నవి. దీపము గూట పెట్టిన ఓర్చు నశించుచున్నది 
పూవుటమ్ముల వాని వేధింపు అధికమైనది. ఇంక ఈ జీవితము పైననే రోత కలుగుచున్నది 
అట్టి స్థితిలో నున్న ఆమె వేదనా తపః ఫలితముగ వేంకటేశుడు ఆమెను కూడినాడు 


దేసాళం 24-110 


చిత్తగించి చూడవయ్య చెలి లాగు 


వే 


బిత్తరపు జవ్యనము పెచ్చుపెరిగీని ॥ పల్లవి! 


ట్‌] 


చెలివీనుల జవ్వాది చెక్కుల గరికి జారి 
వెలినిన్ను బాసిన విరహానను 
మలసిన కోరికలు మతిలో దీగెలుపారే 


వలపుల చెమటల వానలను | చిత! 
వేవేగ బెట్టిన కొప్పు వెడజారీ మూపు మీద 

నీ వొద్దికి వచ్చేటి నిబ్బరానను 

పూవుల దండలోని పుప్పాడి దుమ్మురేగి 

కొవరపు నిట్టూర్పుల గాలిచేతను [| చిత్త! 


212 


మునుకొని మెరసీని ముంజెతి కంకణములు 

తనివార నిన్నుగూడే తమకమున 

యొనసితివి శ్రీ చేంకటేశయించలోనె యీకెను 

వినయాన నీకు మొక్కి వేడుకలను ॥చిత్త॥ 


ఇందలి నాయికను చూచినంతనె, ఆమె ఎంతటి విరహమున తపించుచున్నదో 
తెలియుచున్నది చూడవయ్యా అని చెలులు నాయకునకు నివేదించుచున్నారు. 


కరిగి జారిన జవ్వాది, వానవలె జాలు వారెడి చెమటలు, ముడి వీడి జారిన కొప్పు, 
నిట్టూర్పులచే వాడిన పూలదండ, మెరయుచున్న ముంజేతి కంకణములు ఇవి అన్నియు 
చెప్పకనే యామె విరహమును ప్రకటించుచున్నవి. ఆమె తపనకు ఫలితముగా వేంకటేశుడు 
ఆమెను ఎనసినాడు. అంతకన్న జీవుడు కోరునదేమున్నది. పరమాత్మ తోడి సంయోగమే గదా 
ఆత్మ యుక్క ఆవేదనకు పరమార్థము, పరమ లక్ష్యము, 


ఈ క్రింది క్తీర్తయందు నాయిక స్వామి కొరకు ఎదురు చూచుచు ఇంటిలోననే 
విరహమున నెట్లు బొగులు చున్నదో చక్కగా వర్ణింపబడినది, 


4. మవూళవిగౌళ 29-515 


తరితో నీ చేతి దింతే ధర్మపుణ్యము 

యెజుగుదు మన్నియు నిన్నేమనేమయ్యా పల్లవి! 
చెక్కిటి చేతి తోడ సిగ్గుల నవ్వులతోడ 

తక్కక చెలి యింటిలో తానున్నది 

చొక్కటా లాడేవు నీవు సుదతుల తోడయీడ 

యిక్కడ నిందరము నిన్నేమనేమయ్యా తజ! 
సింగార భావాల తోడ చెంప చెమటల తోడ 

అ౦గన మేడలోన ఆసాస నున్నది 


ముంగిట నీ వైజేను కమ్ముక రచ్చలు సేసేవు 
ఇంగితము గంటిమి నిన్నేమనేమయ్యా తటి! 


213 


యిన్నిటాను జాణడవ్ప న 1తజీ!! 


5. నాదరావు క్రియ 30-545 


విభుని దోడుక వచ్చేవెస నన్నీమంచి వయ్యీ 
యిభయానకు జేయరే యిట్టేవుపచారాలు (పల్లవి! 


వెలదికి చందురు డీవేళ జుట్టమవుగాని 

కలువలు కొప్పున గక్కన నించరే 

కలుపు కొలున చల్లగాలి మన్నించుగానీ 

మలయజ మలదరే మందుగాను మేనను ॥ విభుని! 


ముద్దియకు దాపరని మొకమోడి వుండుగాని 

వొద్దిక దామరపై గూచుండ బెట్టరే 

గద్దరి వసంతునకు గడు నిచ్చకమే గాని 

పొద్దు వొద్దునకు పైపై బుష్పాడి చల్లరే ॥విబుని!। 

పన్నుకొని మేషూనకు బరిణామమివుగాని 

చిన్నినెమళ్ళ వ్రాసిన చీరగట్టరే 

యెన్నగ శ్రీ వేంకటేశుడీకె యఅమేలు మంగ 

యిస్నిటా విచ్చేసి కూడె యింటనే వున్నాడు విభుని! 
అలమేలు మంగను స్యామితో కలుపుట్టకై చేసెడు చేతలు చక్కగా వర్ణితములు ఇట్టి విరప 
విప్రల౦ంబీమునకు దొవలము లైన క్రీర్తనలు ఈ క్రిందివి చూడవచ్చును 


నాయిక అలమేల్మంగ ఆమె విరహార్తిని పొగొట్టి విచ్చేసిన వాడు శ్రీ వేంకటేశుడు 


214 


లలిత 


ఇంతకు తాల్లెమియునే నెరుగ బో 


మంతనాన దనకేనే మరులెతిబో 27-491 
శ్రీరాగం 
ఇందాకా బొరలితివి యేడలేని విరహాన 
కందువ నీపాల జిక్కె కాంతుడు నేడదివో 28-157 
సావుంతం 


దేవరవు గావా నీవు తెమలి యీ పనులకు 
కావరపు వనితలు కదిసితే జాలును 31-286 


డా వేటూరి ఆనందమూర్తిగారిచ్చిన విప్రలంభక్తీరనల ఉదాహరణముటు 
భబెరవి 


వనిత భాగ్యంబు దేవర చిత్తము - మాకు 
బనిగాడు యింకనీ పాదంబులాన 12-23 


శంకరాభరణవలు 


తరుణి నీయలుక కెంతటి దింత యీవేళ 
గరుణించ గదలు వేంకట్టైలవాస 


సౌరాష్టం 


పతిమాత్రమా నాపాలదైవమతడే 
ఆతనికిచ్చకము లాదే నింతేకాక 


(తంజావూరివ్రాత ప్రతినుండి) (69) 


215 


పురుష విరహవను (విప్రలంభము) 


ఇంతవరకు నాయికా విప్రలంభావస్థలు వివరించితిని. అన్నమాచార్యుడు అటనట 
పురుష విప్రలంభమును గూడ వర్ణించినాడు. భక్తుడు భగవంతునకె ఆరాట పడుట 
నాయికా పరమైన విప్రలంభముకాగా తన భక్తుని బ్రోచి రక్షించుటకు భగవంతుడు పాందెడి 
ఆరాటమును పురుష విప్రలంభముగా మనము స్వీకరింపవచ్చును. ఈ విషయమునకు 
శ్రీకృష్ణుడు చక్కని ఉదాహరణ యగును, ఆయన వ్రేపల్లెను విడిచి మధురకు నేగి కంసవధ 
గావించి, బలరాముని తో గూడ నుపనీతుడై సాందీపని యొద్ద విద్యాభ్యాసము పూర్తి చేసికొని 
తిరిగి మధుకు జేరుకొనెను. అచట నట్లుండ ఒకానొకనాదేకాంతమున ఆయనకు గోపకామినులు 
స్ఫురణకు వచ్చిరి అప్పుడిట్లు చింతించెను. 


శా నాపై జిత్తము లెప్పుడున్‌ నిలుపుచున్‌ నారాక గాంక్షింపుచున్‌ 
నా పేరాత్మల నావహించుచు వగన్‌ నానా ప్రకారంబులన్‌ 
గోపాలాంగన లెంత జాలి వడిరో కోపించిరో దూజిరో 
వ్రేపల్లెన్‌ నిజదర్శ గేహములలో విభ్రాంత చేతస్కలై (70) 


అనివారి గురించి ఆలోచించానడు వారికి తనపైన ప్రేమను జ్ఞాపకము చేసికొనినాడు. 
వారికి తనకు గలిగిన వియోగావస్థను తలంచుకొని వారెంత తపి౦ంచుచున్నాకో యన్ని తన రాక 
కొరకు వగచేత తన నెంత దూరు చున్నారో యని మధనపడినాడు. ఎందుకనగా వారు ఆత్మ 
స్వరూపులు. తాను పరమాత్మ, వారు ప్రపన్నులు, ఇహలోకసుఖములను గాదని పరమాత్మయ్రైన 
తనను మాత్రమే తన సాన్నిధ్యమును మాత్రమే త్రికరణ శుద్ధిగ గోరినవారు. అందుకే ఆయన 
ఆరాటము వెంటనే ఉద్ధవుని పిలిపించినాడు ఆయనతో వారి భక్తి ప్రపత్తుల గురించి చెప్పి 
వారికి తన సందేశమును పంపుచు ఉద్ధవునితో నిట్లని చెప్పినాడు 

“లౌకిక మొల్లక నన్నా 

లోకించు ప్రపన్నులకును లోబడి కరుణా 

లోకమ్ముల బోషింతును 

నాకాశ్రిత రక్షణములు నైసర్గికములో' (71) 

ప్రపన్నులైన వారు లౌకిక బంధములను విడిచి హరిని సెవించినచో ఆయన తప్పక 
రక్షించునని భావము, అట్టివారిని రక్షించుటకు సదా తన సాన్నిధ్యము నాసంగుటకు ఆయన 


216 


సంకల్పించును అట్టీ సంకల్పమునకు తన యవతార లక్ష్యమును నెరవేర్చుబలొ ఇంచుక 
ఆటంకము లేర్పడినపుడు ఆయననాయిక్షకై తపించు నాయకుని వలె విరహము నను బవించును 
అదియే పురుష విప్రలంభము. 


ఇది ఇట్లు౦ండ కాళిదాన విరచిత “మేఘసందేశి* కావ్యము విప్రలంభ శృంగార 
మునకు ఉదాహరణముగా పేర్కొన వచ్చును. నాయకుడ్డు తన ప్రియురాలికి మేఘము 
ద్యారా సందేశము పపంచు తనకు గల విరహ వేదనా తీవ్రతను ప్రకటించినాడు ఏకపత్నీవ్రతుడై 
కామ క్రోధాదులకు అతీతుడైన రాముడు సైతము సీతాపహరణము పిమ్మట ఆమెకై గత 
స్కృతులను నెవురు వేసికొని పరితపించినాడు ఇట్లు వాల్మీకాది సంస్కృత కవులు 
పురుషవిప్రలంభమును వర్ణి౦చినారు. 


ఇట్టి విప్రలంభావస్థ నాయిక తోడి సంయోగము ఒక మారు కలిగి పిమ్మట చాలా 
కాలము వరకు అట్టీ సమాగముము జరుగకపోవుట కలుగ వచ్చును లేదా తను కోరిన 
ప్రియుని లేక ప్రియురాలి తోడి ప్రధమ సమాగమము కొరక్సు పడెడి ఆరాటము కూడ విరహ 
విప్రలంభముగనే ఎంచవచ్చును. 


(అల్లసాని పెద్దన విరచితమైన మనుచరిత్రలో) వరూధిని యను గంధర్యకాంత 
యొక్క సొందర్యాధిక్యమును గాంచి, కామించి, ఆమెచే తృణీకరింప బడిన గందర్వుడొకడు 
ఇట్టీ విరహమునే అనుభవించెనట 


శా. ఏ గంధర్వుడు తద్విలాసములు మున్నీక్షించి తానెతయున్‌ 
రాగాంధుండయి కోరి హత్తక గడున్‌ రారాపులం గంతుడు 
ద్వేగం బందగ జేయ నెవ్వగల నువ్విళ్ళూరుచున్‌ వేగువా 
డాగంధర్వక్రుమారు డంగభవ విద్యాపారగు౦ డాత్మలోన్‌ (72) 


ఈ గంధర్వుని ప్రేమ కేవలము శరీర సంబంధమైనది. మోసముతో నిండినది ఇచట 
కేవలము పురుష విప్రలంభమునకు ఉదాహరణముగ మాత్రమే ఈ పద్యముగైకొన బడినది. 
ఉత్తమ ప్రేమకు గాని జీవేశ్వర సంబంధమునకు గాని ఇది ఉదహరింప బడలేదు (అనగా 
ప్రధమ సమా గమాత్పూర్వ విరహమునకు మాత్రమే ఇది ఉదహరణ యని (గహింపవలెను ) 


శ్రీ కృష్ణ పరమాత్ముడు మధురలో నుండి గోపకామినుల గూర్చి అనుభవించినది 
ప్రవాస విప్రలంభముగ పెర్కొన వచ్చును. ఇట్టి పురుషవిప్రలం భావస్థను అన్నమాచార్యుడు 


21/7 


ల. ఇకా. ఇ ఇని స్య! 
వివాసుని పరముగ నూహించి టా యశలునుజ ఆనన సామా నము అఆప్పై కీర్తనలు 


[న 


ఆరుదుగ మనకాయన రచనలల్‌ కన్ని ంచును 
1. తెలుగు కాంబోది 29-590 


సతిచక్కదన మె౦తో సరసుని మోహమెంతొ 
చతురిక లిందరును సరిజూడరమ్మా || పల్లవి! 


కాంత కన్నులు ద్రాసి కడలు వ్రాయగరాక 

చింత కడ తలవంచె చెలి విభుడు 

పంళపు నదుము వ్రాసి బయలు వ్రాయగరాక 

కొంత దడవుస్సురనె గోమలి ప్రాణేశుడు సతి! 


కలికి కుచాలువ్రాసి కరినము వ్రాయలేక 

తలపోయ దొడగె బంతపు విభుడు 

నలినాక్షి మోము వ్రాసి నవ్వులు వ్రాయగరాక 

నిలువున వెజగందె నెలత రమణుడు [సతి॥! 


వనిత కౌగిట దన్ను వ్రాసిరతి వ్రాయలేక 

తనువెల్ల మజిచెను తమకమున 

వెనుక ముందర వ్రాసి వేడుక వ్రాయగరాక 

చినుకు జెచుట వ్రాసె శ్రీ వేంకటేశుడు సతి! 
వే 


ఇచట శ్రీ వేంకటేశ్వరుని విప్రలంభ శృంగారము వర్ణించబదినది అలమేల్మంగ 
సౌందర్శము వర్ణించుటకు వీలు కానిది చిత్రించటీకు లబింపనిది. ఆమె అంగాంగ 


సౌందర్యమును వర్ణించుట జగన్నాధునకే అలవి కాని పనియ్రైనది 


ఆమె కన్నులు చిత్రించెనే కాని కడలు చిత్రించలేక చింతించినాడు నడుము యొక్క 
సౌందర్యమును చిత్రింప లెక వుస్సురనినాడు కుచములను చిత్రించెనే గాని కరినత్వమును 
చిత్రింపలేకపాయినాడు వానినే తలపోయ దొడగినాడు ఆమె ముఖమును చిత్రింపగలిగినాడు 
కాని నవ్వులు నింపలేకపోయినాడు. నిలువున నివ్తైజగందినాడు తన కౌగిట యామె 
బంధింపబడినట్లు వ్రాయగలిగెను కాని రత్‌ని వ్రాయలేక దానిని తలచుకొని మైమరచినాడు 


218 


మగువ చనునాడిన మాటలు దలచుకొంటా 

తగిన చక్కదనాలు తలచు కొంటా 

నగుతా బొందు సేసిన ననుపు దలచుకొంటా 

వొగిలోన బవళించి వున్నాడు రమణుడు ॥| ఆక! 


పడతి పక్కన నుండిన భావము దలచు కొంటా 

తడబాటు రతులెల్లా దలచు కొంటా 

కడుమనోరధములు కల్పించి తలచు కొంటా 

వుడివోని వేడుక తో నున్నాడు రమణుడు 1 ఆక! 


అలమేలుమంగ చేతలన్నియు దలచు కొంటా 

తలకొన్ననేరుపులు దలచు కొంటా 

కలసి ఇప్పుడు తొంటి కతలు దలచుకొంటా 

వెలయుచున్నాడు శ్రీ వేంకటరమణుడు ॥| ఆకె|| 


పరమాత్మ నుండి పరమాణువుగా విడివడిన జీవుడనెడి పదార్థము తిర్‌గి మూల 
పదార్థమైన పరమాత్మను చేరుకొనుటకు ఎంత ఆరాట పడునో, పరమాత్మయు తన నుండి 
వేరుపడిన ఆణువులన్నంటిని తిరిగి తనలో లీనము చేసికొనుటకే సంకల్పించు చుండును 
అట్టి సంకల్పమునకు చక్కని ఉదాహరణ పై కీర్తన నాయిక కొజుకు అనగా ఆత్మరూపమున 
నున్న తనకు చెందిన తనను కోరుకొనెడి జీవునకు ఎంత తొందరగ తన సాన్నిద్యబాగ్యము 
కల్పింతునాయని ఆయన ఆలోచించుచుండును ఆయన ఆలోచన అంతయు జీవుల 
గూర్చియే ఎంతటి తప్పులు చేసినను, శరీర సౌందర్యము లేకున్నను ఆత్మసాందర్శముండినచా 
ఆయనతన దరిని చేర్చుకొనును. జీవుడు తనను చేరుకొనునంత వరకు ఆయన జీవుని గూర్చి 
తలపోయుచు౦డును 


పై క్షీర యందు అలమేల్మంగ రూపమున నున్నవారు అన్నమయ్యగారే ఆయన 
అంతకుమునుపు స్వామి నందకముగా నున్నవాడే. నందకము నందలి ఒక అంశ అన్నమయ్యగా 
అవతరించినది కదా! దానివలన నందకము యొక్క ప్రకాశము కొంత తగ్గినది దానినిమరల 
ప్రకాశింప జేయవలె అనగా తన సాన్నిధ్యము ప్రసాదింపవలె. వేద వేద్యుడైన ఆ స్వామి 
అంతర్భమును. నందక రూపమున స్వామిని నిరంతరము సేవించువాడగుట చేత, 
అన్నమయ్యగారు అలమేల్మంగను అడ్డము పెట్టుకొని జీవేశ్వరుల పరస్పర అవినాభావ 


219 


సంబంధమును లోకమునకు చాటీినాడు. 


ప్రకరాణాంతరము లందు పలుతావుల మనవి చేసినట్లు పైకి నాయికా నాయకుల 
శృంగారలీలా వర్ణనవలె పదములు గోచరించినను అన్నమయ్య క్రీర్తనలలోని ఆంతర్యము 
వేరు. ఆయన అంతర౦గవలటన గల జగన్నాటక సూత్రధారి యొక్క ఆర్తత్రాణ 
పరాయణత్యమును, ఆయనకు జీవుల యెడ గల నిర్వ్యాజకరుణా కటాక్షమును 
ప్రపంచమునకు చాబీ చెప్పవలెననెడి తపన ప్రతి క్తీర్త్సయ౦దును మనకు గోచరించును 


జీవుడు తనను చేరుకొనుటలో ఆలస్యమైనచో ఆయన (పరమాత్మ) ఆరాటపడును. 
ఎదురు చూచును ఏదో యొక నెపమున జీవుని తన యొద్దకు తిరిగి రప్పించుకొనును. 
ఆయన సాన్నిధ్యమున లభించు సౌఖ్యము మరెచ్చటను లభింపదను సత్యమును భక్తా గ్రేసరు 
లెందరో చాటిచెప్పేనారు. అన్నమయ్య తరువాతి వాడైన త్యాగయ్య సైతము ఇదేవ ఇషయమును 
ప్రకటించినాడు. 


నిధి చాలా సుఖమా - రామునిస 
న్నిధి సేవ సుఖమా - నిజముగ బల్కుమునసా నిధి! 


ప్రపంచము నందలి రుచికరమైన ఎన్నియో మధుర పదార్థముల కన్న రామనామ 
మెన్నియోరెట్లు రుచికరమైనదని త్యాగయ్య చాటినాడు. 


ఇట్లు పురుష విప్రలంభమును, ఈశ్వరుడు జీవుని తన వద్దకు రప్పించుకొనుటకు 
పడెడి ఆరాటముగను, చేసెడి ఆలోచనగను అన్నమయ్యగారు నిరూపించినారు. 


ఇంకను పురుష విప్రలంభమునకు ఈ క్రింది క్తీర్సనను గూడ [గ్రహింపవచ్చును. ఈ 
క్రీరన యందలి నాయకుడు పరాకు చిత్తగించినాడు ఎవరితోడను మాటలాడడు. వెరగందును 
టన్నిటికీ కారణము నాయికతో తాను జరిపిన తొల్లింటి వేడుకలు తలంచుకొనుటయీ. 


వమఖారి 30-554 


గుట్టు సేసుకున్నాడవు కోరియందరి ముందర 
తొట్టెనో వేడుకలెల్లా దొరవైవున్నాడవు ॥ పల్లవి 


అతివ చూచిన చూపు అచ్చాత్తినట్లనీ 
మతిలో నున్నదో మాటలాడవు 


220 


తతినాకె మాటలు తజచై గీచివులలో 

బతినాదా లిచ్చెనో పర్గాకెతిచి ॥ గుట్టు! 
అంగన మోవి తేనెల అన్నువట్టెనో నీకు 

వుంగిటి గొన్నట్లు వూరకున్నాడవు 

సంగడి నాపె మైతావి సారె వాసన వచ్చెనో 

అంగవించి యందే వోలలాడుతా నున్నాడవు 1 గుట్టు!! 


అలమేలుమంగ రతుల అట్టి మరిగితివో 

వెలయుచు నిలువున వెరగందేవు 

అలరి శ్రీ వేంకటేశ ఆకె నిన్ను బోదించెనో 

తలచి నన్ను గూడి తమకించేవు గుట్టు! 


అన్నమాచార్యుని వలె నే ఆతని కుమారుడు పెద తిరుములాచార్యుడును శృంగార 
సంక్తిర్తనములు రచించెను. ఆయన క్రీర్తనల లోను పురుష విప్రలంభమునకు మంచి స్థానము 
గలదు. మచ్చునకొకటి రెండు కీరనలుదహరింతును. 


వరాళి 23-25 


మగవాడు భ్రమసిన మరి తెలుపగ రాదు 
నగుబాటు చూడరమ్మ నాటకీడు కృష్ణుడు 


శంకరాభరణవట 23-511 


తలపులో విరహమో తరుణిపై మోహమో 
చెలియ సింగారమో చెప్పరన్ము చెలులారా 


వరాళి 23-20 


నెలత బాసి వుండలేను నిమిషమెందు నేడ నాకు 
తలపులో నీవలెనే తరుణి గలయుటిన్నడే 


221 


శృంగారాభాసము 


ఆభాసమనగా ప్రతిబింబము * ఒకటి మజీయొక దానివలె కనబడుట 
అనుదోషము” అని సూర్యరాయాం ద్ర నిఘంటువు, “ రసాభాసమనగా బాహ్యదృష్టికి రసము 
వలె గాన్సించుట” అనియు ఆ నిఘంటువే చెప్పుచు ““ రసము ననుచితరీతిని స్పష్టపరచుటో 
అనియు వివరించినది 


1. సాహిత్య దర్పణ కారుడీ రసాభాసమును గూర్చియిటు అజెలిపెను. 


“అనౌచిత్య ప్రవృత్తత్వే త్వాభాసో రస భావయోః'* అనౌచిత్యమ్యలోక మర్యాదాతి 
క్రమణము అనగా లోక మర్యాద నతిక్రమించి ప్రవర్తిల్లిన నాయికా నాయకాదుల రసము”' 
(73) అని సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిగారి వివరణ, 


2 “తదాభాసా అనౌచిత్య ప్రవర్రితాః' అని మమ్ముట నిర్వచనము (7 4) 
38 “అనుచిత విభావాలంబత్యం రసా బాసత్యమ్‌"” అని జగన్నాధపండితుని నిర్వచనము 
(75) 

ఇవి అన్ని రసముల విషయమున చెప్పబడిన లక్షణములు శృంగార విషయమున 
ఏ యే సందర్శములు రసాబాసములగునో పరిశీలింతము. 
1. గళ్ళంగారవీరరౌ ద్రాద్భుత రసములు లోకోత్తర నాయకాశ్రయములగు నేని మిక్కిలియు 
పరిపుష్టము అగును. కావుననే శృంగార రౌద్ర రసములు మ్లేచ్చాది విషయములగుచో 
రసాభాసములే యగుచున్నవి ” అని చెలమచర్ల రంగా చార్యుల వారి వివరణము (76) 
2  “ ఏకవైవానురాగ్యోత్తిర్యక్‌ మ్లేచృగళతో పివా 

యోషితో బహుసకితశేద్రసాభాస స్రిధామతళ' అని 

ప్రకాపరుద్రీయము (7 7) 
3. పలువుర కొక భామినిపై 

దలపును, నొక వారసతికి దగ బలువురపై 

వలపును. మృగ విహగాదుల 

కెలవ్రు రసాభాసమయ్యె క్లితినెట్లన్నన్‌'' 


222 


అని సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిగారి (కా.సం మునకు) ఆంధ్రవివరణము 
(78) అల్లేముని, గురు పత్నీగతరతియు రస్తాభాసమే యగుచున్నది. 


4, _ ఉపనాయకసంస్థాయాం ముని గురు పత్నీ గతాయంచ బహునాయకవిషయాయాం 
రతౌతధానుభయ యనిష్టాయా'' అని సాహిత్య దర్చణ కారుని లక్షణము (79) 


ఈ లక్షణము లన్నిటిని పరిశీలించి చూడ అనౌచిత్య శృంగారము అభాస 
శృంగారము గా నెంచబడునని తెలియుచున్నది. లోకోత్తర నాయకా శ్రయము లైనవో శృంగారము 
మొదలైన రసములు పరిపుష్టినొందుననియు విశదమగుచున్నది. మ్రేచ్చాది విషయకము గను 
తిర్యగాదుల యుందును, పరస్త్రీగచానవుందును చెప్పబడిన శృంగారము 
రసాభాసమగుననియు స్పష్టమగుచున్నది. 


ఇంక బహునాయక విషయిక రతియు శృంగారాభాసముగనే చెప్పబడినది ఇది 
వేశ్యలకు మాత్రమే వర్తించును. బహునాయక్షానుర్తయగు (ద్రౌపది యెడల నిది వర్తించదు. 
ఏలనన ఆమెది శాస్త్ర సమ్మతమైన వివాహము. గురుజన అనుమతి మీదట పాండవు 
లేవురును ఆమెను భార్యగా స్వీకరించిరి. ఆమె వారితో శృంగారకలాపము నిర్వర్తించుటకు 
సమయ నియముమున్నది. ఆ సమయమున నామె నియమింప బడిన భర్తతోనే సంగమించును 
కావున నామె శృంగారము ఆభాసము కాదు. 


అల్లే బహునాయికా గమనమును శృంగారా భాసము కాదు. అట్లెనచో దక్షిణ నాయక 
లక్షణములకు భంగము వాటిల్టును. కనుక దక్షిణ నాయకులందీ శృంగారాభాసము వర్తించదు 
శ్రీ కృష్ణుని వంటి లోకోత్తరనాయకుల దక్షిణనాయకత్యమునకు దోషము లేదు. 


ఇంక అన్నమాచార్యుని నాయకుడు దక్షిణుడుగ మనకు గోచరించును. ఆయన 
అలౌకికనాయకుడు. ఆయన నెజిపుళ్ళంగార క్రీియాకలాపములు ఇతర దేవతలళో పోల్చదగినవి 
కావు, మన లక్షణ శాస్త్రము అన్నియు మన కొరకు మనము సృజీంచుకొన్నకావ్యముల కొరకు 
మాత్రమే. ఆయా కావ్యములందలి పాత్రలు దేవ, మానవ, రాక్షసాది పాత్రలు ఇచట 
దేవతలు గూడ జీవులీవను విషయము విస్మరిపరాదు. (తృతీయ ప్రకరణమున ఈ విషయము 
వివరింపబడినది.) 


కనుక భగవద్విషయము చర్చించునపుడు లౌకిక దృష్టితో గాక పారమార్థక దృష్టితో 
నాలోచింపవలెననుట దోషము గాదనుకొందును. 


౬23 


అయినచో మరి ఈ సంక్తీరనలయందు శృంగారాభాసమునకు తావెట్లు కలిగినది 
యని సందేహము కలుగ వచ్చును. 

ఆభాసమనగా “ ప్రతిబింబము” అని కదా నైఘంటికార్థము. అన్నమయ్య కీర్తనల 
యందు శృంగారాభాసము కలిగినట్లు బాహ్య దృష్టికి దోచును. కాని అంతర్జృష్టితో చూచినచో 
నదివట్టి బ్రనుయీ అని స్పష్టమగును. అట్లే అనౌచిత్యమను నర్ధమును లక్షణకారులు ఆభాస 
పదమునకు చెప్పిరి. పరస్త్రీ పరపురుష గమునాదులు అభాసముగనే వారు సూ త్రీకరించిరి. 


ఇది శ్రీ కృష్ణునియెడల వర్తించదు. ఆయన పట్ల అనౌచిత్యమను మౌటకు తావు 
లేదనుట నిర్వివాదాంశవుమ. ఆయనతోడి శృంగారము ఆత్మకు సంబంధించినది, 
సాక్షాదృగవదవతారమైన శ్రీ కృష్ణునకు లౌకిక సంబంధముల నంటగట్టరాదు. 


అట్లీ అనౌచిత్య విషయమును పరిశీలించినచో ముఖ్యముగ స్త్రీ బుతుముతి యైన 
కాలమున నామెతో సంగమించుట అనారో గ్యకరమైనదిగా పరిగణింతురు. అట్లు అంటరానిదైన 
ప్రీ సంభోగము నిషేధింప బడినది. తత్సృంబంధమైన శృంగార కీర్తనలు మాత్రమే ప్రస్తుత 
ముదహరింపబడి నాచే విశదీకరింప బడును. ఏలనన అశ్యకాంతా సంభోగము మొదలగునవి 
ఇతః పూర్వమే ఆయా సందర్భములందు, వేంకటేశుడెట్లు ఆత్మ స్వరూపులై తన యందు 
భక్తి (ప్రేమ) గల వారిని (ఏ స్థితి యందున్నను) తన దరికి జేర్చి మోక్షము నాసంగునో ఈ 
శ్రీంద నుదహరింప బోవు క్తీర్త్స యందు గమనింపవచ్చును, 


నాయిక చెజగు మౌసి వున్నది. ఆమె అంటదగని స్థితిలో నున్నది. అయినను 
నాయకుడామెను వదల లేదు. అమె నంటుకొనినాడు. మాటాడినాడు ఆమె వై పూవులను 
చల్లినాడు ఆమె విరవామును తట్టుకొనలేక కప్పురము చల్లుకొనగా దోసిలొగ్గినాడు ఆమె 
ధౌతవన్త్రము (వుణుగుచీర) కట్టుకోగా తముకచూపుకొనలేక కౌ గిలించుకొనినాడు. 
బలవంతమున ఆమెతో కూడినాడు. శృంగారపరమున జూచినచో నిది అభాసమే. కాని 
ఆధ్యాత్మిక పరముగ జూచినచో ఇది జీవేశ్వరుల విశిష్ట సంగమముగ ఎజుగ వచ్చును. 


ఇచట జీవుడు పాపములు చేసినవాడు, ఆతని ఆత్మ మలినమైనది. అయినను 
అతడు హరినామస్మరణ మానలేదు, ఆ నామస్మరణయే ఆ విరహ తాపమే ఆతని దోషములను 
బోగొట్టీనది. ఈశ్యర సన్నిధానమునకు మార్గము సుగమము చేసినది అందుకే ఆయనయే 
స్వయముగా వచ్చి నివ్వెరగున నున్న నాయికను, మౌనముగనున్న అత్మ స్వరూపమును 
తనలో నైక్కము గావించుకొనినాడు. 
224 


కాంబోది 31-126 


బుద్ది చెప్పరే పతికి పాలతులాల 
అద్దుక యిట్టే జలక మాడుతానుందానను పల్లవి! 


చెజగు మాసి నేను సిగ్గుతో నుండగాను 

అజిలేక నన్నితడే లంట వచ్చేనే 

నెజియ మోనము తోడ నిలుచుక నేనుండగా 

మజీయు నన్నితడేల మాటలాడించేనే 11 బుద్ది! 


పాసివున్న తమకాన పర్గాకె నేనుం౧డ గాను 

వేసరక విరులను వేసేనిదేలే 

రాసి విరహాన గప్పురము మేన జల్లుకోగా 

దోసమెజుగక యేల దోసిలొగ్గేనే ॥ బుద్ది! 


చెలరేగి నేను మణుగు చీరకట్టు కొన గాను 

కలసియిప్పుడే యెట్టు కాగిలించీనే 

యెలమి శ్రీ వేంకటేశుడిటు నే గాచుకుండగా 

బలిమి సేసి యెంత పచ్చిగా గూడెనే | బుద్ది! 


ఆమె మణుగు చీర ధరించు నంత వరకు ఆమెను సమీపించేనే కాని తాకలేదు. 
అనగా తాను చేసిన పాపములకై పశ్చాత్తాపము నొంది, మనసా వాచ భగవన్నామస్మరణ 
చేయువరకు ఈశ్వరుడు జీవని గమనించినాడు. తన వైపునకు జీవుని మురల్చుకొనుటకు 
ప్రయత్నించినాడు. జీవుని కేది ాపహరమో అదియే తనకును సమర్పించమనినాడు. 


జీవుడు పశ్చాత్తాపము నందు సమయమున ఆతని సమీపించి మౌనముగ నున్నపుడు 
తన నామస్మరణ చేయునట్లు చేసినాడు సర్వేశ్వరుడు స్మరణము చేయుచు స్వామి సన్నిధి 
కొరకు పరితపించుచు పర్గాక్షైన తనను తన కటాక్షములనెడు కలువపూలతో చైతన్య వంతునిగ 
'జేసినాడు. నామస్మరణ మాత్రమున పాపపింకిలమైన మనసు ధౌత వస్త్రమువలె స్వచమైన 
'సవుయుమున జీవృనకు తనసాన్నిధ్యవట నొసంగి దరిజేర్చినాడు. తనలో 
నైక్కముగావించుకొనినాడు. 


225 


బళరా ల్ల బాంండా అ ్న ర్యాలి గీచి భం యె అంచి వెంత కీరొాళ 
బ్‌క్తునిగన్‌ బావించుకాని తన్గాయమున రచించిన త్తగుయిట టిం జూం ఎంకి అబ్టుణ జత 


బందమును స్వామి యిట్లు తెగోసినాడని ఆయన ప్రకటించినాడు 


ర. 


ఈ సందర్భమున న లొక కంటకులుగా ప్రసిద్ది చెందిన హిరణా శక్ష హిరణ్య కశ్యపులు 
రావణ కుంబకర్ణులు శిశుపాల దంతవక్రులు లు స్మరణీయులు నిజముగ ఇతర బక్తులకన్న 
వారే చన్యులు అంబదగని స్థితిల్‌ నున్న నాయికల వంటి టివారు వారి నుద్దరించుట్టక్రై 
స్వయముగ శ్రీమన్నారాయణుడే వైకుంఠము నుండి దిగివచ్చినాడు మోక్షపదవినాసంగినాడు 


ల 


"ట్‌ 


అన్నమయ్య గారి కీర్సనలల్‌ శృంగారా బాస విజా గమునకు చెందిన క్రీర్రన లన్నింటిలొను 
“అంటదగని చాన నేను" అను బావము గల క్రీరనలె అదికము ఈ క్రింది క్షీరనను 
గమనింపుడు 
సావుంత౦ 12-13 


ఎట్టువొరిచె నోకా య మ. 
డట్టునిట్ట దల్లడించె నతడంతలి పల్లవి! 


అంటగాక వున్నదానవని యెజటగకయాత 
డింటి కట్టెరాగా నీవు నెదురు వోయి 
వొంబకున్న రీతి దవ్వుల నున్న నిన్ను జూచి 


అంటజెరి చిన్నబొయె నతడంతలొననే 1 బట్టు! 


వేడుక నాతడు రాగా వెనక వెనకకు బాయి 


నాదనె న నతదంతలొననే ఎట్టు! 
చయ్యన బన్నీటి మజ్జిన మాడి నీవు నేడు 

ఉయ్యాల మంచము మీద నుండగాను 

నెయ్యపు వేంకటపతి నినుగూడి పరవశ 


చమయ్యినబ్బురముగ నతడంతలొననే ఎట్టు! 
చద 


226 


శా సి 


వుంగళ కౌశిక 12-38 


తన్నుబాసి నేనింత వంటనట యీ 


వెనెల బాయట రేయి వేగుటింత జాలదా 


డా వేటూరి ఆనందమూర్తిగారు ఉదహరించిన శృ౦గారాభాసమున కుదాహరణవమలు 


మ. శ్రీరాగం 


మ౦చమదె యిల్లదె మాటలేటికి 
నించిన వేడుక తొడ నిద్దురించులొనను || పజ్లవి!! 
ఇంటికి జెప్పెయంపితి నిండాకా నేలరాదైతి 

వంటగార తొలగి నట్టివు వుండరా 
వెంట వచ్చిన చెలిచే వింటిమి నీ సుద్లులె 


ద క్‌ 


వాంటివైనం బవ్వళించు ల. (3-5 21) 
2. శంకరా భరణవుు 
ఆయడ నేమారితినే నంటిపట్టి నిలుషనైతి 
కాయమిదె ప్రాయమిదె ఘనుడెందున్నాడో ॥ పల్లవి! 


కాంతునినే గలలోన గౌగలించినట్లాయె 
నంతలొనె పులకించి నట్లాయెను 
చెతుల నాచెక్కులెట్ల జెమరించినట్లాయె 
వింతలెల్లా మేంనగంటి విబుడెందున్నాడో (3-1 98) 


ఈ క్రింది క్రీరనల్‌ ఒకే నాయకుని వలచిన ప్రియురాండ్రిద్దరు తమళ్‌ తామె 


నాయికా నాయకులుగా బ్రమపడీ ఆలింగనాదులు చేసికొని తమ తప్పు తెలిసికొనుట చక్కగా 
* వర్ణింపబడినది. ఇది పెద తరుములా చారుని కీర్తన, 


227 


ఇద్దరమాడువారమే ఇస్సీరోత 

వొద్దిక మాలోనేమే మొత్తి నవ్వితిమిరా || పల్లవి! 
పవ్వళించి నీవు నేను బానుపువై నుండగాను 

యొవ్వతో నీవంటా నన్ను నిటులేపెరా 

రవ్యగా నీవే నన్ను రతికి బిలిచేవంటా 

నెవ్వగ గౌగిలించితి నిదుర కన్నులను |! ఇద్దరు ॥ 


కదిసి నీవును నేను కౌ గలించుకుండ గానె 

సుదతి నీవంటా నన్ను చోటడిగెరా 

మధ్య పరవశాన మరి నీ వంటానాపె 

వదనమున వీడెము వడి నేనిడితిరా 1 ఇద్దరు!! 


ముచ్చట నీవును నేను ముసుగుపెట్టుకుండగా 

మచ్చికె నీవంటా నాతో మాట చెప్పెరా 

యిచ్చకాడ శ్రీ వేంకటేశుడ నీ వంటానాపె 

నచ్చి నన్ను గూడగా నడుమ నీ వుంటివి ॥ ఇద్దరు! 23-73 


అన్నమాచార్వునివి .- 
హిజ్జిరాగం 
ఓ. _ అది నీకు దారుకాణ వునో కాదో కాని 
కదిసి బప్పగ బోతే కతలయ్యా గాని 27-442 


2 _ఎన్నటికెన్నటి పొందు యిస్సీ నేను 
ఎన్నుకొను నా మనసు యిస్సీ నేను 27-451 


228 


సింహావలోకనవు 


“వాగర్థా వివసంపృక్తౌ 
వాగర్ధ ప్రతిపత్తయే”" 
అనినట్లు అన్నమయ్య పదములనుండి భక్తిని విడదీయలేము. అన్నమయ్య 
పదములనగనే భక్తి దక్క అన్యము తలంపునకు రాదు ఆ పదములు అధ్యాత్మికములే 
కావలసిన పని లేదు. శృంగార రస సమ్మిళితములైనను భక్తియే వాని కాలంబనములు. 


అట్లు భక్తి చిప్పిల్లెడు కీర్తనలు ముప్పది రెండు వేలు రచించెను. అన్ని క్తీరనలయందును 
శ్రీనివాసుడే సాక్షాత్మరించునని ఇప్పటి వరకు లభించిన పన్నెండువేల క్రీర్రల వలన 
తెలియుచున్నది. వీనిలో నాకు ఉపలభ్యమైన శృంగార సంకీర్తనలు రమా రమి ఏడువేలు. 
అట్టి శృంగార సంక్షీరలయందు మధుర జీక్తిని నిరూపించుటకు ప్రయత్నము చేసితిని. 


అన్నమయ్య గారి కీర్తనలలో జీవేశ్వర సంబందము సుస్పష్టము, శ్రీనివాసుడు పరమాత్మ 
అన్నమయ్యగారు ఆత్మ అన్నమయ్య గారిది ఆత్మాశ్రయ కవిత్వమని చెప్పవలెను. ఎందుకనగా 
ఆయన రచనలు కేవలము ఒక కధనోగాధనో వర్ణించునవి కావు. ఆయన ఆత్మకు ఎప్పటికేది 
తలంపునకు వచ్చునో ఏ భావనా పరంపరలు ఎదలోపలి అంచులనుండి ఎప్పుడు 
పెల్లుబుకున్నో శ్రీమన్నారాయణుని ఏ అవతారలీలా వోషములు మదిలో దోబూచులాడి 
ఆయనను పరవశింపజేయునో అప్పుడు ఆయా వోషములు రసనా[గ్రమున పదములై, 
క్రీర్తనలై, శృంగార సంక్తీర్తనలై నాట్టమాడును. అటనట హరికధా వర్ణనలు చోటు చేసికొనినను 
అవి అన్నమయ్యగారి భావనాపరంపరకు ఆలంబనలు మౌత్రమే. ప్రస్తుతము లబించిన 
కీర్తనా ధోరణిని బట్టిచూడగా నూటికి తొంబది వంతులు శ్రీవ ౦కటేశ్వరుని ( శ్రీమన్నారాయణుని) 
శృంగార లీలా వర్ణనమే ప్రముఖస్థానము నాక్రమించినది. ఆత్మ పరమాత్మయందు 
కేంద్రీకరింపబడి ముప్పిరిగొన్న భక్తి నుండి, గంగాప్రవాహమువలె నిరంతరాయముగ 
సాగిన రచనా పరంపర అది. మధుర భక్తి రసామృత కలశమా రచాన ప్రక్రియ అది 
అమూల్యమైనది. దాని యందలి గుణగణములివి మాత్రమే యని నిర్ధారించి చెప్పలేము 
అనంత కల్యాణ గుణగణ సంపన్నుడైన ఆముకుందుని గురించి కీర్తించిన ఆ సాహితీ 
ప్రపంచమును గూర్చి ఎంత చెప్పినను తనివితీరదు శ్రోతలకు. పరితలకు ఇంకను ఆ ఉిక్రిలో 
ఏదో లోపించినట్లు తోచును అన్నమయ్య రచనా వైచిత్రి, తెలుగు నుడికారపు సొంపులలోని 
మాధుర్శము అనన్య సామాన్యము. 

220 


డా వేటూరి ఆనందమూర్తిగారి మాటలలో 


“ అంద్రసాహిత్య నందనోద్యానమున తాళ్ళపాక వారిచొక సుందర బృందావనము. 
అందలి సాహిత్తీ ప్రక్రీయా నికుంజపుంజముల సొంపున, సరసకవితాశాఖ్లాశ త్యంపుమంపున, 
మధుర భక్తీ రసప్రవాహముల ముంపున, మనోజ్జరస భావనా కుసుమ సొరభముల గు బాళింపున 
శ్రీదేవీ శ్రీనివసుల ప్రణయ లీలావిలాసములే క్రమములై కనుల కింపును గూర్చినవి. 
వీనులకు విందొనర్పినవి' (80) 


అట్టి రసామృత ప్రవాహమున రాగము మధుర మోహనమై గోపాలుని వంశీజనిత 
దివ్యనాదమై కొనలు సాగి ప్రపన్నుల హృదయముల నోలలాడినది. 


అన్నమయ్య- శ్రీనివాసుల సంబంధము అనన్య సామాన్యము. అన్నమయ్యకుముందు 
వెనుకల యుగములలో భక్తులెంతమంది యున్నను వారిని అన్నమయ్యతో పోల్చుటకు వీలు 
లెదని చెప్పుచు తత్కారణములను అన్నమయ్య గారి ఈ క్రింది క్రీర్గనలో చక్కగా వివరించినారు 
ఆంత గొప్పగా శ్రీనివాసుని తోడి ఆత్మ సంబంధము నేర్పరచుకొనిన వాడాయన. అనితర 
సాధ్యమైన నాయికా నాయక సంబంధము వారిది. ప్రతి పదమున అడుగడుగున సంయోగ 


వియోగములు అవ్యవధానముగ కొనసాగినవి. 
(24-217) 


ఎందరు లేరు సతులు - ఎన్నెన్ని చందాల వారు 
చెందిననీ నా పొందువలి - చెప్పరాదుగాని ॥|పల్లవి॥! 


వేడుక మాటలెన్నైనా - వేవేలు నాడగవచ్చు 

కూడి మాడి వుండేది - గురుతుగాని 

చూడ చూడ వినయాలు - సూడిదలు పట్టవచ్చు 

యీడు జోడైన వలపు - యొక్కుడు గాని 1 ఎందరు!! 
ననిచి యెంతవడ్రైనా - నవ్వులు నవ్వగవచ్చు 

మనసెనసి వుండుటే - మర్మము గాని 

చెనికి వినోదపు సేతలు - సేయగ వచ్చు 

కొనసాగడు కూటమే - కొరతౌగాని | ఎందరు! 


230 


యెదురు బడి నుండి - ఇంపులు చల్లగ వచ్చు 

వదలని కాగిళ్ళే - వైపులు గాని 

ఇదివో శ్రీ వేంకటేశ - ఏలితిని నన్నునిట్సె 

పాదిగొన్న సంతోసాలే - పోదులౌగ్రాని ॥ ఎందరు! 


తమ ఇరువురి సంబంధము అద్వితీయమట ప్రేమకు చిహ్నము కూడిమాడి 
ఉండుట సహనమైన వలపు కన్నమిన్న యైన కానుకమరొకటి లేదు. కలిసిమెలసి ఎంతగా 
నవ్వుకొన్నను మనసెనసి ఉండని యెడ అది వ్యర్థపు బ్రదుకే ఎన్ని వినోదములు నడచినను 
ఇరువురి నడుము ” కొనసాగెడు కూటమి లేనిచో అది రాణింపదు 

“ ధ్యానంచ తైలధారావత్‌ అవిచ్చిన స్పృతి సంతానరూపమ్‌'' అను వివరణకు 
అన్నమయ్య తెనుగు వివరణ “కానసాగెడు కూటమి" అనునది అంత పొడవైన సంస్కృత 
నిర్వ్శచనమునకు అన్నమయ్య గారి తెనుగుసేత అపూర్వమైనది. తెనుగునుడికారపు సోయగము. 
తీయదనమ్సు నిరాడంబరత అన్నమయ్యుగారికి తెలిసినంత మరొకరికి తెలియవనుబ 
అతిశయోక్తి కాదేమో! 


“మంగళం మహత్‌” 


231 


ఉ ౦0౦ -+ ఈ ౮౫ 


ష్షేక్షే 
మే2 
ప్ర 
క! 
15 
16 


మగ 


ఓరి 
19 
20 


సంఖ్యాసూచి 
తాళ్ళపాకకవుల పదకవితలు - భాషా ప్రయోగవోషాలు- డా వేటూరి ఆనందమూర్తి 
పుట 83 
కావ్యాలంకార సం గ్రహము పీరిక30 7, 310, శ్రీ సన్నిధానం సత్యనారాయణగారు 


[౧406401108 10 500282 ౧8% 0 94101 గీర? 5020 - ఆర॥66 2౧6 
౧4౨1190696 9/ 0! గొజర్రగజ/౭౧ - ౧౭౩6 90 


తాళ్ళపాక కవుల పదకవితలు - భాషా ప్రయోగవిశేషాలు, - డా. వేటూరి ఆనందమూర్తి 
పుట 84 

రసమంజరి నీలకంర యజ్వ ఆంధ్రానువాదము, 

కొ సంగ్రంహము. సన్నిధానం సూర్యనారాయణ శా ప్రి, 

సాహిత్య దర్వణము - వేదం వెంకటరామశా స్త్రి పుట 49 

నాట్య శాస్త్రము - డా పి యన్‌ ఆర్‌. అప్పారావు పుట 67 

తాళ్ళపాకకవుల పదకవితలు - భాషా ప్రయోగమోషాలు- డా, వేటూరి ఆనందమూర్తి 
- పుట 98 

రసమంజరి 

కా వ -ససూశౌాస్త్రి 

నాట్య శాస్త్రము - ప్‌ యస్‌ ఆర్‌ అప్పారావు పుట 678 

నీలకంర యజు 1) - రసమంజరి 

కాసం 

నాశా, - డా పియస్‌ ఆర్‌ అప్పారావు 

సాహిత్య దర్పణము - వేదంవారు 

గగ ఇ కళళ - భఫ్యాకగా 

శ్రీ శరకొప వాక్సుధ (7-2-4) 

ముకుందమాల - శ్రీ కులశేఖరాళ్యార్లు - శ్లాక సంఖ్య 11 


శృంగార మంజరి - 1౧10640400 10 9౧౧౦౭౧ 110)/ 01 5 44౬ 5040 0 
౧౪ గి౭ర్రగిజ/డగ గ-79 ౧4౦ - 1951 


232 


2కు 


22. 
23, 


24, 
25, 


ప్ప 
క 
(౮ 
జ 
0 
7 
6 


తాళ్ళపాక కవుల పదకవితలు - భాషాప్రయోగ మోషాలు - 
పుట- 99,100 

ముకుందమాల - కులశేఖరాళ్యార్లు - శ్లోకం 17 

శ్రీ మహాభాగవతము పోతన - సప్రమస్కంధము. పద్య సంఖ్య 169, 170, 
2171. 

శ్రీ శరకోప వాక్సుధ - 6-2-2 కె టి యల్స్‌ నరసింహాచార్యులు, 

తాళ్ళపాక కవుల పదకవితలు - భాషా ప్రయోగ మోషాలు - డా వే ఆనందమూర్తి 
పుట, 100, 101. 


25/1. ₹| శగగ ఇ రాళ - భాగా - కళ 36, ఇళ. 37. 


26. 


27. 
28 
29. 
30. 
31. 
32. 
33 
౩4, 
35, 
36, 
౩7, 
38 
3౩9 
శతం 
1 
త2 


డా వేటూరి ఆనందమూర్తి తాళ్ళపాక కవుల పద కవితలు - భాషా ప్రయోగవోషాలు 
- పుట 96. 

సాహిత్య దర్పణము - వేదం వారి అనువాదము 

రసమంజరి - నీలకంర యజ్వ - పుట 64 (అనువాదము) 
ఆం౦ంధ్రమహాభాగవతము- 10 - 1010 


ర 


10 - 1011 
స 10- 1044 
గిడుగు సీతాపతిగారి క్షేత్రయ్య పదములు- 161. 
క 30 


లా తాళ ఇళళి భా ర్త ఇ. 226 - 981 

ఆం. సాహిత్య దర్పణము. వే వేం. రాయళాస్ట్రి పుట 61 
భగవధ్గీత - 2-25 

ముకుందమాల -8 

నాట్టుశాస్త్రము - పి యస్‌ ఆర్‌ అప్పారావు పుట- 674 
ఆం సా, దరణము వేవేం శాస్త్రి పుట 83 

నాట్టు శొస్త్రము - డా పీయసన్‌ ఆర్‌. అప్పారావు పుట 704 
గీతగొవిందం - 3వ అష్టపది 

233 


43 


స. 


తీర్‌ 


తీర 
తేగా 
దేరి 
త్రి 


50 


ర్‌ 1, 
52. 


ర్‌ 


54, 
5్‌5, 
56. 
57, 


58 


60, 
61, 
62, 


63 


64. 
65. 


66 


67, 


తాళ్ళపాక కవుల పదకవితలు, భాషాప్రయోగ వోషాలు, ద్వితీయ సంపుటము- డా 
వేటూరి అనందమూర్తి పుటలు 85, 86. 87, 88. 


/ 1 పుట -89 
/ 13 పుట-90. 
1. స పుట -83. 


భగవద్భక్తి రసాయనమ్‌ - మ.సూ.స. ద్వితీయోల్లాసము -58 శ్లోకం. 
సూర్యరాయాంధ్ర నిఘంటువు. 
భగవద్భక్తి సాయనమ్‌ ద్వితియోల్లాసమ్‌ - 60వ శ్లోకము. 
అన్నమాచార్య జీవిత చరిత్ర - పీరికు వేటూరి ప్రభాకర శాస్త్రి పుట, 16. 
చిన తిరుమలాచార్యుని సంకీర్తన లక్షణము - 12వ సంపుటము. 
శ్రీ మహాభాగవతము - పోతనామాత్యుడు - 7-170 
తా. ప. కవితలు, భాషాప్రయోగమోషాలు, ద్వితీయ సంపుటము డా. వే. ఆనందమూర్తి 
- పుట 91, 
ల శన పుట 91 
కొవ్యాలంకొర సంగ్రహము - స.సూ. శా. పు-ఠ61. 
తాళ్ళపాక కవుల భాషా వోషాలు - డా.వే. ఆ,మూ. 87. 
అన్నమాచార్య శృంగార సంక్తీర్తనలు - సం.2, పీరికపు - ఓ6. 
అన్నమాచార్య శృంగార సంక్తీర్తనలు పుట. 20, 2వ సం, 
కా.సం, ససూ, శాస్త్రం, పుట, 61. 
శ్రీ మహాభాగవతము - పోతన - 10-1433 పు, 486. 
శ్రీ మహాభాగవతము - పోతన 10-14-54 పు, 488. 
ఉత్తర భారత సాహిత్యము - వంగ సాహిత్య చరిత్ర - పురిపండా అప్పలస్వామి - 
పు. 20, 21, 


క శి (9 


ఉళ్ళపాక కవుల పదకవితలు - పు. 87 ద్వితీయ సంపుటము. 
ఆం. ప్ర. యశోభూషణము - డా. చ. రంగాచార్యులు, పు, 36. 
శ్రీ మహాభాగవతము - 10-971 పు. -422 తె.మివి. ప్రచురణ. 


234 


68, 
69. 
70. 
71, 
72, 
73, 
74, 
765. 
76, 
77, 
78, 
79. 
80. 
రష, 
82. 
83. 
84, 
85, 
86. 
87. 
88, 
89. 
980. 
రష 
92. 
93, 
94. 


రసమంజరి - అనువాదము నీలకంరయజ్య పు-5 3. 
తాపా,కప.కభా.ప్ర.వి - డా. వే ఆమూ.పు, 112, 113. 
శ్రీ మహాభాగవతము - పోతన, దశమస్కంధము - 1430 పద్యం. 
షై ష్‌ * 1434 పద్యం 
మనుచరిత్ర - అల్లసాని పెద్దన 
కావ్యాలంకార సంగ్రహము - తృతీయా శ్వాసము - పు. 413. 
కావ్యప్రకాశము - ముమ్మటుడు |/ 49వ సూత్రము, 
రసగంగాధరము - జగన్నాధ పండితుడు పు, 99. 
అ౦. ప్ర. యశోభూషణము. చె. రంగచార్యులు పు-2 94 
ప్రతాపరుద్ర యశోభూషణము. విద్యానాధుడు. రసప్రకరణము. 
కావ్యాలంకార సంగ్రహము - 142 వ పద్యం - తృతీయాశ్వాసము పు. 413 
సాహిత్య దర్పణము - విశ్వనాధుడు - తృతీయ పరిచ్చేదము. 
తా.క. పదకవితలు - ద్వితీయ సంపుటము - డా.వే. ఆ.మూర్తి. పు-102 
1౧06604010 10 971౧8404 8014 6 0౯ ౪. దిడంగిష/2గ - గి౭౦6 - 33 
న శ ౧2౮6 38 
శృంగార మంజరీ - అకృర్‌ షా విరచితము - పు, 54 శ్లో 308. 
1౧౦666410౧ 10 ౩/౧౦2౧1 2౧|| 0౧ ౪. ని2ం౧4/18 ని౭౦్ర6 - 39. 
శృంగార మంజరీ అక్సర్‌ షా విరచితము పు, 54 శ్లో, 309. 
1౧0666110౧ 10 9గగిర్రజ8 గ౬౧|2గ 0 ౧౯ ౪. ని౭ర్రగ2/జగ - ౧4౩6 40 
శృంగార మంజరి - అకృర్‌షా - పు, 54, శ్లో 310. 
(1గషాండే46410౧ 10 3/౧౦4౧2 144౧12, నిడర్ర6 = 41. 
శృంగార మంజరి - అకృర్‌షా- పు, 55 ల్లో 311. 
ల మ ళీ 312 
తాళ్ళపాక కవుల పదకవితలు డా. వే. అ. మూ.పు, 102, 103. 
ఇంగ్రీషు - తెలుగు నిఘంటువు - తెలుగు అకాడమీ 1978 
1గ౧౯౦ర6౮౮4100 10 8౧928 14&0)4గ 0౫ 0౧ ౪. గిడర్రగిజా&ిగి - ౧౭౦6 39 
తాళ్ళపాక కవుల పదకవితలు - డా. వే. అ.మూ, 


235 


క 


మ 


10. 


క్షే 
ష2 
షప 
మేడే 
1ర్‌ 
16 


మ, 


18 
షరి 


20, 


21 
22 


ఉపయుక్త గ్రంధసూచి 
అన్నమాచార్య జీవిత చరిత్రము (ద్విపద) - తాళ్ళపొక చినతిరుములాచార్యులు 
అష్టమహిషీ కళ్యాణము - తాళ్ళపాక తిరువేంగళనాధుడు 
సంక్తీర్తనా లక్షణము - తా.చి. తిరుమలాచార్యులు, 
గీతగోవిందకావ్యము - జయదేవ కవి. 
సింహగిరి వచనములు - కృష్ణమాచార్యులు - డాక్టర్‌. ఎం, కులశేఖరరావు గారి 
పరిష్కృత ప్రతి, 
నాట్య శాస్త్రము - డాక్టర్‌ పి యస్‌, ఆర్‌ అప్పారావు, 
ఉత్తర రామచరిత్ర - భవభూతి 
నారద భక్తి సూత్రములు - శ్రీరామకృష్ణ మర ప్రచురణ. 
శాండిల్య భక్తీ సూత్రములు 
శ్వేతాశ్వతరోపనిషత్తు 
శ్రీమద్భగవద్గీత 
యోగ సూత్రవృత్తి - భోజదేవుడు 
శ్రీమద్భాగవతము 
ముకుందమాల 
శివానందలహరి 
తరువాయ్‌ మొజి- నమ్మాళ్యారు 
తిరుప్పావు - గోదాదేవి 
బగవద్భృక్తీ రసాయనము - మధుసూదన సరస్వతి 
అన్నమాచార్య చరిత్ర పీరిక - డా. వేటూరి ప్రభాకర శాస్ట్రి 
క్షేత్రయ్య పదసాహిత్యము - విస్సా అప్పారావు, 
త్యాగరాజస్వామి కృతులు 
రామదాసు కీర్తనలు 


236 


23, 
24, 
25, 
26, 
27, 
28. 
29, 
30. 
31, 
32, 
33, 
రడీ, 
3ర్‌. 
36, 
3, 
38, 
39, 
40, 
ప. 
42, 
త్ర, 
తీగ 
తర్‌, 
46, 


తాళ్ళపాక కవుల కృతులు - వివిధ సాహితీ ప్రక్రియలు - డా వే ఆనందమూర్తి. 
తాళ్ళపాక కవుల పదకవితలు - భాషాప్రయోగ మోషాలు - డా. వేం. ఆనందమూర్తి 
తెలుగులో పరిశోధన - రజతోత్సవ సంచిక 
కావ్యాలంకార సంగ్రహము - సన్నిధానం సూర్యనారాయణ శాస్ట్రి. 
ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణము - డా. చలమచర్ల రంగాచార్యులు. 
రసమంజరి - అమరవాది నీలకంరయజ్య 
శృంగార మంజరి - అకృర్‌షా 
అద్రితసిద్ధి - మధుసూదన సరస్వతి. 
సౌహిత్య దర్పణము - వేదం వేంకట రాయశాస్తి, 
కావ్య ప్రకాశము - ముమ్మటుడు 
రసగంగాధరము - జగన్నాధ పండితుడు 
శ్రీ శరకోపవాక్సుధ - కె టి.యల్‌, నరసింహాచార్యులు. 
ఉత్తరభారత సాహిత్యము - పురిపండా అప్పలస్వామి. 
మనుచరిత్ర - అల్లసాని పెద్దన. 
విక్రమోర్యశీయం - కాళిదాసు 
శ్రీ వైష్ణవపశత్రిక - రజతోత్సవ సంచిక, 1976 మే. 
దివ్య ప్రబంధ మాధురి - కెటి.యల్‌ నరసింహాచార్యులు, 
వైఫ్ణవాం(ధ్ర వాజ్బయము - డా. వే. ఆనందమూర్షి. 
తెలుగు కవులు - భక్తి తత్వము - మహతీ శంకర్‌, 
ఆ౦ధధ్రవాగ్గేయ కార చరిత్రము - బాలంత్రపు రజనీకాంతరావు. 
శృంగార పదములు - అజ్ఞాతకవి పీరిక - డా. వడ్లమూడి రాధాకృష్ణయ్య. 
తెలుగు సాహిత్యంలో దేశకవిత గేయవా జయము - డాక్టర్‌ ఆర్‌. వి యస్‌. సుందరం. 
తెలుగులో పదకవిత - డా. ఎస్‌. గంగప్ప 
శ్రీ భాష్యమ్‌ - భగవద్రామానుజులు 


237 


దే 
గరి 
4 
50. 


51 


52. 
53. 
54. 


కక్‌ 
56 
5/7 
58 
ర9 
60 


61. 


ఇ2 స 


65 


66. 


ఆం(ధ్రశతక సాహిత్యము - డా కె. గోపాల కృష్ణరావు గారు 
శ్రీగీతామృతము - శ్రీ సీతారామ యతీంద్రులు 

భక్తి యోగము - చిరంతనానందస్వామి 
శరకోపగీతామృతము - కె టి యల్‌ నరసింహాచార్యులు 
శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర 

సూర్యరాయాంధ్ర నిఘంటువు. 

ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు తెలుగు అకాడమీ 


శ్రీమదాం[ధ్రమహాభాగవతమ్‌ - పోతన, 

[/1౧0 ౪/09 0 "ఇ||204/42గ) ౧౦63 7.౧.0. ౧౬౦0210౧. 

0౧6 గొంరంగొ 5066)/ 0౧11612016 - గ... 11006100 

[1610069 2౧6 ౧416౬. 0ఈ119/2%/011019గ) - [౧6 [౧౦410౧ 

06 8/94 1౧/69/౧265 - 116 921౧65 01 [౧618 - 0/౪ ౧౭8౧౫/౬0. 
06 ౧౧|౦500%/ 0 ౪91900264/2॥%[4 - 0 ౧  5[00/258004%. 
[1౧౦౭౦ గడ529 0/౪ గ౭ర్రగజ8౧. 

"౧6 90౧24 06410 2001601 1[614 0౫ ౯౧౦. 8%204081 గటగా&! 5085111 
కీని 

"౧9 ర్రం504]| 010౪6 - 0౫ ఓ41 కడగ౧గ0గ. 

7౧6 0గ8|౧ 2౧64 ౮౪౪600౧6౧1 0 ౪౭180౧ఇ/5గ - 9 5 ౮౭18౪42. 
1౧06640100 10 9౧0/2 [4120]14% ౮ 56 శీల! 8[4% - 0 01 ౪ 
ని2ర0డ2/0. 

భగ క ఇళ - ఇళ? 


న 1! 


238 


కృత జతాంజలి 
లబ్ద 


శ్రీ అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలలో మధుర భక్తి అను నంశముపై 
పరిశోధన గావింతునని మనవి చేయ గానే అంగీకరించి తగు సలహాలనిచ్చుచు పుత్రవాత్సల్యముతో 
నన్నభిమానించి, ఈ కార్యక్రమంలో అత్యంతము ప్రోత్సహించిన మా తొలి పర్యవేక్షకులు 
కీశే. కోవూరి గోపాలకృష్ణ రావు!/.&., ౧౧ ౦ గారికి కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలులు 

వారి అనంతరము విశ్వవిద్యాలయము వారి ఆదేశము మేరకు 19887 నుండీ 
పరిశోధన విషయమున నాకు పర్యవేక్షకులుగా వ్యవహరించుచు అవసరమైన సూచనలు 
సకాలములో నొసంగుచు ఎనలేని ఆదరాభిమానములు చూపుచు నా పరిశోధనా వ్యాసం గము 
సంపూర్ణమగుటకు సహృదయంతో నన్ను ప్రోత్సహించిన డా ఎల్లూరి శివారెడ్డి గారికి వినయ 
పూర్వక కృతజ్ఞతాంజలులు. 

నా పరిశోధనాంశమును విని అభినందించి ఆశీర్వదించిన ఆనాటి (1982) తెలుగు 
శాఖాధ్యక్షులు బి రామరాజుగారికీ, డా. యం కులశేబరరావు గారికి, శ్రీవుతి పి 
యశోదారెడ్డి గారికి నామనః పూర్వక కృతజతాంజలులు 

నేను కోరిన వెంటనే నా కొరకు సమయమును కేటాయించి తము తిరుమాళిగలో నా 
సందేహ నివృత్తి చేయుచు, ఆవసరమైన [గ్రంధావళిని దయచేసి, నా అభిప్రాయములను 
శ్రద్ధగా విన తగు సూచనలిచ్చుచు పరిశోధనకు సమగ్ర స్వరూపము చేకూరుటకు 
దోహదమొనర్చిన ఆచార్యులు నాటితెలుగు శా ఖాధ్యక్షులు ( ఉస్మానియా విశ్వ విద్యాలయము) 
గౌరవనీయ డా వేటూరి ఆనందమూర్తి గారికీ హృదయ పూర్వక కృతజ్ఞతాంజలులు 

పగిశోధనా కార్యక్రమానికి ప్రోత్సహించి అన్ని విధములుగ నాకు అండదండలుగ 
నిలిచి సోదర వాత్సల్యమున నన్నాదరించిన మిత్రులు శ్రీమాన్‌ మాడభూషి రంగాచార్యులు 
(ఆంధ్రోపన్యాసకులు, నల్లగొండ) గారికి నమస్సుమాంజలులు. 

సాహిత్య, వేదాంత, భక్తి ఆంశములలో సంశయనివృత్తి గావించి అవ్యాజకరుణా 
కటాక్తమున నన్నాశీర్వది౦చిన గురువర్యులు శ్రీమాన్‌ మొలుగు రామానుజాచార్యులు వారికి 
సొష్టాంగ ప్రణామ పూర్వక కృతజ్ఞతాంజలులు 

ఈ పరిశోధనమునకు కీర్తనా సాహిత్యము మూలము అట్టి కీర్రనలకు సంబంధించిన 
గ్రంధరాజములను సంపొదించుటలో తగిన సహాయ సహకారాలందించిన మిత్రులు శ్రీ కె 
పాండురంగారావు (లైబ్రేరియన్‌, నల్లగొండ) గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు 


ఆదే విధముగ ఈ పరిశోధనకు మూలమైన బక్తిరస నిరూపణము కొరకు అవసరమైన 
గ్రందసంపాదనమున ఇకోదిక సహాయసహకారాలందించిన చి. డా. ఎస్‌ టి,కె రంగాచార్యునకు 
(రాజమండ్రి) మనః పూర్వక ఆశీస్సులు, 

ఇంతియ కాక వివిధ [గ్రంధాలయాధిపతులు, మిత్రులు, నా సహ ఉపన్యాసకులు, 
శిష్యులు- ఎందరో నాయీ పరిశోధనా విషయమున బహుముఖములుగ తమ తమ సహయ 
సహకారముల నందించినారు. వారందరకు పేరు పేరున కృతజతలు. 

అన్నింటికన్నాముఖ్యమైన ది విషయసేకరణ - తదుపదిశుద్ధ ప్రతి సిద్ధము చేయుట 
ఈ రెండు విషయములందును నాకు చేదోడు వాదోడుగ నండి, నేను సందర్శించిన 
బగ్రందాలయములకు ప్రయాసకు నోర్చి నాతో విచ్చేసి లేఖకుడుగ నాకు సహకరించిన మా 
మేనల్లుడు చి. మొలుగు రామమోహనాచార్యునకు ఆశీస్సులు. 

అదే విధముగ నా సోదరులు శ్రీమాన్‌ అంగలూరు పురుషోత్తమాచార్యులు 
(ఉపాద్యాయులు) గారు వ్యాసము నందలి నాలుగు ప్రకరణములకులేఖకులుగా నుండియు, 
నాతొ కలిసి చెన్నపురికి రెండు మూడు మారులు విచ్చేసి గ్రంధాన్వేషణమునను, రచనమందును 
అనంతమైన సహకారము నిచ్చినారు. వారిక్‌ మనః పూర్వక కృతజ్ఞతలు. 

అట్లే పంచమ ప్రకరణము అత్యంత కీలకమైనది. దాని శుద్ధ ప్రతిని తయారు చేసి 
యిచ్చుటలో తమ సంపూర్ణ సహకారమును లేఖకుడుగా అందించిన మా పెద్దన్నగారు 
అంగలూరు జగన్నాధ రామానుజాచార్యులకు వినయ పూర్వక కృతజ్ఞతలు. 

చివరగానా యీ పరిశోధనా విషయమున అనేక విధముల ప్రత్యక్షముగ, పరోక్షముగ 
సహాయ సహకారము అందించిన మహానుభావులు ఎందరో ఎందరెందరో అళిదరికి 
వినయపూర్వక వందనములు. 

ఇంట గెలిచి రచ్చ గెలువు మని కదా పెద్దల ఉవాచ. అట్లు ఈ వ్యాసంగమును 
నిరాటంకముగ కొనసాగించుటలో మనః పూర్వకముగ తోడ్పడిన నా సహధర్మచారిణి చి సా. 
అనంతలక్ష్మి (తిరుమలమ్మ) కిని, మా చిరంజీవులకును నా శుభాశీస్సులు. 

యధామతిని సమర్చించుచున్న యీ పరిశోధనా వ్యాసమును బుధ జనులు క్షీరనీర 
న్థాయమున [గ్రహింపవలసినదిగా కోరుచూ 

బుధజన విధేయుడు, 


అంగలూరు శ్రీ రంగాచారి. 


ప్రస్తావన 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుని రచనల గూర్చి నాకు జ్ఞానము కలిగి రమారమి 
పదునైదు వత్సరములు మాత్రమే అయినది. అప్పటికి నాకుతెలిసి నల్లగొండలో అన్నమయ్య 
క్రీరనలు గానం చేసేవారు ముడుంబ సోదరులుగా పేరు గాంచిన సీతారామానుజాచార్యుల 
వారు, లక్షణాచార్యుల వారు మాత్రమే. 


ఆ రోజులలో రేడియోలో అప్పుడప్పుడు అన్నమయ్య గారి అద్యాత్మక్రీర్తనలు బహుళ 
(ప్రచారములో నున్నవి పది కీర్తనల కన్న ఎక్కువ లేవని చెప్పవచ్చును. లేదా నా జ్ఞాన పరిధిలో 
అంతకంటే ఎక్కువలేవేమో. 


1978 ప్రాంతమున అన్నమయ్యగారి శృంగార రచనలు కూడ కఠవనియు అవి 
పండితులచే నిరాదరింపబడియున్నవనియు తెలిసికొంటిని. అదృష్టవశమున 197 9లో 
శృంగార సంక్షీర్తనలు గల 12వ సంపుటము నాకు లభించుటయు. దానినామూలా[గ్రముగ 
పరించుటయు, సంభవించినది ఆ సంపుటమునకు శ్రీ గౌరిపెద్ది రామసుబృశర్మగారు 
వ్రాసిన పీరిక అన్నమయ్యగారి మనో వ్లోషణమును తెలియచేసినది నాలొ ఆలోచనలు 
రేక్తించినది. అన్నమయ్య శృంగార రచనలలోని బక్తి మాధుర్యమును ప్రకటింపవలెననెడి 
కుతూహలము నన్ను నిలువనీయలేదు. తిరుపతికి వెళ్ళి అచ్చట లబ్యమైన సంకీర్తనా 
సంపుటములన్నియు కొని తెచ్చితిని. చదివితిని. అందలి భక్తిరసామృతమును నా యోపిన 
కొలది క్రోలగలిగితిని. 


అట్లా సంక్తీర్తనా (గ్రంధములను పరిశీలించుచున్నప్పుడే '“ అన్నమయ్య మధుర బక్తి'' 
అను అంశము పై పరిశోధనకు ప్రేరణకలిగినది అది కార్యరూపము ధరించుటకు మరియొక 
మూడు వత్సరములు గడచినవి విశ్వవిద్యాలయము వారు పరిశోదనకు1 98 2లో అనుమతి 
నొసంగినారు. ఇప్పటికి ఇట్లు య ధాశ్రక్తిని గురువర్యుల పర్యవేక్షణలో దీనిని పూర్తి చేయ గలిగితిని 


తాళ్ళపాక వారి సాహిత్యమున అన్నమయ్య గారిది అగ్రతాంబూలము ఇప్పటి వరకు 
అభించిన12 వేల సంక్తీర్తనలలో అధిక భాగము శృంగార సంక్షీర్తనలే ఇవి అన్నియు మధుర 


బక్తి ప్రపూరితములు శృంగార నాయికా నాయకులు, దూతికలు, విప్రలంభ శృంగారము 
మనకు అడుగడుగున కన్చించును ఎవరెట్టి అవస్థలలో గోచరించినను వారికి శ్రీ వేంకటేశ్వరుని 


సాన్నిద్యము లభించుటయే ప్రతిఫలము ఆ భావములు ఆ అనుభూతులు అన్నమయ్యగారి 
సొత్తు అనంతభక్తి సామ్రాజ్యమున శ్రీనివాసుని సాన్నిధ్యము నిరంతరము పొందగలిగిన 
వాడు అన్నమయ్య తెనుగులోని తీయదనము, నుడికారపు సాంపులు ఆయనకు తెలిసినంతగా 
మరెవరికిని తలియవనుట అత్యుక్తి కానేరదు. 


అట్టి మహానుభావుని అంతరంగమును గూర్చి చెప్పబూనుట ఇనమ౦డలమును 
కరదీపీకతో చూపబోవుటవంటిది. నందకాంశ సంభూతుడు, భక్త వరేణ్యుడు అయిన 
అన్నమయ్య గారెక్కడ? అల్పజ్డానుడైన నేనెక్కడ? ఆయన రచనలయందు, ఆయన యందు 
గల అభిమానముతో ఏదో చెప్పవలెననెడి తపనతో చేసిన స్వల్ప ప్రయత్నమిది. 


నాకన్న ముందుగనే డా. వేటూరి ఆనందమూర్తి గారు తమ ““తాళ్ళపాక కవుల 
పదకవితలు- భాషా ప్రయోగమోషాలు” అను గ్రంధమున ““శృంగారము - పదరచనలు”” 
అను గ్రంధమున “శృంగారము - పదరచనలు” అను విభాగమున వివిధ నాయికా 
నాయకుల గురించిస్థాలీపులాక న్యాయమున చర్చించి యున్నారు. ఈ [గ్రంధము 1 97 6 లోనే 
ప్రచురింపబడినను నేను చూచినది 1983లో మాత్రమే నా వ్యాసరచనా ప్రణాళికకు ఆ 
(గ్రందము కొంత వరకు మార్గదర్శకమైనది. 


రసమంజరీ కారుని ప్రకారము స్వీయాది భేదములు, అష్టవిధనాయికలు, అవాస్సా 
భేదములు, వయోభేదములచే గుణింపగా 115 2 మంది నాయికలైరి. ఇంత విపులముగ 
ఉదాహరణలు వివరణలు ఇచ్చుచు బోయిన [గ్రంధము మూడు వేల పుటలు దాటిపోవును. 
అన్నమయ్యగారి మధుర సాహితీ జలధిని తరింప ఒకరి పరిశోధన, ఒక జీవితము, ఒక 
తరము సరిపోవు. అందులకే అల్పశ్తక్తి గల నేను అష్టవిధనాయికలు, స్వీయాధి భెధములు, 
చతుర్విధనాయకులు, నాయికలు, దశావస్థలు, దూతికలు అను భేదములనే నిరూపి౦ంచుచు, 
మధుర భక్తి పరిపూర్ణమైన సంక్తీరలను ఉదహరించి వివరించితిని. గ్రంధ విస్తరణ భీతిచే 
వివరణ కొంత సంక్షిప్తము కాక తప్ప లేదు. 


ఈ విధమున భక్త శ్రేష్టుడు, ప్రపన్నుడు అయిన అన్నమాచార్యుని సేవ చేయుటకు 
అవకాశము అభించుటచే నా జన్మ చరితార్థమ్రైనట్లు భావింతును. 


అన్నమాచార్యుని రచనలను సంక్తీర్తనా భండారము నుండి వెలికి తీయించి వెలుగు 
చూపించిన వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, రచనలను స్వరపరచి సాహితీ వోషములను 


1/ 


తైలియపరచిన కీ శే. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు, ఆ కార్యక్రమమును నిర్విష్నముగ 
కొనసాగించుచు పీరికల మూలమున అమూల్య వ్లోషములను ్రకటించుచున్న గౌరిపెద్ద 
రామసుబృశర్మగారు కామిశెట్టి శ్రీనివాసులు గారు - ఇట్లిందరో మహానుభావులు - పరంపరగా 
అన్నమయ్య రచనల ద్వారా శ్రీనివాసుని సేవ చేయుచున్న మహానుభావులు వీఠందరి 
- క్రీయాకలాపములు నన్నెంతో ఉత్సాహపరచినవి. స్ఫూర్తి నిచ్చినవి కార్యోన్ముఖుని చేసినవి 
వీరందరికిని నేనెంతగనో బుణపడి యున్నాను. వారు చేసిన సేవలో అన్నమయ్య గారికి 
సహస్రాంశమైనను నేను చేయలేదేమో అనిపించును అయినను నేనెంతటి వాడను. ఏ పని 
యైనను సమర్ధముగ నిర్వహించుటకు నేను కేవలము శ్రీహరి పరిచారకులలో చివరి వారికి 
'సేవకుడను మాత్రమే ఇప్పట్టున కులశేబరాళ్యారుల ఈ క్రింది శ్లోకమే నాకు శరణ్యము, 
““మజ్జ్ఞన్మనః ఫలమిదం మధ్యుకైటభారే 
మత్రార్థనీయ మదను గ్రహ ఏష ఏవ 
త్వద్భ్బృత్యభృత్య పరిచారక భృత్యభృత్య 
భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లొకనాధ ! 


అంగలూరు శ్రీ రంగాచారి. 





రచయిత 


జనన౦ 
వృత్తి 


అభిరుచులు 
అలవాట్లు 


రచనలు ముద్రితం 
అముద్రితం 


డా. అంగలూరు శ్రీరంగాచార్య 


1940 విక్రమ, జ్యేష్ట శుద్ధ పాద్యమి పానగల్లు, నల్లగొండ 
అధ్యాపకుడు 

మంచి సంగీతం వినడం, పాడడం, వచ్చింది ఉచితంగా 
అందించడం, బాణీలు కూర్చడం మొ వి ఆధ్యాత్మిక రచనలు 
- లౌకిక రచనలూ చదవడం, వ్రాయడం - పద్య సాహిత్య 
ముద్రణను ప్రోత్సహించడం 

అన్నమయ్య మధుర భక్తి (ఈ పుస్తకమే) 

1. భగవర్గీత - గానానుకూలగేయాలు 
2. ప్రతిమ (తెలుగు వచన నాటకం) 
8 శృంగార రంగనాధ సంక్షీర్తనలు 

4. దైవభక్తి, దేశభక్తి గేయాలు 

5 వాయుపుత్ర శతకం 

6 ప్రాకృతాం[ధ్ర ఉన్మత్తరాఘవ నాటకాలు - ఒక పరిశీలన 

7 పాఠశాల విద్యార్థలకోసం నాటికలు - నృత్యగేయాలు 
మొ.వి. 

8. పోతనపై నమ్మాళ్వారు - గోదాదేవిల ప్రభావం, 

డా. అంగలూరు శ్రీరంగాచార్య ' 

361, బి. ఎన్‌.రెడ్డి కాలనీ, 

వనస్థలిపురం, హైద్రాబాద్‌, 


శ 








